శ్రీః 
పింగలీ - కాటూరి 


ఇాందధరనందధము 


అర్థతాత్సర్యములు -డా॥ చింతలపూడి వేంకటేశ్వర్లు 


(ప్రకాశకులు 
శ్రీమతి రావి కృష్ణకుమారి, మోహనరావు దంపతులు 


చీరాల. 


2 సౌందరనందము 


శ్ర 

సౌందరనందనము - పింగళ - కాటూరి 
అర్హ తాత్పర్యములు 

డా॥ చింతలపూడి వేంకటేశ్వర్లు 


ప్రతులు : 500 

ప్రథమ ముద్రణ : దీపావళి - 2016. 
పుటలు : 187 

వెల రూ. : 150/- 


© RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
404, Janjanam Complex, 
Opp. I-Town Police Station, 
CHIRALA - 523 157. Cell: 94401 15411 


DTP: Printed at: 
Dr. CH. VENKATESWARLU KARSHAK ART PRINTERS 
Hyderabad. 


అర్థతాత్సర్యాలు 


GLIMPSES OF BUDDHISM 
(compiled by N.Ramesan.M.A., LA.S.) 


ఆధారంగా.... 


సౌందరనందం చదివేముందు గౌతమబుద్దుని జీవితాన్ని గురించి కొంతైనా 
తెలిసికోవాలి. అందుకు మనకు ఐదు పుస్తకాలే ఉన్నాయి. ఇవి బాగా ప్రాచీనమైన రచనలు. 
వీటిలోవీటికి కొన్ని అభిప్రాయ భేదాలుకూడా ఉన్నాయి. అవి 1.మహావాస్తు, 2.లలితవిస్తర, 
3. అశ్వఘోషుని బుద్ధచరిత్ర, 4.నిదానకథ, 5. అభినిష్టమణసూత్ర. ఇవేకాక సంస్కృతం 
లోను, పాళీభాష లోను కొన్ని సంఘటనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినిబట్టి బుద్ధునిచరిత్ర 
ఈవిధంగా చెప్పుకొనే అవకాశం ఉంది. 


బుద్దుని అసలుపేరు సిద్ధార్దుడు. వీనిది శాక్యవంశం. శాక్యులు కోసల రాజధాని 
సాకేతనగర వాసులు. సాకేతంనుండి హిమాలయపర్వత సానువులలోనికి ప్రవాసం పొందారు. 
సాకేతులే శాక్యులయ్యారేమో! వీరక్కడ కపిలవస్తు నగరం నిర్మించుకున్నారు. శ్రీలంక 
వ్రాతలనుబట్టి కపిలవస్తును ఏలిన తొలిరాజు జయసేనుడు. అతని కొడుకు సిహాహనుడు. 
అతని కొడుకు శుద్దోదనుడు. శుద్దోదనుడికి ఇద్దరు భార్యలు. వారు మహామాయాదేవి, 
మహాప్రజాపతి. వారిద్దరూ దేవదహుని కుమారుడైన అంజనుడి కూతుళ్ళు. 


క్రీ.పూ. 6238లో మహామాయకు సిద్ధార్థుడు జన్మించాడు. ప్రజాపతికి నందుడు పుట్టాడు. 
వీరి తం(డ్రివైపువారు, తల్లివైపువారు గౌతమకుటుంబంవారట. అందుకే సిద్ధార్థుని 
గౌతమబుద్దుడన్నారు తరువాత. సిద్ధార్థునే సర్వార్థసిద్దుడనీ, అంగిరసుడనీ, శాక్యముని అనీ 
బౌద్ధులు పిలుస్తూంటారు. సిద్ధార్థుడు పుట్టిన వారానికే తల్లి మహామాయాదేవి మరణించింది. 
తరువాత ప్రజాపతీదేవే సిద్ధార్థుని పెంచిపెద్దచేసింది. 

పుట్టిన యాభైరోజులకు నామకరణ మహోత్సవం జరిపారు. అప్పుడా కుమారునికి 
పెట్టిన పేరు సర్వార్థసిద్దుడు లేక సిద్ధార్దుడు. ఆరోజున నూటయెనిమిదడి మంది బ్రాహ్మణులు 
వచ్చారు. వారిలో ఎనిమిదిమంది పుట్టుమచ్చలను చూచి జాతకం చెప్పారు. ఏడుగురు 
బాలునిచూచి ఇతడు అయితే చక్రవర్తి కాగలడు లేదా మహాజ్ఞాని అవుతాడని చెప్పారు. ఎనిమిదో 
బ్రాహ్మణుడు మాత్రం మహాజ్ఞాని కావడం తప్పదన్నాడు. తండ్రికిది రుచించలేదు. అలా 
కాకుండా ఏదైనా మార్గం చెప్పమన్నాడు. అందుకా బ్రాహ్మణుడు ఇతడు సన్యాసి కాకుండా 
ఉండాలంటే ఇతనికి ముసలివాడుకాని, రోగగ్రస్థుడుకాని, మృతమానవ కలేబరం కాని, మరొక 
సన్యాసికాని కనబడకుండా చేయమన్నాడు. రాజు ఆవిధంగానే తనపరివారాన్ని ఆజ్ఞాపించాడు. 


6 సౌందరనందము 


కొన్నాళ్ళు గడిచాయి. అప్పట్లో రాజులు ఏరువాక పండుగను చాలాఘనంగా 
జరిపేవారు. అలాగే శుద్దోదనుడు తనతో తనకుమారుని తీసికొని వెళ్ళాడు. కొడుకును ఒక 
నేరేడు చెట్టుక్రింద కూర్చోబెట్టి వానిని చూడటానికి కొంతమంది పరిచారికలను నియమించాడు. 
నూటెనిమిది అరకలు ఒక్కసారిగా సాగాయి. రాజు బంగారునాగలి పట్టు కున్నాడు. అధికారులు 
వెండి నాగళ్ళు, రైతులు కొయ్యనాగళ్ళు పట్టుకున్నారు. ఏరువాక మహోత్సాహంగా సాగుతోంది. 
ఉత్సవం మంచి పరాకాష్టకు చేరుకొంది. పరిచారికలు బాలుని వదిలేసి ఉత్సవం చూడబోయారు. 
బాలుడు ఒక్కడే ఉన్నాడు. అక్కడే బాచంపీట వేసికొని తన శ్వాసమీదే మనసుపెట్టి 
కూర్చుండిపోయాడు. పరిచారికలు తిరిగివచ్చేసరికి సాయంత్రమైంది. చెట్లనీడలన్నీ దూరంగా 
సాగిపోయాయి. కాని బాలుడు కూర్చున్న చెట్టు నీడమాత్రం కదలకుండా అలాగే 
ఉండిపోయింది. అదిచూచి అందరూ ఆశ్చర్యపోయారు. రాజుకుకూడా అనుమానం కలిగింది. 
కట్టడి పెంచాడు. 


సిద్ధార్థుడు పదహారేళ్ళు వచ్చేదాకా సుఖంగా రాజభోగాలమధ్య పెరిగాడు. తండ్రి 
శుద్దోదనుడు కొడుకుకు ఇక పెండ్లిచేసి రాజ్యం అప్పగిద్దామనుకున్నాడు. అందుకు అతనికో 
పరీక్ష ఉంది. వెయ్యిమంది బలంగల వింటికి నారితొడగాలి. సిద్ధార్థుడు నారితొడిగి మీటాడు. 
అందరూ ఏదో పిడుగు మీదపడిందనుకున్నారు. ఆ విధంగా రాకుమారుడు పన్నెండు అద్భుతమైన 
పనులు చేసిచూపించాడు. ఆదెబ్బతో రాజులంతా తమతమ కూతుళ్ళను ఇస్తామని 
ముందుకొచ్చారు. చివరికి శాక్య దండపాణి కూతురు యశోధరను రాకుమారుడు ఇష్టపడ్డాడు. 
ఆమెకే గోప, బింబ అనే పేర్లున్నాయి. పెండ్లి వైభవంగా జరిగింది. 


తరువాత రాకుమారుని యౌవనమంతా యశోధర కౌగిళ్ళలో, సంగీత మంద్ర 
నాదాలనడుమ గడచిపోయింది. అతనికేవిధమైన ప్రపంచ చింతనా కలుగకూడదని రాజ 
శాసనం. ఇవన్నీ అనుభవిస్తున్నా సిద్ధార్థుని లోలోపల ఏదో తెలియని వేదన సలుపుతూనే 
ఉంది. అలాగే పన్నెండు సంవత్సరాలు గడచిపోయాయి. సిద్ధార్టునికి ఇరవైతొమ్మిదేళ్ళు నిండాయి. 
ఇక రాజ్యం కట్టబెట్టాలి. 


ఒకరోజున సిద్ధార్థుడు సైంధవజాతి గుజ్టాలు పూస్పిన రథంమీద తమతోటకు 
బయలుదేరాడు. కొంతదూరం వెళ్ళాక దారిలో జుట్టుతెల్లబడి, పళ్ళూడిపోయి వంగబడి 
కజ్బసాయంతో నడుస్తూన్న మనిషి కనిపించాడు. రాకుమారుడు సారథిని అతనలా 
నడుస్తున్నాడేమిటి అనడిగాడు. అందుకు సారథి చెన్నుడు రాజాజ్ఞ మరచిపోయి “పుట్టిన 
ప్రతివాడూ చివరికింతేగదా' అని బదులిచ్చాడు. దీనిని ముసలితనం అంటారన్నాడు. అలా 
ఆరోజున బ్రాహ్మణుడు చెప్పిన ముసలివాని దర్శనం జరిగింది. ఇలాగే ఒకదాని తరువాత 


అర్థతాత్సర్యాలు 7 


ఒకటిగా మిగిలిన మూడు దర్శనాలూ జరిగాయి. సిద్ధార్థునిలో కలవరం బయలుదేరింది. 
చివరిదైన సన్యాసిదర్శనంతో తన లక్ష్యం ద్యోతకమైంది. అశాశ్వతమైన ప్రాపంచిక సుఖాలను 
ఏవగించుకొని ఈ జీవితానికి దూరంగా పోవడమేగదా సన్యాసమంటే! 


ఒకరోజున తోటదగ్గర నాట్యకత్తెలమధ్య ఆనందంగా గడుపుతూన్నాడు సిద్ధార్థుడు. 
నాట్యకత్తెలు శృంగారభావాలు అభినయిస్తూన్నారు. ఒకర్తె అతని చెవుల్లో శృంగార భావనలు 
రేకెత్తించే పాటలు పాడుతోంది. కాని అతని ఆత్మకివేం అంటడంలేదు. తిరిగి రాజభవనానికి 
చేరుకున్నాడు. అప్పటికి భార్య యశోధర మగబిడ్డను ప్రసవించింది. అది విన్నంతనే సిద్ధార్భుని 
నోట 'రాహుల పుట్టింది” అనివచ్చింది. అతని దృష్టిలో రాహుల అంటే బంధం. కాని ఆ 
మాట విన్న శుద్దోదనుడు ఆ పిల్లవానికి రాహులుడు అని పేరు పెట్టాడు. 


తరువాత ఒకనాటి అర్ధరాత్రి సిద్ధారునికి మెలకువ వచ్చింది. చుట్టూ పాటకత్తెలు 
నిద్రపోతున్నారు. అతని కొక్కసారిగా ఈ భౌతిక ప్రపంచాన్నీ ఇందులోని సుఖాల్ని అన్నిటినీ 
విడిచిపెట్టాలని బుద్ధిపుట్టింది. తన సారథి చెన్నుడిని పిలిపించి తన గుజ్బం కంటకాన్ని సిద్ధం 
చేయమన్నాడు. ఈలోపల తన కుమారుని ఓమారు చూడాలనుకొన్నాడు. తన భార్య పరున్న 
గదిదగ్గరకు వెళ్ళాడు. మెల్లగా తలుపు త్రోసి లోపలికి తొంగిచూచాడు. లోపల మల్లెల 
సువాసనలు గుప్పుమన్నాయి. యశోధర కొడుకుమీద చేయివేసి పడుకుంది. లోపలికెళ్ళి 
కొడుకును దగ్గరకు తీసికోవాలనుకున్నాడు. కాని భార్యకు మెలకువ వస్తే తన ప్రయాణానికి 
అడ్డం వస్తుందనుకున్నాడు. తాననుకొన్నది సాధించినతరువాతే కొడుకును చూడాలని 
నిశ్చయించుకున్నాడు. కొడుకును ముద్దాడకుండానే అతని ప్రయాణం సాగింది. 


ఆ విధంగా వెళ్ళిన సిద్ధార్థుడు తన తపస్సు ఫలించి తాను బుద్దుడైన తరువాత తన 
ధర్మప్రచారం జరుపుకొంటూ, శిష్యులను కలుపుకొంటూ క్రమంగా కపిలవస్తు చేరాడు. తరువాత 
బుద్ధ నందుల సమావేశం గురించి ఆ పుస్తకంలో ఏముందో చూడండి.... 


Only the next day was the royal consecration of Nanda, half- 
brother of Buddha and son of Mahaprajapati, as heir-apparent, and 
also the occasion of his marriage. Buddha came and gave Nanda his 
bowl to hold, and then after uttering a mangala rose to go without tak- 
ing back the bowl. Nanda had to follow him with the bowl to the mon- 
astery, and was unable to resist the Buddha, when he asked him to re- 
nounce the world. His love for the beautiful Sundari whom he was to 
have married, haunted him for long afterwards, but when Buddha took 


8 సౌందరనందము 


him miraculously to heaven, and showed him the heavenly nymphs, the 
spell broke and he grew to be a good monk. 


ఇక మహాయాన బౌద్ధప్రచారకుడు అశ్వఘోషుని సౌందరనందంలో కథ ఎంతవరకు 
పెంచబడిందో చూద్దాం. ఇది కావ్యరూపంలో వ్రాయబడింది. ఇది అశ్వఘోషుని రెందవ 
కావ్యం. కావ్యం అనగానే కొంత కల్పన తప్పదుకదా! 


This is the second poem by Asvaghosha who might be consid- 
ered to be the greatest master of Sanskrit of his day and who became a 
model for his own and future generations. 


Soundarananda kavya deals with the history of the loves of 
Sundari and Nanda, the ordination by the Buddha of Nanda, his half 
brother, the sorrow of Sundari at the loss of her lover, Nanda's yearn- 
ing for Sundari, his painful struggle to overcome his earth bound love 
and turn his mind to spiritual matters with the guidance and help of the 
Buddha and finally the success when he becomes an arhat and looks 
forward to attaining the Parinirvana at the end of this life. 


Just as Sundari, the beautiful wife of Nanda, mourns and la- 
ments for her lost husband, so Nanda, too, longs to be back with his 
beloved. Vain are the attempts of the other monks to calm him. Even 
Buddha's words fail to change his mood. Then the Master takes him by 
the hand, and ascends with him to heaven. On the way they see in the 
Himalayas an ugly, one eyed female ape, and Buddha ask him whether 
Sundari is more beautiful than this, which Nanda of course enthusiasti- 
cally affirms. Soon they see in heaven the Apsaras, the heavenly nymphs, 
and Nanda thinks that the difference between the last-named and his 
wife, is Just as great as between her and the, one eyed ape. From the 
moment he has an ardent desire for heavenly women, and on his return 
to earth, devotes himself diligently to ascetic practices in order to reach 
heaven. Then Ananda Nanda is convinced, and goes to Buddha, in 
order to tell him that he no longer desires the heavenly women. Buddha 


అర్థతాత్సర్యాలు 9 


rejoices greatly at this, and preaches to him (in several cantoes) the prin- 
ciples of his doctrine. Now Nanda retires into the forest, practises the 
four great meditations, and becomes an Arhat. Thankfully he goes to 
Buddha and pays homage to him, but the Master exhorts him, now that 
he has attained his object, to preach the good doctrine to others, out of 
pity, and so as to lead them to liberation. 


ఇదీ అశ్వఘోషుని కథాసారాంశం. దీనిని బట్టి మన పింగళి-కాటూరి కవులు 
ఎంత కల్పన చేసారో ఎక్కడ మార్పులు చేసారో తెలిసికోవాలంటే ఇక సౌందరనందం విపులంగా 
చదవండి.... 


= పైత 
యు... స్వఆహ థా. 


10 


శ్రీః 
నాందరనతదము 


పునరాగమనము 


యన్మహాత్యాగమహిమమ్ము నాలకించి 
మూండుకాలముల్‌ రోమాంచమును వహించు 
నేడుదీవులకున్‌ బ్రాంకి యెవని ధర్మ 

లతలు ననలెత్తె నాశాక్యపతిసుతుండు. 


అర్థాలు: యత్‌=ఎవరియొక్క మహా=గొప్పదైన, త్యాగ=విడిచిపెట్టే గుణంయొక్క మహిమమ్ము= ప్రభావం, 
ఆలకించి=విని, మూండుకాలముల్‌= గడచిన గడుస్తున్న గడవ బోయే కాలాలు మూడింటికి, రోమాంచమును= 
గగుర్పాటు, వహించు=కలగుతుందో; యెవని=ఎవనియొక్క ధర్మలతలు=ధర్మం అనే తీగలు, ఏడుదీవులకున్‌= 
ఏడుదీవులకును వ్యాపించిన ప్రపంచమంతా, ప్రాంకి=వ్యాపించి, ననలెత్తె=పూచాయో, ఆ=అటువంటి, 
శాక్యపతిసుతుండు=శాక్యదేశాధిపతి కుమారుడు. 


తాత్పర్యం: శాక్యదేశరాజకుమారుడు గౌతముడు. అతని దానగుణం మూడుకాలాల్లోనూ 
పొగడబడింది. అతని ధర్మగుణం ప్రవంచమంతా (ప్రనిద్ధికెక్టుంది. 


కు... తడ 
యు... స్వఆసే థా 


తనతోడిదే లోకమని నమ్మి దరిద్రొక్కి 
యున్నట్టి పితృదేవు నుజ్జగించి 
యురమునథైాలి మైమజచి నిద్దురచెందు 
లలితాంగి స్నేహవల్లరిని ద్రెంచి 
తనసేంత కరమోడ్చుంగనుల నవ్వుచుం గూర్కు 
పట్టిపైం జను కూర్మి పట్టి తిగిచి 
తనమూంపుపైం గేలుందలిరు చాంపంగజూచు 
పుడమిచేడియకు దోబూచిచేసి 


అర్థతాత్సర్యాలు 11 


సత్యమార్ల గవేషణాసక్తుం డగుచు 
నడవులం జొచ్చి తపముల నాచరించి 
“నేతి నేతి యటంచు ననేకగతుల 

బడలి కనుంగొనెం దుదకు నిర్వాణపథము. 


అర్థాలు: తనతోడిదే=గాతముడితోనే, లోకము+అని= మిగిలిన జీవితం అనుకొని, నమ్మి= నమ్ముకొని, దరి=చివరి 
రోజుకు, త్రొక్కియున్నట్టి= ఎదురుచూస్తున్న, పితృదేవు=తండ్రిని, ఉజ్జగించి=వదిలిపెట్టి; ఉరమున వ్రాలి= గుండెలమీద 
పడుకొని, మైమటబచి= వళ్ళుమరచి, నిద్దురచెందు=నిద్రపొయ్యే, లలితాంగి= అందమైన భార్యయొక్క 
స్నేహవల్లరిని= ప్రేమ పాశాన్ని (తెంచి=తెంపివేసి; తనసేతకు=తనయొక్క అనురాగానికి, అరమోడ్పు కనుల= 
సగంమూసిన కళ్ళతో, నవ్వుచు+కూర్కు=నవ్వుతూ నిద్రపోయే, పట్టిపై+చను=కుమారునిపై ప్రసరించే, 
కూర్మి=ప్రేమను, పట్టి=బలవంతంగా, తిగిచి=వెనక్కుతీసికొని; తనమూపుపై= తనభుజాలపైన, కేలు+తలిరు= 
చిగురువంటి చేతులు, చాంపంగజూచు=ఊనుకోవడానికి ప్రయత్నించే, పుడమిచేడియకు =రాజ్యం అనే చెలికి, 
దోబూచిచేసి=దొంగతనంగా తప్పుకొని; సత్య మార్గ=శాశ్వతమైనదారిని, గవేషణ+ఆసక్తుండగుచు= వెదుకుటయందు 
కోరికతో, అడవులన్‌+చొచ్చి=అడవులలోకి వెళ్ళి, తపములను ఆచరించి= తపస్సులుచేసి, న+ఇతి, 
న+ఇతి=ఇదికాదు, ఇదికాదు, అటంచు=అని తర్శిస్తూ, అనేకగతుల=ఎన్నోవిధాలుగా, బడలి=శ్రమించి, 
తుదకు=చివరకు, నిర్వాణపథము =ముక్తికి దారిని, కనుంగొనె=తెలిసికొన్నాడు. 


తాత్పర్యం: తనమీదనే ప్రాణాలు పెట్టుకొని (బ్రతికే తండ్రిని విడిచిపెట్టి, నమ్మకంతో గుండెల 
మీద నిద్రపోయే భార్యను వదిలిపెట్టి, అరమోడ్చుకళ్ళుతో నవ్వుతూ నిద్రపోయే కొడుకుపై 
(పేమను త్రెంవుకొని, భుజాలపై కుదురుకోనున్న రాజ్యాన్ని త్యజించి నత్యమార్గాన్వేషణలో 
అడవులబట్టి ఇదికాదు, ఇదికాదు అంటూ తవన్సుచేని తర్శించి చివరకు ముక్తిమార్గాన్ని 
తెలిసికొన్నాడు గౌతముడు. 


పరమపదామృత మ్మటులు పారణసల్సిన యాత్మబోధముల్‌ 
విరిసి తమంతటన్‌ హృదయవీధుల వెల్లువలై తొలంకెనా 
నరుణసరోజసుందర తదక్షియుగమ్మున జాలువాటి సం 
సరణమహాబ్ధిమగ్నమగు మానవకోటిపయిన్‌ గృపార్సురుల్‌. 


అర్థాలు: పరమపద+అమృతము=మోక్షమనే అమృతాన్ని అటుల=ఆ విధంగా, పారణ+ సల్పిన= నెమరు వేయగా, 
ఆత్మబోధముల్‌=తనంటే ఏమిటన్న ఎరుకలు, విరిసి=విప్సారి, తమంతటన్‌= వాటంతట అవే, హృదయ 
వీధుల=గుండెలదారులవెంట, వెల్లువలై= ప్రవాహాలుగా, తొలంకెనాన్‌=చిందాయా అన్నట్లు, కృపారురుల్‌= గౌతముని 
దయావాహినులు, సంసరణ =సంసారమనే, మహాబ్ది=గొప్ప సమద్రంలో, మగ్నము+అగు= మునిగి పోతున్న 
మానవకోటి =జనులందరి, పయిన్‌=పయిన, అరుణసరోజసుందర=ఎగ్రతామరల వలె అందములైన, 
తత్‌+అక్షియుగమ్మున= ఆ కన్నులనుండి, జాలువాటి=వెన్నెలవలె ప్రసరించాయి. 


12 సౌందరనందము 


తాత్పర్యం: గౌతముడు ఆవిధంగా మోక్షమనే అమృతాన్ని పారణబేయగా లోవలవిరినిన 
ఆత్మబోధనలు వాటంతట అవే గుండెలవెంట కన్నులలోనికి ప్రవహించి నంసారమనే 
సముద్రంలో మునిగిపోతున్న మానవులమీదికి వెన్నెలజాలులా (ప్రనరించింది. 


అమ్మహితాత్ముం డంతట మహాద్భుతమైన వినూత్న ధర్మచ 
క్రమ్మును గేలం ద్రిప్పుచుం బురమ్ములు చేరంగవచ్చెం బాలసం 
డ్రమ్మున నుద్భవించిన సుధాకలశమ్మును దాల్చి నాకలో 
కమ్మునవారిం బ్రోచుటకుంగా దరిచేరిన వెజ్జూకైవడిన్‌. 


అర్థాలు: ఆ+మహితాత్ముడు=ఆగొప్ప ఆత్మగల గౌతముడు, అంతట =సిద్ధిపొందినతరువాత, మహాద్భుతమైన = 
గొప్పప్రభావంగల, వినూత్న=సరిక్రొత్తదైన, ధర్మచక్రమ్మును =సత్యం అహింస అనే ధర్మచక్రాన్ని, కేలన్‌=తనచేతిలో, 
త్రిప్పుచున్‌= తిప్పుకొంటూ, పాలసంద్రమ్మునన్‌= పాలసముద్రంలో, ఉద్భవించిన =పుట్టిన, సుధా కలశమ్మును= 
అమృతపు గిన్నెను, తాల్చి=ధరించి, నాకలోకమ్మునవారిన్‌=స్వర్గంలోవుండే దేవతలను, ప్రోచుటకుంగాన్‌= 
రక్షించుటకుగాను, దరిచేరిన=దగ్గరకు వచ్చిన, వెజ్జుకైవడిన్‌=వైద్యుడైన ధన్వంతరివలె, పురమ్ములు= పట్టణాలలో, 
చేరంగవచ్చెన్‌= ప్రవేశించడానికి వచ్చాడు. 


తాత్పర్యం: నిద్ధిపొందిన గౌతముడు తన అపొంన అనే సరిక్రొత్త ఆయుధాన్ని చేతబట్టుకొని 
అమృతవుగిన్నెతో పాలనముధ్రంలో వుట్టిన ధన్వంతరి దేవతల్ని కాపాడటానికి వచ్చినట్లు 
వురవ్రజల్ని కాపాడటానికి వచ్చాడు. 


వారణాసీముఖక్షేత్రవరములందుం 

బండిత సదస్సులంగూర్చి పరమనూత్న 

ధర్మము నుపన్యసించె సదస్యులెల్లం 

బదులుపలుక నెజుంగక ప్రణుతిసేయు. 
అర్థాలు: వారణాసీముఖ=కాశీ మొదలైన, క్షేత్రవరములందున్‌=పుణ్యక్షేత్రాలలోని, పండిత సదస్సులంగూర్చి= 
పండిత పరిషత్తులందు, పరమనూత్న =మిక్కిలి కొత్తదైన, ధర్మమున్‌= గౌతముడు తెలిసికొన్న అహింసాధర్మం గురించి, 
ఉపన్యసించె=ప్రసంగించాడు, సదస్యులెల్లన్‌=ఆయాసభాసదులందరు, బదులుపలుకన్‌=సమాధానం చెప్పటం, 
ఎటుంగక= తెలియక, ప్రణుతిసేయు=వానిని అభినందించారు. 


తాత్పర్యం: గౌతముడు కాళీ మొదలైన పట్టణాలలోని వండితులమధ్య తాను తెలినికొన్న 
(కొత్తధర్మాన్ని గురించి ప్రనంగించాడు. వారంతా సమధానం చెప్పలేక తలలు వంచారు. 


పల్లెల బట్టనమ్ముల నవారిగ నీగతి ధర్మబీజముల్‌ 
చల్లుచునేగుచో, నడుగుసాగంగనీయక “మాకు మాకటం 


అర్థతాత్సర్యాలు 13 


చెల్లరుం జుట్టువాజణుదురంటే! తినుబండము చేతనుండంగాం 
దల్లినిజేరు పిల్లల విధంబున, నా పలుకెంత తీపియో! 


అర్థాలు: పల్లెలన్‌=సామాన్య ప్రజలుండే గ్రామాలలోను, పట్టనమ్ములన్‌=నాగరికులుండే పట్టణాలలోను, 
ఈగతి=ఈవిధంగా, అవారిగ=ఎదురులేకుండా, ధర్మబీజముల్‌= తాను తెలిసికొన్న నీతివిత్తనాలను, చల్లుచున్‌ 
ఏగుచోన్‌= చల్లుకుంటూ వెడుతూంటే, అడుగు సాగంగ నీయక= అడుగు ముందుకు పడనీయకుండా, 
తినుబండము=తినేవస్తువు, చేతన్‌+ ఉండంగా=చేతిలో ఉన్నప్పుడు, తల్లినిజేరు= అమ్మచుట్టూచేరే, పిల్లల 
విధంబున=పిల్లలవలె, మాకు మాకు అటంచున్‌= మాకంటే మాకుపెట్టమంటూ, ఎల్లరు=అందరూ, చుట్టు వాజుదురం 
టే=చుట్టూచేరతారటకదా! ఆ పలుకు=అమాటల్లో, ఎంతతీపియో=ఎంత తీపి ఉంటుందో కదా! 


తాత్పర్యం: ఈ విధంగా గౌతముడు తనధర్మాన్ని ప్రచారం చేసికొంటూ వెడుతూంటే అన్ని 
వర్గాల (ప్రజలు చుట్టూచేరి అమ్మచేతిలోని మిఠాయిచుట్టూ మూగే విల్లల్లాగా మాకంటే మాకు 
చెప్పమని ఆయన్ని కదలకుండా చేస్తున్నారట. ఆమాటల్లో ఎంతలీపి ఉందోకదా! 


పండితుందైన (బ్రాహ్మణుడు బామరుండైన నిషాదుండున్‌, ధరా 
ఖండలుండున్‌ దదీయశిబికావహుండున్‌, రణధూర్వహుండు, భీ 
రుండును, వారు వీ రనుచు రోయక యొల్లరుం గూడిమాడి కే 
ల్దండలుపట్టి పోందగిన దారి ప్రజాళికిం జూపి చెప్పుచున్‌. 


అర్థాలు: పండితుందైన బ్రాహ్మణుండున్‌ =అన్నీతెలిసిన బ్రాహ్మణుడు కాని, పామరుండైన నిషాదుండున్‌=ఏమీ 
తెలియని ఆటవికుడు కాని, ధర +ఆఖండలుండున్‌ =భూమిమీది దేవేంద్రుదైనా, తదీయ శిబికావహుండున్‌= అతని 
పల్లకీమోసేవాడైనా, రణధూర్వహుండు= యుద్ధభారాన్ని మో సేవాడైనా, భీరుండును =పిరికివాడైనా, వారువీరనుచు= 
వాళ్ళూవీళ్ళంటూ, రోయక=విమర్శచేయకుండా, ఎల్లరున్‌=అందరూ, కూడిమాడి=కలసిమెలసి, కేల్దండలు 
పట్టి=చేయీచేయీపట్టుకొని, పోన్‌+తగిన=పోవడానికి తగిన, దారి=మార్గం, ప్రజాళికిన్‌= వచ్చిన జనులందరికి, 
చూపి=చూపిస్తూ, చెప్పుచున్‌ చెప్పుకొంటూ... పైపద్యంతో అన్వయం. 
తాత్పర్యం: వండితుడైనా, వొమరుడైనా, రాజైనా, వాని బంటైనా, ధైర్యవంతుడైనా, విరికి 
వాడైనా, ఎటువంటి భేదంలేకుండా అందరికీ కలినిపోదగిన దారిగురించి చెవ్హుకుంటూ... 

నలుదెసలం బొంచిన వృకాళివలన భీతి 

మాన్ని గొల్లండు గొటియల మనుచురీతి 

జననమరణరుజాభీతి జనులకెల్లం 

బాపి సుగతుం డశోకమౌ పదము జేర్చు. 


అర్థాలు: గొల్లండు=గొల్లవాడు, నలుదెసలన్‌=నాలుగువైపులనుండి, పొంచిన=పొంచివున్న, వృకాళి 


14 సౌందరనందము 


వలన=తోడేళ్ళనుండి, భీతిమాన్సి=భయాన్నిపోగొట్టి, గొతియల=తనగొల్టెలను, మనుచురీతి= కాపాడేవిధంగా, 
సుగతుండు =మంచిమార్గంలో ఉన్న గౌతముడు, జనులకు = ప్రజలకు, జనన మరణ రుజా భీతి=పుట్టుక, చావు, 
ముసలితనం వలనకలిగే భయాన్ని ఎల్లన్‌ బాపి=మొత్తాన్ని పోగొట్టి, అశోకమౌ=దుఖంలేనట్టి, పదమున్‌+ చేర్చుస్థితిని 
చేరుసాడు. 


తాత్పర్యం: గొల్లవాడెట్లాగైతే నాలుగువైపులా పొంచివున్న తోడేళ్ళనుండి తనగొజ్జిల్ని కాపాదు 
కుంటాడో అట్లాగే గౌతముడు చావువుట్టుకలనుండి, మునలితనంనుండి (ప్రజల్ని కావొడి దుః 
ఖంలేనట్టి స్థితికి తీసికొనివెడుతున్నాడు. 

తనమెట్టిన పల్లీ ప 

త్తనములు తీర్థమ్ములగుచుం దనరంగ భవతా 

పనివారకబోధామృత 

మును గురియుచుం గపిలవస్తు పురమున్‌ దరిసెన్‌. 


నగరాన్ని, దరిసెన్‌=చేరాడు. 


తాత్పర్యం: గౌతముడు అడుగుపెట్టిన చోటల్లా వుణ్యన్థలాలుగా మారుతూంటే జన్మువల్ల 
కలిగే బాధల్ని పోగొట్టే జ్ఞానామృతాన్ని వెదజల్లుతూ కపిలవస్తునగరాన్ని చేరుకున్నాడు. 
Ea ను 


అలనాంటి నడిరేయి నశ్వరాజము వెన్ను 
చమరి వీడ్మొనినట్టి స్థలము దాంటి, 
చెన్నతి దౌలం దోంచిన రాజగృహలక్ష్మి 
పుల్కు పుల్మున దన్నుం బోల్చికొనంగ 
నెలగోలుమూంకల యెల్లుల సౌధవా 
తాయనమ్ము లపావృతములుగాంగం 
దలుపులు తెజచి పౌరులు కిమితిబువా 
ణులగుచు వెజిగంది నిలిచిచూడ 


నాత్తపరతత్త బోధమౌ నాత్మతేజ 
మానసేందుని బరివేషమై భజింపC 
బురము చొత్తెంచి నిలిచిన బోధిసత్వుం 
గనుకనిన్‌ గని పౌరులు గములుగూడి, 


అర్థతాత్సర్యాలు 15 


అర్థాలు: అలనాంటి=ఆనాటి, నడిరేయిన్‌=అర్ధరాత్రిపూట, అశ్వరాజము=ఉత్తమమైన గుణాన్ని వెన్ను చమరి=తనను 
తీసికొనివచ్చినందుకు కృతజ్ఞతగా వెన్నుతట్టి, వీడ్మొనినట్టి=విడిచి పెట్టిన, స్థలముదాంటి=చోటును గడచి; 
చెన్నటి=కళగోల్పోయి, దౌలన్‌=దూరంగా, తోంచిన = త్రోసివేసిన, రాజగృహలక్ష్మి=అంతఃపురం అనే సంపద, 
పుల్ముపుల్మునన్‌=కనురెప్పలు మాటిమాటికి మూస్తూతెరుస్తూ, తన్నున్‌=తనను, పోల్చికొనంగ= పోల్చిచూస్తుండగా; 
ఎలగోలు మూంకల=సేనాసమూహంయొక్క ఎల్లుల=కంఠధ్వనులతో, సౌధవాతాయనమ్ములు= మేడ కిటికీలు, 
అపావృతములు కాంగన్‌=కప్పబడిపోగా, పౌరులు =పురజనులు, తలుపులు తెజిచి=తమతమ యిళ్ళతలుపులు తెరచి 
ఒక్కసారిగా చూచి, కిమితిబువాణులు +అగుచు= ఇదిఏమనుకొంటూ, వెజిగంది= భయవడి, 
నిలిచిచూడన్‌=కళ్ళార్పకుండా చూస్తూండగా; ఆత్త=పొందబడిన, పరతత్త్వ =ఐహికానికి అతీతమైన భావాన్నిగురించిన, 
బోధమౌ= తెలియజెప్పే, ఆత్మతేజ=స్వంతకాంతితోకూడిన, మానన+ ఇందుని=మనస్సనే చంద్రుని, 
పరివేషమై=కాంతిమండలమై, భజింప=కీర్తిస్తూండగా; పురము=నగరాన్ని, చొత్తెంచి= ప్రవేశించి, నిలిచిన=నిలబడ్డ, 
బోధిసత్వున్‌=బలమైనబోధ చేయగల గౌతముని, కనుకనిన్‌= సావధానంగా, పౌరులు= పురజనులు, 
గములుగూడి=గుంపులుగాచేరి, కని=చూచి; ముందుపద్యంతో అన్వయం. 


తాత్పర్యం: అదవికిపోతూ తన అశ్వాన్ని (పేమతో వదిలేసిన స్థలాన్ని దాటి, తను వద్దని 
వదిలి పెట్టినందుకు కళకోల్పోయిన రాజసౌధం తాను కనివించినంతనే కళ్ళుచిట్లించి తన్న 
పోల్బుకుంటుంటోే, తనను చూచినవెంటనే గోలగోలచేస్తున్న సైన్యపు ధ్వనులతో నిండిపోయిన 
మేడల కిటికీలతో, ఏమిటీవింత అనుకుంటూ వురజనులు అవాక్టయిపోతే, తాను నంపాొదించిన 
క్రొత్తనిద్ధాంతవు కాంతిచక్రంతో నగరంలో వ్రవేశించగానే సావధానంగా గుంవులుగూడిన 
జనం ఆగౌతముట్ణి చూచి... 


బోధిసత్వుం డనుచు మునికులమణి యంచు 
భూపసుతుండు సంగముక్తుం డనుచు 
శాక్యరత్న మనుచు శౌద్దోదని యటంచు 
నడుగడుగున విన్న యాజనమ్ము, 


అర్భాలు: బోధిసత్వుండనుచు=ఇతడే బోధిసత్వుడుగా మారిన గౌతముడు అనుకొంటూ, మునికులమణి 
యంచు=తపస్సుచేసినవారిలో గొప్పవాడనుకొంటూ, భూపసుతుండు= మా రాజకుమారుడు, సంగముక్తుం 
డనుచు=అన్ని బంధాలను త్రెంచుకొన్నవాడంటూ, శాక్యరత్న మనుచు =మాశాక్యవంశంలో రత్నంలాంటివాడంటూ, 
శౌద్దోదనియటంచు=మా రాజు శుద్దోదనుని కుమారుడనుకొంటూ, విన్న=ఆయనగురించి తెలిసికొన్న ఆ జనమ్ము= 
ఆ పౌరజనం, అడుగడుగున =అడుగడుక్కూ.. ముందుపద్యంతో అన్వయం. 


తాత్పర్యం: ఇతడే నిద్ధిపొందిన గౌతముడు, గొవ్పు తవళ్చాలి, బంధాలకలీతుదు, శాక్యముని, 
మనరాజు శుద్దోదనుని కుమారుడు అనివిన్న పౌరజనులు ఆయన్ని కదలనీయకుండా 
అద్దువడుతూ.... 


16 సౌందరనందము 


అతండంటే, సుకృతాత్మయైన మాయాదేవి 
కడుపారం గన్న బంగారుతండ్రి! 
ఆలుబిడ్డలును రాజ్యముం దృణమ్ముగం గాన 
కేగినట్టి విరక్తుం డీతం డంటవె! 
వీందెయౌనే, కన్నబిడ్డలవలె మమ్ము 
రక్షించుననుకొన్న రాసుతుండు! 
మనబోంటి పాపులకును మోక్షము నొసంగ 
నరుదెంచు పుణ్యాత్ముం డంటవె యితండు! 


ఎంతభాగ్యమె, యెన్నాళ్ళకే లభించె 
సౌమ్యగంభీరమైన యీ చక్కనయ్య 
నెమ్మొగము గాంచు పుణ్యమ్ము, నిఖిలజగము 
లేలంగలవాండు కాందగండే యితండు. 


అర్థాలు: అతండంటే=అతదేకదా, సుకృతాత్మయైన =పుణ్యాత్మురాలైన, మాయాదేవి=మన మహారాణి మాయాదేవి, 
కడుపారన్‌=కడుపుపంటగా, కన్న=ప్రసవించిన, బంగారుతండ్రి= బంగారంవంటి సంతానం; ఆలుబిడ్డలును= 
భార్యాపిల్లల్ని రాజ్యమున్‌=పాలనాధికారాన్నిి తృణమ్ముగన్‌=గడ్డిపో చవలె భావించి, కానకు +ఏగినట్టి=అడవికి వెళ్ళిన, 
విరక్తుండు=కోరిక లేనివాడు, ఈతండు+అంటవె= ఇతడేకదా; వీండెయౌనే=ఇతడేకదా, కన్నబిడ్డలవలె=తన 
సంతానంలాగ, మమ్ము=మనలనందరిని, రక్షించును+అనుకొన్న= కాపాడతాడని భావించిన, రాసుతుండు= 
రాజకుమారుడు; మనబోంటి=మనవంటి, పాపులకును=పాపాలుచేసిన వారికి కూడ, మోక్షమును+ఒసంగ= 
ముక్తినివ్వటానికి, అరుదెంచు=వస్తున్న పుణ్యాత్ముండు= దయగలవాడు, ఇతడు +అంటవె=ఈతడేకదా; ఇతండు= 
ఈమహానుభావుడు, నిఖిలజగము= లోకాలనన్నిటిని, ఏలంగలవాండు=పాలించదగినవాడు, కాన్‌తగడే=కావడానికి 
తగినవాడు కదా, సౌమ్యగంభీరమైన=చల్లని బిగుతైన, ఈ చక్కని అయ్య=ఈ చక్కనివాని, నెమ్మొగము =అందమైన 
ముఖాన్ని కాంచు=చూచే, పుణ్యమ్ము=మంచిపని, ఎన్నాళ్ళకే=ఎంతకాలానికి, లభించె=మనకు దొరికింది! ఎంత 
భాగ్యమె=మనం ఎంత అదృష్టవంతులమో! 


తాత్పర్యం: మనమవోరాణి మనసుతీరా కన్న బంగారుతండ్రి ఇతడేకదా! భార్యను విల్లల్ని 
రాజ్యాన్నికూడా గడ్జిపరకలా విడిచిపెట్టి అడవులకు వెళ్ళిన విరక్తుడు ఇతడేకదా! మనల్ని బిడ్డల్లా 
కాపాడతాడు అనుకున్న రాజకుమారుడు ఇతడేకదా! చివరకు మనబోటి పాపాత్ళులకు 
ముక్తినివ్వడానికి నిద్ధిపొంది వచ్చినవాడు ఇతడేకదా! లోకాలన్నీ కాపాడే సమర్ధుడైన ఈ చక్షనయ్య 
ముఖం చూచేభాగ్యం ఎన్నాళ్ళకు మనకు కలిగింది! 


17 
అర్థతాత్సర్యాలు 
మున్ను గుజాలజంటలను బూనిన బంగరుతేరి పగ్గముల్‌ 
చెన్నండు తాల్పంగా సరిగచేలలు దాలిచి తూర్చుంగొండపై 
నున్న సరోజబాంధవునియొప్పున నేగెడి రాచబిడ్డకా! 
ప్రన్నని మేనం గావియును, బాదచరత్వముం, గక్షపాలయున్‌. 


అర్భా లు; మున్ను=గతకాలంలో, గుజాలజంటలను =జంటగుజ్టాలను, పూన్చిన =కట్టిన, బంగరుతేరి 
పగ్గముల్‌=బంగారురథంయొక్క పగ్గాలు, చెన్నడు=చెన్నడు అనేసారధి, తాల్పంగా=పట్టుకోగా, సరిగచేలలు= జలతారు 
వస్త్రాలు, తాలిచి=ధరించి, తూర్చుంగొండ పైనున్న= ఉదయపర్వతంమీదనున్న, సరోజబాంధవుని= సరోజాలకు బంధువైన 
సూర్యునికి, ఒప్పున= సరిపడునట్లుగా, ఏగెడి=వెళ్ళిన, రాచబిడ్డకా=రాజకుమారునికా, ప్రన్నని=లలితమైన, 
మేనన్‌=వంటిమీద, కావియు=కాషాయబట్టలు, పాదచరత్వమున్‌ =కాలినడక, కక్షపాలయున్‌= సన్యాసుల సంచీనా! 


తాత్పర్యం: అవ్హుడు చెన్నడు రథంతోలుతూంటే మంచి వట్టువస్తాలుధరించి ఉదయ 
నూర్యునిలా వెలిగిన మా రాజకుమారునికా ఈ కాషాయాలు, ఈ కాలినడక, ఈ సన్యాసుల 
నంబీ... ఆశ్చర్యంగా లేదూ! 


మునుపటినాళ్ళం బౌరజనమున్‌ గనినంతనె పేరు పేరునన్‌ 

నెనరును జిందు చూపులను నెయ్యపు మాటలందేర్చు టేం 'డహో* 
యనండు 'సుఖమ్మె' యంచడుగం డప్పటి కిప్పుడు చూచియున్‌; మటే 
మనంగల, దీపురమ్ముదెస నాదృతిమానెనా, విస్మరించెనో? 


అర్థాలు: మునుపటినాళ్ళన్‌ =ఇదివరకటిరోజులలో, పౌరజనమున్‌=ఊరిజనాన్ని, కనినంతనె= చూచినంతనే, 
నెనరును జిందు=ప్రీతినివర్షించే, చూపులను =చూపులతో, నెయ్యపు=స్నేహపు, మాటలన్‌= మాటలతో, పేరు 
పేరునన్‌= పేరుపేరునా, తేర్చు=పలకరించే, టేండు=రాజు, అహో అనండు =పలకరించడు, అప్పటికిప్పుడు 
చూచియున్‌=ఇంతకాలం తరువాత చూచికూడా, సుఖమ్మె అంచు అడుగండు=బాగున్నారా అని అడగడు, 
మటి+ఏమనంగలదు= ఇంకేమనగలం? ఈ పురమ్ముదెస=ఈ నగరమంటే, ఆదృతి మానెనొ=ఆదరం తగ్గిందో, 
విస్మరించెనో=లేక ఊరినే మరిచిపోయాడో? 


తాత్పర్యం: ఇదివరకు ఈజనాన్ని చూచినంతనే పేరుపేరునా వలకరించే రాజకుమారుడు 
ఇంతకాలానికి తిరిగివచ్చికూడా వలకరించడు.. వమనగలం, ఈ ఊరంటే మొహంమొత్తిందో 
లేక మరచిపోయాడో కదా! 


అనుచు జేరనరిగి యక్కజంపడువారు 
బుద్ధదేవ! మమ్ముం బ్రోవుమనుచుం 
జక్క దౌల నిలిచి సాంగిలపడువారు 
దరియ నరిగి కుశల మరయువారు- 


18 సౌందరనందము 


అర్థాలు: అనుచున్‌=అనుకొంటూ, చేరన్‌+అరిగి=దగ్గరికిచేరి, అక్కజము+పడువారు= ఆశ్చర్యపడేవారు; 
బుద్ధదేవ=ఓ దైవమైన బుద్ధుడా, మమ్మున్‌=దీనులమైన మమ్మల్ని, ప్రోవుము+అనుచున్‌ =రక్షించమంటూ, 
చక్క్మన+దౌల=కొంచెం దూరంలో, నిలిచి=నిలబడి, సాంగిలపడువారు =సాష్టాంగపడేవారు; దరియన్‌+అరిగి= చనవుతో 
దగ్గరికివెళ్ళి, కుశలము =క్షేమాలు, అరయువారు=విచారించేవారు; ముందుపద్యంతో అన్వయం. 


తాత్పర్యం: అలా అనుకొంటూ దగ్రరకువెళ్ళి ఆశ్చర్యం వ్యక్తంచే సేవాళ్ళు కొందరు, బుద్ధదేవా 
మమ్ముల్ని కాపాడమంటూ సాష్టాంగపడేవాళ్ళు కొందరూ, బాగాదగ్గరకు చేరి క్షేమసమాచారం 
కనుక్కునేవాళ్ళు కొందరూ.... 


అయిన పస్ర్రీబాలవృద్ధప్రజాళికతన 
వెల్లివిరిసిన నదివోలె విరిసెం బురము 
రాచవారెల్ల గౌతము రాక వినుచుం 
దీర్థమున కేగుపగిది నేతెంచి రపుడు. 


అర్థాలు: అయిన =ఈవిధంగానైన, స్త్రీ+బాల +వృద్ధ+ప్రజాళి కతన= ఆడువారు, పిల్లలు, ముసలివారు అయిన 
జనులవలన, వెల్లివిరిసిన=పరుగులు పెట్టే, నదివోలె=ప్రవాహంలాగా, పురము=ఆనగరం, విరిసె=నిండిపోయింది. 
రాచవారెల్ల =రాజకుటుంబంవారందరూ, గౌతము=గౌతముడు, రాక వినుచున్‌ =వస్తున్నాడని తెలియగానే, 
తీరమునకు =పుణ్యస్థలానికి, ఏగుపగిది=వెళ్ళే విధంగా, అపుడు=ఆసమయంలో, ఏతెంచిరి=పరుగుపరుగున వచ్చారు. 


తాత్పర్యం: ఈవిధంగా ఆబాలగోపాలం పెద్దప్రవాహంలాగా నగరంమంతా నిండి పోయారు. 
గౌతముని రాకవిని రాజకుటుంబంవారంతా వరుగువరుగునా వచ్చారు. 


తడియాజని కన్లవయున్‌ 

బొడియాటిన నోరు నౌచుం బుత్రునికై చే 

డృడియున్న వృద్ధభూపతి 

తడంబడుచున్‌ జేరవచ్చెం 'దనయా” యనుచున్‌. 
అర్థాలు: తడియాజని=తడిచేవున్న, కన్గవతో=కనులతో, పొడియాటిన=పొడిగామారిన, నోరున్‌+జెచు=నోటితో, 
పుత్రునికై=తన కుమారునికై, చేద్చడియున్నపరితపించుచున్న, వృద్ధభూపతి =ముసలివాడైన శుద్దోదనమహారాజు, 
తనయా యనుచున్‌=నా కుమారా అంటూ, తడంబడుచున్‌=పడుతూ లేస్తూ, చేరవచ్చెన్‌=దగ్గరకు వచ్చాడు. 


తాత్పర్యం: ఆరిపోని కళ్ళతో ఆరిపోయిన నోటితో కొడుకుకోనం తల్లడిల్లుతున్న ముసలి 
రాజు వో..కొడుకా అంటూ తడబడుతూ దగ్గరకు వచ్చాడు. 


కజ్జలహీనమై కాంతిబాసిన కనుం 

గొనలందు బాష్పాంబుకణము లురల 
విగతసంస్మారమై ట్రేలు పెన్నెటికురుల్‌ 

సెదరి వెన్నునం జిక్కుజీరువడంగ 


అర్థతాత్సర్యాలు 19 


వసివాళ్ళువాడిన పసిండిమైతీవ సం 
భ్రమయానవశతం గంపమువహింపం 
బాలినచెక్కిళ్ళ పయిపయిన్‌ జాలువా 
తిన కంటినీరు చారికలు గట్ట 


నంతిపురి వీడి వచ్చి శూన్యావలోక 

నములం గాంతుని గనుచు, రూపము వహించు 
శోకమున దౌల నిల్చె యశోధరయును 
కొడుకుకూంకటి నొకకేలం బుడికికొనుచు. 


అర్థాలు: కజ్జలహీనమై=కాటుకలేక, కాంతిన్‌+పాసిన =కాంతిపోగొట్టుకున్న కనుంగొనలందు=కన్నుల చివరలందు, 
బాష్పాంబు కణములు =కన్నీటిబొట్లు, ఉరల=రాలిపడుతూండగా; విగత సంస్మారమై=దువ్వుకోకపోవడం వలన, 
ప్రేలు=బ్రేలాడుతున్న, పెను+నెటికురుల్‌=పొడవైన బిరుసెక్కిన వెంట్రుకలు, సెదరి=చెదిరిపోయి, వెన్నునన్‌= 
వెనుకవైపున, చిక్కుజీరువడంగ=పొడి బారిపోగ్యా; వసివాళ్ళు వాడిన=బాగావాడిపోయిన, పసిండి మైతీవ= 
బంగారుచాయగల తీగవంటి శరీరం, సంభ్రమ= తొట్రుపాటుతో, యాన వశతన్‌=నడిచినందువల్ల, కంపము 
వహింపన్‌=వణికిపోతూండగా; పాలిన చెక్కిళ్ళ=పాలిపోయిన చెక్కిళ్ళకు, పయిపయిన్‌=మీదగా, జాలు వాటిన = 
కారిన, కంటినీరు=కన్నీరు, చారికలు గట్ట=ఎండిపోయి చారలుకట్టగా; అంతిపురి=అంతఃపురాన్ని, వీడి వచ్చి= 
వదలివచ్చి, శూన్యావలోకనములన్‌=బేలచూపులతో, కాంతుని=మగని, కనుచు= చూస్తూ, యశోధర యును= 
గౌతమునిభార్య యశోధరకూడా, ఒకకేలన్‌=ఒకచేతో, కొడుకు కూకటి= కొడుకుజుట్టును, పుడికికొనుచు= మెదుపుతూ, 
రూపము వహించు=రూపుగొన్న శోకమున= దుఃఖంతో, దౌల నిల్చె=కాస్తదూరంగా నిలబడింది. 


తాత్పర్యం: కాటుకలేక పేలవమైన కళ్ళనుండి కన్నీళ్ళు కారుతూండగా, దువ్వుకోక చెదరి 
పోయినజుట్టు వీవున పొడిబారిపోగా, వాడిపోయిన ఆమెశరీరం తొ(ట్రుబాటులో కంవించి 
పోతూండగా, పాలిపోయిన బెక్కిళ్ళమీద కన్నీరు చారికలుకట్టగా, అంతఃవురాన్నివదిలివచ్చి 
బేోలచూవులతో మగనిచూన్తూ ఒకచేతిని కొడుకుజుట్టులోనికి పోనిచ్చి మూర్తీభవించిన 
శోకదేవతలా గౌతమునిభార్వ యశోధర అంతదూరంగా నిలబడింది. 


మమతావిరహితమున్‌ సం 

'భ్రమదూరముం గరుణరసతరంగితమున్‌ శాం 
తమహోదారమగు కటా 

క్షమునన్‌ దజ్జ్ఞనముం గనుచు గౌతముం డనియెన్‌. 


అర్భాలు: మమతావిరహితమున్‌ =నావారనే భావనలేని, సంభ్రమ దూరమున్‌=తొట్రుబాటు లేని, కరుణ రస 
తరంగితమున్‌ =దయాగుణంతో తడిచిపోయిన, శాంత మహోదారము అగు=ప్రశాంతము సౌమ్యమైన, 


20 సౌందరనందము 


కటాక్షమునన్‌ =కడగంటిచూపుతో, తత్‌+జనమున్‌=ఆ వచ్చిన జనాన్ని కనుచు=చూస్తూ, గౌతముండు=ఆ గౌతమ 
బుద్దుడు, అనియెన్‌=ఇట్లా అన్నాడు. 


తాత్పర్యం: ఏ బంధమూలేని, తొ(టుబాటులేని, దయారనంలో తడిచిన, శాంతమూ 
సౌమ్యమూనైన కటాక్షంతో వబ్చినజనాన్ని చూచి గౌతముడిట్లా అన్నాడు. 


సుతుండంచున్‌ బతియంచు బాంధవుండటంచున్‌ మోహవిభ్రాంతిసం 
గతులై, దుస్తరశోకవార్ధిం బడి చీకాకైన యో జీవసం 

తతులారా! కలిపాశబద్దులగు నార్తప్రాణులారా! జను 

ర్మ తిసంపీడితులార! సత్యపథమున్‌ మీరెల్ల రాలింపుండీ! 


అర్థాలు: సుతుండు+అంచున్‌=ఇతడు నా కొడుకు అనుకొంటూ, పతి+అంచు=ఇతడు మగడు అనుకొంటూ, 
బాంధవుండటంచున్‌=ఇతడు నాకు కావలసినవాడంటూ, మోహవి(భ్రాంతి= అజ్ఞానం అనే భ్రాంతిలో, సంగతులై= 
మునిగిపోయి; దుస్తర=దాటరాని, శోకవార్థిన్‌=దుఃఖం అనే సముద్రంలో, పడి=పడిపోయి, చీకాకైన= చిక్కుల్లో 
పడుతున్న, ఓ జీవసంతతులారా= ఓ జనులారా కలిపాశ=కలికాలం అనే త్రాళ్ళతో, బద్దులగు=కట్టుబడిన, 
ఆర్త=బాధనొందే, ప్రాణులారా =జీవులారా; జనుర్మృతి=చావుపుట్టుకలచేత, పీడితులార =పీడింపబడేనరులారా, 
మీరు+ఎల్లరు=మీరంతా, సత్యపథమున్‌ =నిజమైనదారిగురించి, ఆలింపుండీ=వినండి. 


తాత్పర్యం: ఇతడు నా కొడుకు, ఇతడు నామగడు, ఇతడు నాబంధువు అంటూ అజ్ఞానంలో 
పడి, భయంకరమైన శోకసముద్రంలో మునిగిపోయిన జీవులారా! కలిబంధాలతో కట్టుబడి 
దుఃఖిస్తున్న ప్రాణులారా! చావుపుట్టుకలచేత పీడింపబడే నరులారా! మీకు నిజమైన దారిని 
గురించి చెప్తాను వినండి. 


భావింపన్‌ క్షణభంగురమ్మయిన జీవవ్రాతమున్‌ నమ్మి, యే 

లా విభ్రాంతమతిన్‌ భవాంధువునం ద్రళ్ళన్‌జూతు రయ్యొయ్యొ! యీ 

చావుంబుట్టువులేల? కామ్యమృగతృష్టావారికై పర్వులే 

లా? వేభంగులసృష్టి నిత్యపదవాచ్యం బున్న విన్పింపుండీ! 
అర్థాలు: అయ్యొయ్యొ=అయ్యో, భావింపన్‌=ఆలోచిస్తే, క్షణభంగురమ్ము+అయిన రెప్పపాటులో మళ్ళీ కనిపించని, 
జీవవ్రాతమున్‌=ఈ ప్రాణిసమూహాన్ని, నమ్మి=నమ్ముకొని, విభ్రాంతమతిన్‌=చలించిన మతితో, భవాంధువునన్‌=జన్మ 
అనే అంధకారంలో, ఏలా= ఎందుకు, త్రెళ్ళన్‌ చూతురు =పడిపోవాలని కోరుకుంటారు! ఏల=ఎందుకు, ఈ చావుం 
బుట్టువులు=జననమరణాలు? ఏల=ఎందుకు, కామ్య=కోరికలనే, మృగతృష్టావారికై= ఎండ మావులనీటికోసం, 
పర్వులు =పరుగులుతీస్తారు? వేభంగుల=వేయి విధాలుగానైనా, సృష్టి= ఈ లోకంలో, నిత్యపదవాచ్యంబు= 
శాశ్వతమైనదేదైనా, ఉన్న=జఉంటే, విన్చింపుండీ=చెప్పండి. 


అర్థతాత్సర్యాలు 21 


తాత్పర్యం: అయ్యో! ఎందుకు క్షణంలో నశించిపోయే ప్రపంచంకోసం సంసారమనే బీకట్లో 
పడిపోతారు? ఎందుకీ చావువుట్టుకలు? ఎందుకు ఎండమావుల్లో నీళ్ళు (త్రాగాలని పరుగులు 
తీస్తారు? ఈ లోకంలో శాశ్వతమైనదేదైనా ఉంటే వేయివిధాలుగా ఆలోచించి చెవ్పండది. 


మొద లీ సంసృతి బంధకారణముందన్నోక్షమ్ము నూహింపలే 
కెద హింసారతి నూని పాపమతులై యేలా చెడన్‌? ద్రొక్కంగాం 
గదరయ్యా! నవధర్మమార్గమును, వక్కాణింపుండీ సత్యభూ 
తదయాశీల (త్రిశబ్బ్దయుక్తమగు మంత్రంబర్థి వేనోళులన్‌. 


అర్థాలు: మొదలు=మొదటగా, బంధకారణమున్‌ =అన్ని చిక్కులకు కారణమైన, ఈ సంసృతి= ఈ సంసారాన్ని 
తత్‌+మోక్షమ్మున్‌=దానినుండి విడుదలను, ఊహింపలేక=తెలిసికోలేక, ఎదన్‌=హృదయంలో, హింసారతిన్‌+ఊని= 
పీడించడమనే కోరికతో, పాపమతులై=చెడు ఆలోచనలతో, ఏలా చెడన్‌=ఎందుకు చెడిపోతారు? నవధర్మ 
మార్గమును=క్రొత్తదైన ఈ న్యాయమార్గంలో, క్రొక్కంగాన్‌=నడవదానికి, కదరయ్యా=ప్రయత్నించలేరా! అర్ధిన్‌= 

eas థి 
కోరికతో, వేనోళులన్‌=అందరూకలిసి, సత్య+భూతదయా+శీల=సత్యం, అహింస, సత్రవర్తన అనే, త్రిశబ్ద=మూడు 
మాటలతో, యుక్తమగు=కూడిన, మంత్రంబు=ఈ మంత్రాన్ని వక్కాణింపుడు =ఒక్కసారి అనండి. 


తాత్పర్యం: మొదట అన్ని చిక్కులకు మూలమైన ఈ సంసారం గురించి, దానినుండి విడుదల 
గురించి తెలినికోలేక మీరు పావమతులై ఎందుకు చెడిపోతారు? క్రొత్తమార్గాన్ని బోధిస్తాను, 
అవలంబించండి. మీరందరూ కలిని మూడు మాటలతో డన్న ఈ మంత్రాన్ని వలకండి. 
నిజం మాట్లాడతాను. ఎవరికీ కీడు తలపెట్టను. మంచిగా నడచుకుంటాను. 


యమనియమమ్ము లాకులు, యథార్థము నాభి, సమాధి నేమియె 
యమరిన ధర్మచక్రము దయామతిం దాలిచి త్రిప్పరయ్య! యా 
యమునకు బొమ్మవెట్టియు, భవాసురు నౌదల మెట్టి, మోక్షకాం 
త మెడను తాలిగట్టుటకుం దారసిలున్‌ శుభతంతుసంతతుల్‌. 


అర్థాలు: ఆకులు=కమ్మలు, యమనియమమ్ములు=యమాలు పది, నియమాలు పది, నాభి=కేం[ద్రం, 
యథార్థము=సత్యం, సమాధి=ఏకాగ్రత, నేమియె=బండికట్టుగా, అమరిన= ఏర్పడ్డ, ధర్మచక్రము =ధర్మమనే చక్రాన్ని 
దయామతిన్‌=దయగల మనసుతో, తాలిచి= చేతపట్టుకొని, (త్రిప్పరయ్య=తిప్పకూడదా! ఆ యమునకు=ఆ 
యమధర్మరాజుకు, బొమ్మ వెట్టియు=పటం కట్టి, భవాసురున్‌=జన్మ అనే రాక్షసుని, బెదలమెట్టి=దూరంగా తొక్కి 
మోక్షకాంత మెడను =విముక్తి అనే సుందరి మెడలో, తాలిన్‌=మంగళసూత్రాన్ని కట్టుటకున్‌= కట్టేందుకు, శుభతంతు 
సంతతుల్‌ =మంగళకరమైన దారపుపోగులు, తారసిలున్‌=సమకూడుతాయి. 


తాత్పర్యం: భారతజాతీయ వతాకంమీద ఉండేదో బుద్ధునిధర్భచ్యకం. దాని రేకులే 


22 సౌందరనందము 


యమనియమాలు. కేంద్రం సత్యం. చుట్టూ ఉన్ననున్నా ఏకాగ్రత. అలా ఏర్పడ్డ ధర్భచడ్రాన్ని 
చేత (తివ్పుండి. ఫలితంగా మృత్యువుకు నున్న చుట్టవచ్చు. జన్ఫురాక్షనుని దూరంగా త్రొక్పాయ్య 
వచ్చు. అవ్హుడు ముక్తికాంతమెడలో కట్టేందుకు మంగళసూత్రం సమకూరుతుంది. 

భవమను నైంద్రజాలికుని పాణితలమ్మునం జిక్కి నశ్వరం 

బవు సుఖచంచలాద్యుతులకై వలపూని, సువర్ణశృ్ళంఖలల్‌ 

దవిలిచి యొండొకళ్ళకు సదా నటియింతురు కీలుబొమ్మలై; 

తవిలి చరింపరాదె నవధర్మము జన్మ విముక్తి కల్లెడున్‌, 


అర్థాలు: భవము+అను=జన్మ అనే, ఇం ద్రజాలికుని=గారడివాని, పాణితలమ్మునన్‌=చేతికి, చిక్కాదొరికిపోయి, 
నశ్వరంబవు=నశించిపోయే, సుఖచంచలా=మెరుపులవంటి సుఖాల, ద్యుతులకై=కాంతులకై, వలపూని= యేమ 
నింపుకొని, ఒండొకళ్ళకు=ఒకరికొకరు, సువర్ణ శృంఖలల్‌=బంగారపుసంకెళ్ళు, తవిలిచి=తగిలించుకొని, సదా= 
ఎప్పుడూ, కీలుబొమ్మలై= మరబొమ్మలుగా, నటియింతురు=నటనచేస్తున్నారు. నవధర్మము=ఈ క్రొత్త ధర్మాన్ని తవిలి= 
ఆచరించి, చరింపరాదె=నడచుకోకూడదా? జన్మ=ఈ పుట్టుకనుండి, విముక్తి=విడుదల, కల్గెడున్‌= కలుగుతుంది 


కదా! 


తాత్పర్యం: నంసారమనే గారడివాని చేతికి చిక్షి మెరువులవంటి నుఖాలకోం ఒకళ్ళనొకళ్ళు 
(పేమ అనే నంకెళ్ళు తగిలించుకొని కీలుబొమ్మలై నటిన్తున్నారేల? నేను చెప్పే ఈ క్రొత్త 
ధర్మాన్ని ఆచరించకూడదా! ఈ జనన మరణాలనుండి ముక్తి కలుగుతుంది కదా! 


చరియింపరే! పాపసంఘాత తిమిరప 
లాయనమంత్ర మస్తేయపథము 
పాలింపరే! యపవర్గదుర్గకవాట 
పాటనమ్మిది సత్యవాజ్నియమము 
కైకొనరే! లోకకల్యాణ కృద్ధర్మ 
సారభూతం బహింసావ్రతమ్ము 
అంగీకరింపరే! యలరువింటికి దురా 
సదమైన యీ బ్రహ్మచర్యదీక్ష 
తాల్పరే! శాంతిదాంతినిధానములకు 
మహిత సిద్ధాంజనమ్ము సమత్వబుద్ధి; 
ఆమయ జరాపమృత్యువు లంటనీని 
శీలకవచమ్ము దీనిం గ్రైసేసికొనరె! 


అర్థాలు: పాప సంఘాత తిమిర=దుష్మార్యసమూహమనే చీకటిని, పలాయన మంత్రమ్‌ = పారద్రోలేమంత్రమైన, 


అర్థతాత్సర్యాలు 23 


అస్తేయ పథము=దొంగతనం చేయకూడదనే దారిలో, చరియింపరే= నడువకూడదా! అపవర్గ దుర్గ= మోక్షమనే 
కోటయొక్క కవాట పాటనమ్ము=తలుపులను తెరువగలిగిన, సత్యవాక్‌ =నిజంచెప్పటమనే, నియమము=వతం, 
ఇది=దీనిని, పాలింపరే= పాటించకూడదా! లోక కల్యాణ కృత్‌ =లోకానికి మేలుచేసే, ధర్మ సారభూతమ్‌ =ధర్మంలో 
నిగ్గెనది, అహింసా వ్రతమ్ము=కీడుచేయకూడదనే దీక్షను, కైకొనరే=చేపట్టకూడదా! అలరు వింటికి=మన్మథ బాణానికి, 
దురాసదమైన =మంటపుట్టించేదైన, ఈ (బ్రహ్మచర్యదీక్ష= కుటుంబానికి దూరంగా ఉండే ఈవ్రతానికి, 
అంగీకరింపరే=ఒప్పుకోకూడదా! శాంతి దాంతి నిధానములకు=పుట్టుకతోవచ్చిన, తరువాత వచ్చిన బుద్ధులను 
అదుపులో ఉంచుకోవడమనే క్రియకు, మహిత సిద్ధాంజనమ్ము=గొప్ప మందు అయిన, సమత్వబుద్ధి= సమానంగా 
చూడటమనే బుద్దిని, తాల్చరే=ధరించకూడదా! ఆమయ=రోగముగాని, జర=మునలితనం కాని, 
అపమృత్యువు =ఆకస్మికమైన చావునుకాని, అంటనీని= దరికిరానీయని, శీల కవచమ్ము= అభ్యాసమనే పైతొడుగు, 
దీనిన్‌= దీనిని, కైసేసికొనరె=స్వంతం చేసికోకూడదా! 


తాత్పర్యం: పాపాలనే బీకట్లను తొలిగించే అస్తేయమనే దారిలో మీరు నడవకూడదా! 
మోక్షద్వారాలను తెరవగలిగిన నిజంమాట్లాడే (వ్రతాన్ని పాటించకూడదా! లోకానికి మేలుచేసే 
వరమధర్శమైన అహింసాదీక్షను చేవట్టకూడదా! మన్మథుడి బాణాలనునైతం కాల్చివేనే బ్రవ్హాచర్య 
(వ్రతాన్ని ఒవ్హుకోకూడదా! వుట్టుకతో వచ్చిన బుద్ధులను, వుట్టినాకవచ్చే బుద్ధులను అదువులో 
ఉంచుకోవడమనే ప్రక్రియకు వరమ జౌషధమైన నమానబుద్ధిని అలవాటు చేసికో రాదా! 
రోగాన్ని, ముసలితనాన్ని, వాఠాన్ఫరణాన్ని దరికిరానీయని ఈ అభ్యాసాన్ని మీ న్వంతం 
చేనికోకూడదా! 


ఇది సత్యం, బిది నిత్యం, 

బిది భవలతికాలవిత్ర, మిది శితదంవ్రా 
వదనయగు మిత్తియౌదలం 

బదార్చణము, భవ్యమోక్షపద మియ్యదియే. 


అర్థాలు: ఇది సత్యంబు=ఇది నిజమైనది, ఇది నిత్యంబు=ఇది శాశ్వతమైంది, ఇది భవ లతికా లవిత్రము= ఇది 
జన్మ బంధాలను త్రెంచేకొడవలి, ఇది=ఈ సిద్ధాంతం, శిత=వాడియైన, దంప్రా=పళ్ళు కలిగిన, వదనయగు= ముఖంతో 
ఉన్న మిత్తియౌదల=మృత్యువు నెత్తిమీద, పదార్పణము =కాలుంచేది, భవ్య=శుభమైన, మోక్షపదము= ముక్తి అనే 
పదవి, ఇయ్యదియే= ఇది మాత్రమే. 


తాత్పర్యం: నాయీ నిద్ధాంతం నిజం, శాశ్వతం, భవబంధాలకు కొడవలి, వాడివళ్ళ 
ముఖంతోనున్న మృత్యువు నెత్తిమీద కాలు. ఇదిమాత్రమే శుభకరమైన మోక్షానికి చేరే దారి. 


అని చాలించిన, వింజ మాకిడినయట్లె శ్రోతృలోకమ్ము క 
న్గానలన్‌ హర్షజలమ్ము నిండం గనుగొంచున్‌, భక్తిరంగత్తరం 


24 సౌందరనందము 


గనిమజ్ఞ్జన్మ లదితాంతరంగమగుచున్‌ గైమోడ్సుసంధించి, బు 
ద్ధునిపాదమ్ముల వ్రాలె; వృద్ధనరనాథుం డంత మున్నాడుచున్‌, 


అర్థాలు: అని=ఈవిధంగా చెప్పి, చాలించిన=ముగించినంతనే, (శ్రోతృలోకమ్ము=వినడానికి వచ్చిన ప్రజలు, 
వింజము= తమదారికి వింధ్యపర్వతం, ఆకిడిన +అట్లె=అద్దుపడినట్లుగా, కన్గొనలన్‌= కళ్ళచివర్లలో, హర్షజలమ్ము= 
ఆనంద బాష్పాలు, నిండన్‌=నిండటాన్ని, కనుగొంచున్‌=చూస్తూండగా, భక్తిరంగత్‌=భక్తిరసం యొక్క తరంగ= 
అలలలో, నిమజ్జన్‌=మునిగి, మృదితాంతరంగము= కరిగిపోయిన ఆత్మ, అగుచున్‌=కలిగినవారగుచూ, కైమోద్సు 
సంధించి= రెండుచేతులతో నమస్కరించి, అంత =అప్పుడు, వృద్ధడ=ముసలివాడైన, నరనాథుండు=రాజైన శుద్దోదనుడు, 
మున్ను+ ఆడుచున్‌=ఈవిధంగా అంటూ, బుద్దుని=బుద్ధభగవానుని, పాదమ్ముల=పాదాలపైన, వ్రాలె=వాలిపోయాడు. 


తాత్పర్యం: అనిచెప్పి బుద్దుడు ఆగిపోగా వినేవారందరికీ వారి కోర్మెల వ్రవావోనికి వింధ్య 
వర్వతాలు అడ్డువడినట్లుగా వారివారి కోర్ళెలు మరచిపోయి, వారి కళ్ళనిండా ఆనంద బాష్పాలు 
కురవడం చూచాడు. అప్పుడు ఆ ముసలిరాజు శుద్దోదనుడు భక్తిరనప్రవావాంలో మునిగిపోయి 
ఆయన స్వాంతం అందులో కరిగిపోగా, చేతులు జోడించి (క్రిందివిధంగా బెవ్హుకొంటూ 
బుద్దుని పాదాలమీద వాలిపోయాడు. 


“చిరకాలం బనపత్యతాకలుషశుష్కీభూతుండై యున్న నా 
దురితమ్మున్‌ దొలంగింపం బుట్టితని సంతోషించితిన్‌ దొల్లి, యో 
కరుణాసాగర! కేవలమ్ము నపవర్గప్రాప్తిసంధాతయౌ 

గురుండం చిప్పు డెటింగికొంటి నిను గన్గోంగంటి మిన్నంటితిన్‌. 


అర్థాలు: ఓ కరుణాసాగర=ఓ దయాసముద్రుడా! తాల్లి=పూర్వం, చిరకాలంబు=ఎంతోకాలంగా, అనపత్యతా= 
పిల్లలులేనందున కలిగిన, కలుష=దోషంచేత, శుష్మీభూతుందై+ఉన్న=దిగులుతో ఎండిపోయిన, నా=నాయొక్క 
దురితమ్మున్‌=పాపాన్ని, తొలగింపన్‌ =తొలగించడానికి, పుట్టితి + అని =పుట్టావని, సంతోషించితిన్‌=ఆనందపద్దాను. 
ఇప్పుడు =ఇప్పటికి, అపవర్గ+ ప్రాప్తి=మోక్షముయొక్క పొందును, సంధాతయౌ =చేకూర్చే, గురుండు =మార్గదర్శి, 
కేవలమ్ము= మాత్రమే, అంచు=అని, ఎథింగికొంటి =తెలిసికొన్నాను. నినున్‌=నీవంటే ఏమిటో, కన్గోంగంటి= 
కనుక్కున్నాను. మిన్నంటితిన్‌=ఆనందంతో పొంగి ఆకాశాన్ని అందుకున్నాను. 


తాత్పర్యం: ఓ దయాసాగరా! అవ్హుడు విల్లలులేరన్న దిగులుతో శుష్టించిపోగా నా పాపాన్ని 
పోగొట్టడానికి నీవు వుట్టావని సంతోషించాను. కాని ఇప్పుడు ఈ లోకం మొత్తానికి మోక్షం 
కలిగించే మార్గదర్శివని తెలినికొన్నాను. నీవంటే ఏమిటో తెలిని ఆనందంతో పొంగి 
పోతున్నాను. 


దేవ! యీ దీనునకు ధర్మదీక్ష యొసంగు, 
మనుచు నంజలింబట్టి యార్హతముం దాల్పం; 


అర్థతాత్సర్యాలు 25 


దక్కు జన మంత నధికారతారతమ్య 
ములకు ననురూపమైన దీక్షలు వహించె. 


అర్థాలు: దేవ=ఓ దైవసమానా! ఈ దీనునకు=ఈ దయనీయ జీవికి, ధర్మదీక్ష యొసంగు= నీ తథాగత వ్రతాన్ని 
ప్రసాదించు, అనుచున్‌=అంటూ, అంజలిన్‌+పట్టి=దోసిలిపట్టి, ఆర్హతమున్‌=బౌద్ధసన్యాసికి కావలసిన యోగ్యతను, 
తాల్చన్‌=పుచ్చుకోగా, తక్కుజనమంతన్‌= మిగిలిన ప్రజానీకమంతా, అధికార తారతమ్యములకు = పదవులలో 
వ్యత్యాసములను బట్టి, అనురూపమైన =యోగ్యతానుసారంగా, దీక్షలు=తగిన సంస్కారాలను, వహించె= పొందారు. 


తాత్పర్యం: ఓ దైవసమానుదా! ఈ దయనీయునికి నీ తథాగత వ్రతాన్ని ప్రసాదించు అంటూ 
రాజు దోసిలివట్టి బౌద్ధసన్యానికి కావలనిన ఆర్హత యోగ్యతను న్వీకరించాడు. తరువాత మిగిలిన 
జనమంతా వారివారి యోగ్యతానునారంగా తగినవిధంగా నంన్మారాలను స్వీకరించారు. 


పతిపదాబ్దముల వ్రాలి, పాదధూళి 
తనయునకు రక్షగా మోముందమ్మి నిలిపి, 
“నీ కివే జోతి లనిపించె నిర్వికార 
మానస యశోధర గుణప్రసూనలతిక. 


అర్థాలు: నిర్వికార మానస=భావశూన్యమైన మనసుకలదియైన, గుణ ప్రసూన లతిక=సద్గుణాలనే పూవులతీగ, 
యశోధర= గౌతమునిభార్య, పతి=భర్తయొక్క పద+అబ్ద్బముల=పాదాలనే తామరపూలమీద, వ్రాలి=వంగి, 
పాదధూళి=ఆ పాదాలకంటిన మంటిరేణువులను, తనయునకు =చిన్నికుమారునకు, రక్షగా=రక్షణగా, మోముందమ్మి= 
ముఖమనే తామరపూవుమీద, నిలిపి=ఉంచి, నీకు+ఇవే జోతలు =నీకివే నా నమస్కారాలు, అనిపించె=అని చెప్పించింది. 


తాత్పర్యం: గుణవతి, భర్త తనకు చెవ్బకుండా విడిచిపెట్టినందున భావరహిత అయిన 
గౌతముని భారయశోధర భర్త పాదాలమీదకు వంగి ఆ పాదధూలిని తీని వసివాడైన కొడుకు 
ముఖాన పూని తండ్రికి నమస్మారాలు చెప్పించింది. 


శరణము బుద్ధదైవము, ప్రశస్తతరమ్ము తదీయ ధర్మమే 

శరణము, సత్యవాజ్నియమసార దయాపరతంత్రవృత్తియే 

శరణము మా కటంచు, జనసంఘము లాడుచుం బాడుకొంచు మం 
దిరముల కేగి ధర్మనిరతిన్‌ జరియింపం దొడంగె నొప్పుగన్‌. 


అర్థాలు: బుద్ధ దైవము=ఓ దైవమైన బుద్ధుడా! శరణము=అదుకో, ప్రశస్త తరమ్ము=శ్రేష్టమైన, తదీయ=నీ వాదానికి 
సంబంధించిన, ధర్మమే=న్యాయమే, శరణము=మాకు రక్ష సత్య వాజ్నియమ సార=నిజం మాట్లాడటం లోని సారమైన, 
దయా పరతంత్ర=కరుణా పరవశమనే, వృత్తియే=జీవనమే, మాకు=మాయెడల, శరణము= కాపుదల, అట+అంచు= 
కావాలనుకొంటూ, జనసంఘములు=బుద్దునిబోధ విన్న ప్రజలు, ఆడుచున్‌= అనుకొంటూ, పాడుకొంచు=బుద్దుని 


26 సౌందరనందము 


కీర్తిస్తూ మందిరములకు+ఏగి=తమతమ ఇండ్లకు వెళ్ళి, ఒప్పుగన్‌= అందరూ మెచ్చుకొనే విధంగా, ధర్మనిరతిన్‌=ఆ 
బుద్దుడు చెప్పినవిధంగా, చరియింపన్‌= నడచుకోవడం, తొడంగెన్‌=మొదలు పెట్టారు. 


తాత్పర్యం: ఓ దేవుడవైన బుద్దుడా! మా పాపాలనుండి మమ్మల్ని రక్షించు. ఇకపైన నీ 
మతానికి నంబంధించిన ధర్మమే మాకు రక్ష. నిజాన్ని మాట్లాడుతూ నీ కరుణకులోబడి 
జీవించడమే మాకు నిజమైన కాపుదల. ఇలా చెవ్హుకొంటూ, బుద్దుని పొగుడుకొంటూ ఆవూరి 
(జలు తమతమ ఇండ్లకువెళ్ళ్‌ అందరూ జౌననేవిధంగా బుద్దుని బోధనల(వకారం 
నడచుకోవడం ప్రారంభించారు. 


పరమపతివ్రతల్‌ కపిలవాస్తుపురిన్‌ గృహిణీమతల్లు లా 
దరమున వేళదప్పక సదా తనరాక ప్రతీక్ష సల్పుచున్‌ 
సురుచిర భిక్షలన్‌ సలుపుచున్‌ భుజియింప, వసించెం దత్పురీ 
పరిసరవృక్షవాటి భగవంతుండు శిష్యగణమ్ము కొల్వగన్‌. 


అర్భాలు: కపిలవాస్తు వురిన్‌=ఆ కపిలవస్తు నగరంలో, పరమపతివ్రతల్‌=గొప్ప పతిభక్తి కలవారైన, 
గృహిణీమతల్లులు=మగనాండైన ఆ తల్లులు, ఆదరమున =అత్యంత గౌరవంతో, సదా=అన్నివేళల, వేళదప్పక= 
సమయానికి, తనరాక=తనయొక్క ఆగమనంకోసం, ప్రతీక్ష సల్పుచున్‌=ఎదురుచూస్తూ, సురుచిరభిక్షలన్‌= మంచిమంచి 
ఆహార ప్రదానాలను, సలుపుచున్‌= ఆచరిస్తూ, భుజియింప=భోజనాలు చేస్తూంటే, భగవంతుండు=భగవంతునితో 
సమానుడైన బుద్దుడు, శిష్యగణము=ఛాత్రసమూహం, కొల్వన్‌=సేవిస్తూండగా, తత్పురీ= ఆ నగరానికి, 
పరిసర =చుట్టుప్రక్కలనున్ను వృక్షవాటి=చెట్ల క్రింద, వసించెన్‌=నివసించాడు. 

తాత్పర్యం: ఆ కపిలవస్తు నగరంలోని గృపొాణులంతా అత్యంత గౌరవంతో వేళతవ్పకుండా 
తనరాకకోనం నిరీక్షిన్తూ వెళ్ళినవెంటనే మంచిమంచి ఆహారపదార్థాలు తనకు నమర్శించిన 
తరువాత మాత్రమే వారు భోజనాలు చేన్తూంటే, ఆ నగర వరినరాలలోని పెద్ద వెద్ద వనాలలో 
భగవంతుడైన బుద్దుడు శిష్యులు సేవిస్తూండగా తాను నివనించసాగాడు. 


ఇది 
(వ్రథమనర్హము 


వా తడ 
యు... స్వఆసే థా 


27 


భిక్షాగమనము 


చెవిదాంకన్‌ గొనయమ్ము లాగు కడిందిన్‌ జేందుంట విల్లంది ప 
ట్టు విలాసమ్మును లేంతనవ్వాలయు చూడ్ముల్‌ మెప్పులందీయంగా 
నవలోకింపుచుం, బూవుటమ్ము రతినీకందింప, డెందమ్ములన్‌ 
గవియ న్నాటెడి లక్ష ప్రశుద్ధికి నమస్మారంబు మీనధ్వజా! 


అర్థాలు: మీనధ్వజా=చేపను పతాకంమీద కలిగిన ఓ మన్మథా! చెవిదాంకన్‌ =చెవికంటునట్టు, గొనయమ్మున్‌= 
వింటినారిని, లాగు కడిందిన్‌=లాగే నీ వీరత్వం; చేన్‌=అరచేత, తుంట విల్లు=చెజకు వింటిని, అందిపట్టు= 
అందిపుచ్చుకొనే, విలాసమ్మును=నీ ఒయ్యారం; లేంతనవ్వాలయు =లేతనవ్వులు చిందించు, చూడ్ముల్‌=నీ చూపులు, 
మెప్పులు+అందీయంగా=మనసును ఉరకలేయించగా, అవలోకింపుచున్‌=చూస్తూ, రతి=నీ భార్య రతీదేవి, 
పూవుటమ్ము=కోమలమైన పుష్పబాణం, నీకు+అందింప=నీకు అందించగా, డెందమ్ములన్‌= జనులహృదయాలను, 
కవియన్‌=ముసరికొనునట్లు, నాటెడి=చొనిపే, లక్ష్యశుద్ధికి=నీ గురికి, నమస్మారంబు=ఒక కైమోద్చు. 
తాత్పర్యం: ఈ వద్యం చెవృబోయే నర్గానికి ప్రస్తావన. ఇందులో చెవబోయే శృంగార 
రసానికిది నాందిగా మన్మథ ట్రస్తావన తెచ్చారు కవివరులు. నుందరీ నందుల శృంగార 
కేలికి నూచనగా మదనోధ్గతిని వర్ణించారు... మదనుణ్ణో నంబోధిన్తూ ఈ విధంగా ఒక 
నమస్కారం పెట్టారు కవివుంగవులు. ఓ మదనా! నీ వింటినారి చెవిదాకా లాగటంలో నీ 
వీరత్వం, అరచేతిలో చెరుకువిల్లు వట్టుకోవడంలో న్స ఒయ్యారం, నే చూపుల్లో లేతనవ్వులు 
చూస్తూ మనను ఉరకలు వేస్తూండగా రతీదేవి కోమలమైన వువబాణం నీకందిస్తే నీవు 
జనుల హృదయాల మీద దానిని గాఢంగా నూటిగా నాటుతావు సుమా! ఖచ్చితమైన నీ గురికి 
నమన్మారం. 


వా” పైత 
యు... స్వఆస థా 


కలండు మహితాత్ముండైన శాక్యర్షికొక్క 
సవతి తమ్ముండు, కాంతినిస్తంద్రుం డతండు 
నందుండను కోడెప్రాయపుటందగాండు, 
సార్థకాఖ్య సుందరి వాని యతివమిన్న. 


28 సౌందరనందము 


అర్థాలు: మహితాత్ముండు+ఐన =గొప్ప ఆత్మగలవాడైన, శాక్యర్షికి=శాక్యవంశంలో పుట్టిన తపోధనుడికి, ఒక్క 
సవతి తమ్ముడు=పిన్నమ్మకు పుట్టిన తమ్ముడు ఒకడు, కలండు=ఉన్నాడు. అతండు=ఆ తమ్ముడు, కాంతి నిస్తంద్రుం 
డు=అలసటలేని కాంతిగలవాడు. నందుండను=నందుడు అనే పేరుగల, కోడెప్రాయపు=పరువంలో ఉన్న అందగాం 
డు=మనోహరుడు. వాని=అతనియొక్క అతివమిన్న=భార్య, సుందరి=సుందరి అనే పేరుగల, సార్థకాఖ్య= పేరుకు 
తగిన అందగత్తె. 


తాత్పర్యం: శాక్యవంశంలో వుట్టిన గౌతమునికి ఒక సవతితమ్ముడున్నాడు. తేజోమయుడు. 
మంచివయనులో ఉన్న అందగాడు. అతని భార్య నుందరి. పేరుకు తగ్గ చిన్నది. 


కేళీమందిరమందుం బుష్పలతికా క్రీడానికుంజమ్ములన్‌ 
బాలాస్నిగ్ధకపోలదర్పణరుచిన్‌ భావింపుచున్‌ జుంబన 
వ్యాలోలుండగు నందసుందరు స్మరధ్యానమ్మునన్‌ బుద్దు ధ 
ర్మా లాపమ్ములు వీనుదోయిం బడునో, యాత్మన్‌ బ్రవేశించునో! 


అర్థాలు: కేళీమందిరమందున్‌=మదన క్రీడాగ్భహంలోని, పుష్పలతికా=పూవుల తీగలతోకూడిన, క్రీడా= సయ్యాటలకు 
సంబంధించిన, నికుంజమ్ములన్‌=పొదరిళ్ళలో, బాలా= ప్రేయసి యొక్క, స్పిగ్ధకపోల=నునుపైన చెక్కిళ్ళను, దర్పణ 
రుచిన్‌=అద్దములకాంతిగా, భావింపుచున్‌=తలచుకొంటూ, చుంబనవ్యాలోలుండగు=ముద్దులలో ఆసక్తుడైన, నంద 
సుందరు=సుందరుడైన నందుని, స్మరధ్యానమ్మునన్‌=మదనక్రీడా కుతూహలంలో, బుద్దు= బుద్ధునియొక్క 
ధర్మాలాపమ్ములు =ధర్మంగురించినబోధలు, వీనుదోయిన్‌=చెవులజంటలో, పడునో =ప్రవేశిస్తాయా! ఆత్మన్‌= 
అంతరంగంలో, ప్రవేశించునో=చొరబడగలవా! 

తాత్పర్యం: (క్రీడా గృవోంగణంలోని వూపొదరిళ్ళ మధ్య (పేయని నును పైనబెక్కిళ్ళను 
అద్దాలనునువుగా భావించి ముద్దులలో మునిగిపోయి మదన క్రీడావ్యామోవాంలోనున్న 
నుందరుడైన నందుని చెవులకు బుద్దుని ధర్భుబోధలు వినిపిసాయా! అతని అంతరంగం 
లోనికి ప్రవేశించగలవంటారా! 


పంతము గర్వరేఖయును భాసిలుమానిని, మానసంపదన్‌ 
గాంతి దలిర్చుభామిని, వికాససుహాసిని, నాత్మసుందరిన్‌ 
సంతతసేవలం దనుపు నందునకున్‌ సుగత ప్రచార మొ 
కింత యెజుంగనైన, రుచియించునె వానికి ముక్తిమార్గముల్‌? 


అర్థాలు: పంతము=పట్టుదల, గర్వరేఖయును =పొగరుదనంతో, భాసిలు మానిని=దీపించే ఆడది; మాన 
సంపదన్‌ =అభిమానధనంతో, కాంతిదలిర్చు=లేజరిల్లే, భామిని=ఆడది; వికాస= ప్రకాశమైన, సుహాసినిన్‌=ఎప్పుడూ 
నవ్వుతూండేదానిని, ఆత్మసుందరిన్‌=తనకు నచ్చినదానిని, సంతత=ఎల్లప్పుడు, సేవలన్‌=పరిచర్యలతో, 


అర్జతాత్పర్యాలు 29 
థి 

తనుపు=ఆనందం కలిగించే, నందునకున్‌= నందకుమారునికి, ఒక్కింత =ఏకొంచెమైనా, సుగత ప్రచారము =బుద్దుని 
బోధనలు, ఎజుంగనైన =వినిపిస్తేమాత్రం, వానికి =అటువంటి శృంగారంలో మునిగినవానికి, ముక్తి మార్గముల్‌= 
సదాగతికి దారులు, రుచియించునె=ఇంపితాలవుతాయా? 


తాత్పర్యం: పట్టుదల పొగరుదనం నిండినదానిని, అభిమానధనంతో (వకాళించేదానిని, 
చిరునవ్వులు చిందించేదానిని, తనకు నచ్చిన నుందరిని ఎవ్హుడూ వరిచర్యలతో సంతోషపెట్టే 
నందునికి ఏకొంచెమో బుద్దుని బోధనలు చెవినిబడితేమాత్రం ఇష్టవడతాడా? 


పాతరలాడు తద్భుకుటివల్లి యెటుల్‌ చలియించు నట్టులన్‌ 
జేతము తాండవింప మజచెన్‌ నృపసూనుండు విశ్వమెల్ల, వే 
లాతిగమౌ తదీయరుచిరాంగవిలాససుధాంబురాశివీ 
చీతతిం దొప్పదోంగి నిలిచెన్‌ జెలిచూపుల పాపపోలికన్‌. 


అర్థాలు: పాతరలాడు=ఉరుకులెత్తే, తత్‌+భ్రుకుటివల్లి=ఆ భామయొక్క కనుబొమలతీరు, ఎటుల్‌=ఏవిధంగా, 
చలియించున్‌=కదులుతుందో, అట్టులన్‌=ఆ విధంగా, చేతము=మనసు, తాండవింప =ఆడుతూంటే, నృపసూనుం 
డు=ఆ రాజకుమారుడు, విశ్వమెల్ల=ప్రపంచం మొత్తాన్ని మబిచెన్‌=మరచిపోయాడు. వేల+అతి+గము+జె= ఎల్లలను 
అతిక్రమించేదైన, తదీయ =ఆమెయొక్క రుచిర=కాంతివంతమైన, అంగవిలాస =అవయవముల వయ్యారముల, 
సుధ +అంబురాశి =అమృతసాగరములోని, వీచీతతిన్‌=వాయువుల సమూహములలో, తొప్పదోంగి=మునిగినవాడై, 
చెలిచూపుల= సుందరి కనుచూపులపై, పాపపోలికన్‌=కనుబొమలవలె, నిలిచెన్‌=కదలకుండా ఉండిపోయాడు. 


తాత్పర్యం: (పేయళి కనుబొమలు ఆడించినట్లు తన మనసు ఆడుతూంటే ఆ రాజ కుమారుడైన 
నందుడు ఈ ప్రవంచాన్ని మొత్తం మరబిపోయాడు. వాద్దులను దాటే ఆమె అంగసౌందర్యం 
అనే అమృతసాగరంలోని విల్లతెమ్మెరలలో మునిగిపోయి తానే ఆమె కనుపావలుగా నిలిచి 
పోయాడు. 


నడపుల రాజహంస, తెలినవ్వుల వెన్నెలవాంక, ప్రేమ లూ 

రెడు నునుంబల్ముం దేనెపెర, రెమ్మలువైచు విలాసవల్లి, ట్రే 

ల్మిడి హృదయమ్ము నుచ్చిచను మేలిమిచూపు సుమాస్తమైన యా 

పడంతుక నందభాస్మరుని బాయంగనోర్వదు ఛాయయుంబలెన్‌. 
అర్థాలు: నడపుల=నడకలలో, రాజహంస=మగ మరాళం వంటి; తెలినవ్వుల=మల్లె పూలవంటి నవ్వులకు, 
వెన్నెలవాంక=నెలవెలుగుల చాలువంటి; (ప్రేమలు ఊరెడు= అనురాగం చిందే, నునుంబల్మున్‌=నయపు మాటలకు, 
తేనెపెర=తేనెతుట్టెవంటి; రెమ్మలు వైచు =విస్తరించే, విలాసవల్లి=సోయగపు తీగవంటి; హృదయమ్మున్‌ =గుండెలమీద, 
వ్రేల్మిడి=చటుక్కున, ఉచ్చిచను =మీటి వెళ్ళిపోయే, మేలిమిచూపు=వాలుతూపు, సుమాస్త్రము+ ఐన =మన్మథుని 


30 సౌందరనందము 


పూబాణమైన, ఆ పడంతుక=ఆ సుందరి, నందభాస్మరుని =తనజీవితానికి వెలుగైన నందుని, ఛాయయుంబలెన్‌= 
నీడలాగా, పాయంగన్‌=వదిలి పెట్టడాన్ని ఓర్వదు=సహింపలేదు. 


తాత్పర్యం: నడకలలో రాజహాంన, నవ్వులకు వెన్నెలవాగు, (పేమ వలుకులకు తేనెతుట్టె, 
విస్తరించే సోయగవుతీగ గుండెలమీద చటుక్కున మీటివెళ్ళ్సిపోయే వాలుచూపే మన్మథ 
బాణమైన ఆ సుందరి నందుని నీదలాగా విడిచిపెట్టలేదు. 


పలుకుల్‌ సేంతలు నెమ్మనమ్ము లొకటై, భావింపంగారాని కూ 
ర్ములపేర్ముల్‌, వలకాంకలన్‌ గసరుటల్‌, రోషారుణాక్షమ్ముగాం 
దిలకింపన్‌ బతిమాలుటల్‌, పులక లుద్దీపింపంగాజేంయు ము 
ద్దులు, గిల్లింతలు కౌంగిలింతలును బ్రొద్దుల్‌పుచ్చు నాజంటకున్‌. 


అర్థాలు: భావింపంగారాని =ఊహించలేని, కూర్ముల పేర్ముల్‌= ప్రేమల ఆసక్తులు; వలకాంకలన్‌ =విరహాలచేత, 
గసరుటల్‌=కసిరికొట్టడాలు; రోషారుణ=కోపంచేత ఎరుపెక్కిన, అక్షమ్ముగాంన్‌ =కన్నులై, తిలకింపన్‌=కనిపి స్తే, 
బతిమాలుటల్‌ =బ్రతిమిలాడుకోవడాలు; పులకలు=గగుర్పాటులు, ఉద్దీపింపగాజేంయు=వృద్ధిచే సే, ముద్దులు= 
చుంబనాలు; గిల్లింతలు=గిలిగింతలు; కౌంగిలింతలును=కౌగిళ్ళతో; పలుకుల్‌=మాటలు, సేంతలు=చేతలు, నెటి+ 
మనమ్ములు =స్థిరమైన మనస్సులు, ఒకటై=ఒకటిగా చేరి, ఆ జంటకున్‌= ఆ ఇరువురికి, ప్రొద్దుల్‌ పుచ్చు=కాలం 
గడుపుతున్నాయి. 
తాత్పర్యం: (పేమానక్తుల మధ్వ విరవోలలో కసిరికొట్టుకోవదాలు, ఒకరికి కోపంవన్తే ఒకరు 
(బతిమిలాడుకోవడాలు, వులకింతలు గువ్పించే ముద్దులు, కౌగిలింతలు మాటలను చేతలను 
మననులను ఒకటిచేని వారిద్దరికీ బాహ్యవ్రవంచం తెలియకుండా చేసి కాలం గడిచిపోయేలా 

తానా సుందరనందుం, డవ్వెలందియా తన్వంగలావణ్యలీ 

లానందైకనిధాన, మొండొరుల ప్రేమాలాపకేలీవినో 

దానూనానుభవమ్ములా మదనవిద్యాదైశికమ్ముల్‌, సముల్‌ 

కానన్‌రారు గదోయి, కామిజనలోకమ్మందు నాదోయికిన్‌. 


అర్థాలు: తానా=తను చూస్తే, సుందరనందుండు =అందమైన నందకుమారుడు, ఆ+వెలదియా=ఆమెయో, 
తను+అంగ=పలుచని అవయవాల, లావణ్య=మెరుగుదనంచేత, లీల=సొంపైన, ఆనంద+ఏక=సంతోషమొక్కటే, 
నిధానము=ఆధారమైనది; ఒండొరుల= ఒకరినొకరు, పేమ+ఆలాప=అనురాగవచనముల, కేళీ వినోద= ఆటలయొక్క 
ఆనందాలవలన కలిగిన, అనూన =సాటిలేని, అనుభవమ్ములు =అనుభూతులు, మదనవిద్యా= శృంగారకేళియందు, 
దైశికమ్ముల్‌=బోధకులుకాగా, ఆ+దోయికిన్‌=ఆయిద్దరికీ, కామిజన లోకమ్మందు=మదన క్రీడాపరవశులందు, 
సముల్‌=సమానమైనవారు, కానన్‌రారు=కనిపించరు, కదోయి=కదా! 


అర్థతాత్సర్యాలు 31 


తాత్పర్యం: అతడు అందగాడు. ఆమె నన్నని అవయవాలతో అంతకంటె అందమైనది. 
(పేమకలాపాలతో కరిగిపోయే వారి అనుభూతులు మదనవిద్యా బోధకాలు. ఇంక ఆయిద్దరికి 
కామిజనలోకంలో నమానమైనవారు ఎవరూ ఉండరుకదా! 


చివురాకుబాంకు దాల్చిన వజీరునకుం ద 
త్రమదకు లక్ష్మ ఫభూతమ్ము నాంగ 
నత్యంతమోదమ్ము నిత్యమాంగళ్య్ళమ్ముం 
దలదాంచుకొన్నట్టి నెల వనంగ 
నుపమింపంగారాని యుత్సాహవిజయముల్‌ 
తోడునీడై కూడియాడె ననంగం 
గని విని యెజుంగని గగనపుష్పము నూత్న 
సౌరభ మొక్కటం గూరె నాంగం 


గౌతుకము మొలపించు నొకళ్ళొకళ్ళ 

హాస వీక్షణకిలికించితాదులెల్ల 
మధురమధురముల్‌ గాంగ నా మిథున మొప్పు 
నాస తీవలు ననుచు ప్రాయంపువేళ. 


అర్భాలు: చివురాకుబాంకు =చిగురాకును ఆయుధంగా, తాల్చిన =చేపట్టిన, వజీరునకున్‌= వీరునకు అనగా 
మన్మథునకు, తత్‌+ప్రమదకు=అతని పల్పికిని, లక్ష ్యభూతమ్ము నాంగన్‌= కొట్టవలసిన గురికాగా; అత్యంత 
మోదమ్ము=విపరీతమైన సంతోషం, నిత్య మాంగళ్యమున్‌=ఎప్పుడూ ఉండే శుభం, తలదాంచుకొన్నట్టి=శరణు 
పొందినట్టి, నెలవు+అనంగన్‌=చోటుకాగా; ఉపమింపంగారాని=సాటిలేని, ఉత్సాహ విజయముల్‌= తేకువ గెలుపులు, 
తోడునీడై=కలసిమెలసి, కూడియాడె ననంగన్‌=జతకట్టాయనగా; కని విని యెజుంగని=ఎప్పుడూ చూడని వినని, 
గగనపుష్పము=ఆకాశంలో వికసించే పూవు, నూత్న సౌరభము=సరి క్రొత్త వాసనలు, ఒక్కటన్‌= ఒక్కసారిగ, కూరెనాం 
గన్‌=గుప్పించాయి అన్నట్టుగా; ఒకళ్ళనొకళ్ళ=ఆ యిరువురియొక్క, హాస=చిరునవ్వులు, వీక్షణ=చూపులు, 
కిలికించితాదులు=రతివేళ కలిగే మూలుగులు మొదలైనవి, ఎల్ల=అన్నీ కలిసి, కౌతుకము మొలపించున్‌=కుతూహలాన్ని 
కలిగిస్తాయి; మధురమధురముల్‌=తీయతీయగా, కాంగన్‌= ఇవన్నీ శోభించగా, అస=ఆశలు, తీవలు 
ననుచు=తీగలుసాగే, ప్రాయంపువేళ=యుక్త వయసులో, ఆ మిథునము=ఆ జంట, ఒప్పున్‌= ప్రకాశిస్తోంది. 


తాత్పర్యం: రలీమన్య్రథులకు లక్ష్యంకాగా, సంతోష సౌఖ్యాలు తలదాచుకున్న చోటు అన్నట్లుగా, 
శౌర్యం విజయం జతకూడాయనగా, ఎవరూ ఎరుగని ఆకాళవువ్వాలు నువాననలు 
గువ్చించాయన్నట్లుగా, ఇరువురి వోనవీక్ష్లణకిలికిం చితాదులు వారికుతూవాలాన్ని 
పెంచుతూండగా ఆశలు తీగలుసాగే వరువంలో ఆ జంట ప్రకాశిసోంది. 


32 సౌందరనందము 


సడలని కౌంగిలింతలకుం జందనచర్చలు పేంటులెత్తంగా 
నెడపడనట్టి చూపులకు నిర్వుర మైజిగి విందుసల్పంగా 
నుడుగకపల్ము చాటుమధురోక్తుల నాత్మలు హత్త, సీమ మీ 
జిడు ప్రణయాంబురాశి విహరించును దన్మిథునమ్ము వింతగన్‌. 


అర్థాలు: సడలని=ఏమాత్రం సందివ్వని, కౌంగిలింతలకున్‌=వెచ్చని కౌగిళ్ళకు, చందన చర్చలు =చల్లనిమెత్తని 
చందనపు పూతలు, పేంటులెత్తంగాన్‌=పెచ్చులుకట్టి పగుళ్ళువారగా; ఎడపడనట్టి =త్రిప్పుకోలేని, చూపులకున్‌= 
ఆలోకనాలకు, ఇర్వుర=ఇద్దరియొక్క మైజిగి= వంటికాంతులు, విందుసల్పంగాన్‌=ఆనందమివ్వగా; ఉడుగక 
పల్ము=అపకుండా మాటలాడు, చాటు=రహస్యమైన, మధురోక్తులన్‌=తీయనిమాటలకు, ఆత్మలు=వారి అంత రంగాలు, 
హత్త=ఒకటికాగా; తత్‌+మిథునమ్ము=ఆ జంట, వింతగన్‌=ఆశ్చర్యకరంగా, సీమమీజెడు= హద్దులు మించే విధంగా, 
ప్రణయాంబురాశి=[్రేమ సముద్రంలో, విహరించును=తేలియాడును. 

తాత్పర్యం: ఏమాత్రం సందివ్వని వెచ్చని కౌగిళ్ళకు చల్లని చందనపు పూతలు పెచ్చులుకట్టి 
పగుళ్ళువారినాయి. త్రిప్పుకోలేని చూపులకు ఇద్దరి మేనికాంతులు అంతులేని ఆనందాన్ని 
అర్చిస్తున్నాయి. ఆపకుండా పలికే రహస్యాలాపాలకు అంతరంగాలు కలిసిపోయి రెండు శరీరాలు 
ఒక్కటెపోయినాయి. ఆ విధంగా ఆ జంటజీవుల వింతజీవితాలు హద్దులుమీరి ప్రేమసముద్రంలో 
విహరించసాగాయి. 


మానవలోకనాయక కుమారవతంస మతండు నందనో 
ద్యానవిహారి దైవతలతాంగియొ నాంజను గాంతం గూడి, యీ 
మానవకోటిం జేరక యమర్యులం గూడక యొప్పె భూతసం 
తాన నవీనసృష్టి పరిణామ మిటుల్‌ నెజవేజినో యనన్‌. 


అర్థాలు: అతండు=అతగాడు, మానవలోకనాయక=ఈ మనుష్యలోకంలోని రాజుల, కుమార వతంసము= 
కుమారులలో సిగబంతి, నందన+ఉద్యాన=ఇంద్రుని విహారవనంలో, విహారి= తిరిగే, దైవత=దేవతా సంబంధమైన, 
లతాంగియొ నాన్‌=సుందరీమణియా, చను =అనిపించే, కాంతన్‌ కూడి=భార్యతో కలిసి, మానవ కోటిన్‌ చేరక=ఇటు 
మానవులలో కలవక, అమర్యులన్‌ కూడక=అటు దేవతలలో కలవక, భూతసంతాన =ప్రాణికోటి సంతతి, నవీనసృష్టి= 
కొత్తపుట్టుకయొక్క పరిణామము=మార్చు, ఇటుల్‌=ఈవిధంగా, నెబివేటినో=నెరవేరిందా, అనన్‌=అన్నట్లు, 
ఒప్పెన్‌=ప్రకాశించెను. 

తాత్పర్యం: అతడుచూస్తే లోకంలోని రాజకుమారులలో అందగాడు. అతనిభార్యచూ స్తే 
నందనవనంలో తిరిగే దివ్వనుందరి. వారిద్దరి కలయికచూ స్తే అటు దేవతలూగాక ఇటు 
మానవులూగాక సృష్టిలో మార్చునంభవించి క్రొత్తజాతిగా వరిణమించిందా అన్నట్లుంది. 


అర్థతాత్సర్యాలు 33 


మేలేర్చి నందుండు పూలు గోసియొసంగ 
సరము లందముగ సుందరి రచించు 
మెలంత వర్ణమ్ములు మేళవించియిడంగ 
హరువుమై నతండు చిత్తరువు వ్రాయుం 
బతి సుకుమారభావము వచించిన నను 
రూపపద్యమునం గూర్చును లతాంగి 
అతివ చక్కనిరాగ మాలపించిన వీణ 
పలికించు నతడు మై పులకరింప 


నెల్టిసెరల నందునిచూపు లింతి యాన 

నేందునకుం గెంపుల నివాళులెత్త, నతివ 

కజ్జలపుంజూడ్కి ప్రియుని వక్షఃకవాటిం 

గట్టు దోరణములు నల్ల కల్వపూల. 
అర్థాలు: నందుండు=నందకుమారుడు, పూలు=పుష్పాలలో, మేలు+ఏర్చి=మంచివి ఏరి, కోసియొసంగ=కోసిస్తే, 
సుందరి=అతని ప్రియురాలు, అందముగ=సుందరంగా, సరములు= దండలు, రచించు=కడుతుంది; మెలంత =ఆమె, 
వర్ణమ్ములు=రంగులు, మేళవించి=కలిపి, ఇడంగ=ఇస్తే, అతండు=అతగాడు, హరువుమై=అందంగా, చిత్తరువు 
బ్రాయున్‌=బొమ్మలు వేస్తాడు; పతి=భర్త, సుకుమారభావము=అందమైన ఆలోచన, వచించిన=చెప్తే, లతాంగి= 
ఆమె, అనురూప పద్యమునన్‌=అనుకూలమైనపద్యంలో, కూర్చును=పొదుగుతుంది; అతివ= ఆమె, చక్కని 
రాగము=మంచిరాగాన్ని, ఆలపించిన=పలికితే, అతండు=అతగాడు, మై పులకరింపన్‌=వళ్ళుమరచి పోయేలా, 
వీణపలికించున్‌=వీణవాయిస్తాడు; ఎజ్జసెరల=ఎఖ్జి జీరల, నందునిచూపులు=నందుని చూడ్ములు, ఇంతి=ఇల్లాలు 
సుందరియొక్క అననేందునకు =ముఖమనేచంద్రునికి, కెంపుల=పద్మరాగాల, నివాళులెత్తన్‌= దీపాలుపడితే, 
అతివ=సుందరియొక్క కజ్జలపుంజూడ్క్మి=కాటుకచూపులు, ప్రియుని =భర్తయొక్క వక్షఃకవాటిన్‌= గుండెవాకిలికి, 
నల్లకల్వపూల=నల్లకలువలయొక్క తోరణములు =సరములతో, కట్టున్‌=అలంకరిస్తుంది. 


తాత్పర్యం: (ప్రియుడు మంచివూలను కోనిస్తే ప్రియురాలు అందమైన దండలు కడుతుంది. 
ఆమె మంబిరంగులు కలివిస్తే అతడు అందమైన బొమ్మలుగీస్తాడు. అతడు కోమలమైన 
భావాన్ని అందిస్తే ఆమె మంచివద్యం అల్లుతుంది. ఆమె చళ్ళనిరాగాన్ని ఆలవిస్తే అతడు 
వీణమీద వలికిస్తాడు. అతని కంటి ఎజ్జజీరలు ఆమె ముఖచంద్రునికి నివాళులెత్తితే ఆమె 
కాటుకచూపులు అతనియొక్ళ గుండెవాకిలికి నల్లకలువల తోరణాలు కడతాయి. 


ప్రాలేయగిరికందరావినోదవిహార 
పరులైన సిద్ధదంపతు లనంగ 


34 సౌందరనందము 


విబుధతరంగిణీవీచికాడోలలం 

దూంగెడి రాయంచదోయి యనంగం 
గవిమనఃపంకజాసవసిక్తమై రసా 

గమున నాడెడి పదార్థము అనంగ 
నానందపరిఫుల్ల మౌనీంద్రదహరతా 

రాధ్వమం దాడు జీవాత్మ లనంగం 


జీకుచింతల దిగంద్రావి, చెన్నుమిగిలి, 

హృదయసంవేద్యమయ్యు, నా త్మైకగమ్య 

మైన యద్వయసౌఖ్యరసామృతమ్ము 

ననుభవింతురు వారు నిరంతరముగ. 
అర్థాలు: ప్రాలేయగిరి=హిమాలయముల, కందరావినోద=గుహలలో వేడుకగా, విహార పరులైన=తిరుగుటలో 
ఆసక్తులైన, సిద్దదంపతులనంగ=ఆలుమగలైన సిద్దులవలె; విబుధ తరంగిణీ =దేవతలనదియైన గంగానదియొక్క 
వీచికాడోలలన్‌=అలల ఊయలల్లో, తూంగెడి=ఊగే, రాయంచదోయి యనంగన్‌=హంసలజంటవలె; కవి=కైతగాని 
యొక్క మనఃపంకజ=మనస్సనే పద్మంయొక్క ఆసవసిక్తమై =మధువులో తడిచినవైన, రసాగ్రమునన్‌= అనురాగపు 
టంచులలో, ఆడెడి=వినోదించే, పదార్థములనంగన్‌=శబ్దాలవలె; ఆనంద పరిఫుల్ల=సంతోషంతో సంతృప్తలైన, 
మౌనీంద్ర=మునీంద్రులయొక్క దహర =హృదయాకాశంలోని, తారాధ్వమందు=నక్షత్రాలత్రోవలో, ఆడు=ఆడుకొనే, 
జీవాత్మలనంగ=చైతన్యాలవలె; చీకుచింతల=కష్టాలను, దిగంద్రావి=దిగమింగి, చెన్నుమిగిలి=విలాసం నింపుకొని, 
హృదయసంవేద్యమయ్యు=మనసులకు తెలిసినప్పటికీ, నిరంతరముగ=ఎల్లప్పుడు, వారు=ఆ జంట, ఆత్మైక 
గమ్యమైన =అంతరంగాలకుమాత్రమే ఎరుగదగిన, అద్వయసౌఖ్యరసామృతమ్మున్‌=ఒక్కటె అనుభవించే ఆనంద 
మకరందాన్ని అనుభవింతురు=అనుభవిస్తున్నారు. 


తాత్పర్యం: పొమాలయగువాలలో వినోదించే నిద్ధదంవతులవలె, ఆకాశగంగాతరంగాలలో 
వివారించే అంచలజంటలవలె, కవుల ఆలోచనావమ్బృతంలో తడిచిన శబ్ద్బవల్లవాలవలె, 
మునీంద్రుల పృూాదయాకాళంలో నక్షత్రాలమధ్య ఆదుకొనే బీవాతృలవలె కష్టాల ఊనులేక, 
మననులకు తెలినినవ్పటికీ సంతోషం నింపుకొని, వారిద్దరూ ఎవ్హుడూ వారిహ్ళదయాలకు 
మాత్రమే తెలిసిన ఆనందమకరందాన్ని అనుభవిస్తున్నారు. 

బ్రతుకు నిక్కృమ్మయేని యవ్వారిపట్ల 

విరతిలేని స్వప్నమ్ముగా జరుగంబోలు, 

బ్రతుకు నిక్కముగాక స్వప్నమగునేని 

సత్యమై తోంపంబోలు నా జంపతులకు. 


అర్థతాత్సర్యాలు 35 


అర్భాలు: ఆ జంపతులకు=అటువంటి ఆలుమగలకు, బతుకు =జీవితం, నికృమ్మయేని=నిజమైతే, 
ఆ+వారిపట్ల=ఆదంపతుల విషయంలో, విరతిలేని=విరామంలేని, స్వప్నమ్ముగా=కలమాదిరిగా, జరుగన్‌= గడచుటకు, 
బోలు= అనుకూలపడుతుంది. బ్రతుకు =అదేజీవితం, నిక్కృమ్ముగాక =నిజంకాకుందా, స్వప్నమగునేని= కలే అయితే, 
సత్యమై =శాశ్వతంగా, తోంపన్‌ పోలు =అనిపిస్తూ అనుకూలిస్తుంది. 


తాత్పర్యం: అలా అనుభవించే దంవతులకు జీవితం నిజమైనదే ఐతే వి(శ్రాంతిలేని కలగా 
గడచిపోతుంది. నిజంగాక కలేగనక అయితే అదీ శాశ్వతంగానే అనిపిస్తుంది. 


ఐహికవిచారముల నెల్ల నవలంద్రోచి 
భంగమెజుంగని యానందపరమయోగ 
రతి మెలంగుచు, భానుని రాకవోక 
లరయనేరని వేళ సుందరియు నొకట. 


అర్భాలు: ఐహిక =ఇహలోక సంబంధమైన, విచారములను+ఎల్లన్‌ =ఆలోచనలన్నిటిని, అవలన్‌=ప్రక్కకు, 
త్రోచి=తప్పించి, భంగము+ఎజుంగని=ఎడములేని, ఆనంద=అమిత సంతోషమనే, పరమయోగరతి= అద్వితీయమైన 
యోగాన్ని పొందేదారిలో, మెలగుచు= కాలం గడిపేస్తూ, భానుని =సూర్యభగవానుని, రాకపోకలు= ఉదయ 
సాయంసమయాలుకూడా, అరయనేరనివేళ=గమనించని సమయంలో, ఒకట=ఒకసారి, సుందరియు= 
సుందరికూడా... 


తాత్పర్యం: ఈ లోకపు ఆలోచనలు దగ్గరకు రానీయకుండా వరమానందాన్ని అదేవనిగా 
అనుభవిన్తూ రాత్రింబవళ్ళుకూడా మరచిపోయిన సమయంలో ఒకసారి నుందరి.... 


తనకున్‌ బాపట చక్కదిద్ద, సుమనోదామమ్ము వేణీభర 

మ్మునం గూర్చన్‌, గలపమ్ము అద్దం, దిలకమ్మున్‌ దీర్చ, వింజామర 
మ్మును దాల్చన్‌ సడిసన్న నందుని కరాంభోజాతయుగ్మమ్మునన్‌ 
వనితారత్నము దర్పణమ్ము నిడి నిల్వంజేసి తానంతటన్‌. 


అర్థాలు: తనకున్‌=తనకు, పాపట=సమంతాన్ని చక్కదిద్ద=సరిచేయగా; సుమనోదామమ్ము= పూలదండను, 
వేణీభరమ్మునన్‌=ఒత్తయిన జడలో, కూర్చన్‌=సవరించగా; కలపమ్ములు= చందనాలు, అద్దన్‌=పూయగా; 
తిలకమ్మున్‌=బొట్టును, తీర్చ=దిద్దగా; వింజామరమ్మును= వీవనను, తాల్చన్‌=వీయగా; వనితారత్నము =రత్నంవంటి 
ఆమె, సడిసన్న=సైగతో, నిల్వంజేసి=ఆపి, నందుని=ప్రియుడైన నందుని, కరాంభోజాతయుగృమ్మునన్‌= తామరల 
వంటి చేదోయిలో, దర్పణమ్మున్‌+ఇడి= అద్దాన్నుంచి, తాన్‌+అంతటన్‌=ఆమె ఆతరువాత... 

తాత్పర్యం: వనితారత్నమైన ఆనుందరి తనవ్రియుడు తనకు వావట నరిచేస్తూ, జడలో 
వూదండ సవరిన్తూ, చందనాలు వూన్తూ, బొట్టు వెడుతూ, వీవనవీన్తుందగా సైగతో ఆవి నందుని 
చేతులలో అద్దాన్నుంచి ఆ తరువాత.... 


36 సౌందరనందము 


అద్దములోన నీడయును, నద్దము దాల్చిన నాథుమోమునన్‌ 
ముద్దులుగుల్కు మీసముల పొల్పుం గనుంగొనుచున్‌, మృగీమదం 
బద్దిన యంగుళీకిసలయమ్మునం జెక్కులం బత్రభంగముల్‌ 
దిద్దుకొనందొడంగె సుదతీమణి నేరుపుమీజి నవ్వుచున్‌. 


అర్థాలు: సుదతీమణి=ఆ సుందరీమణి, అద్దములోన=ఆ దర్పణంలో, నీడయును=తన బొమ్మను, అద్దము 
దాల్చిన=అద్దం పట్టుకొన్న నాథుమోమునన్‌=మగని ముఖంమీది, ముద్దులుగుల్మూముద్దొచ్చే, మీసములపొల్పున్‌= 
ఆ మీసాలసొంపును, కనుంగొనుచున్‌= గమనిస్తూ, నవ్వుచున్‌=నవ్వుకొంటూ, నేరుపుమీబ= నిపుణత తెలిసేలా, 
మృగీమదంబు= కస్తూరి, అద్దిన =అంటిన, అంగుళీకిసలయమ్మునన్‌=కోమలమైన వ్రేళ్ళతో, చెక్కులన్‌= తనచెక్కిళ్ళపై, 
పత్రభంగముల్‌= మకరికా రేఖల్ని దిద్దుకొనందొడంగె=చి త్రించుకోసాగింది. 


తాత్పర్యం: ఆ నుందరీమణి అద్దంలో తనముఖాన్ని, ముద్దొచ్చే భర్త మీసాల్ని చూచి 
నవ్వుకొంటూ, తనచెక్సిళ్ళమీదముని(వైళ్ళతో కస్తూరి అద్దుకొని మకరికల్నిచిత్రించుకోసాగింది. 


లలన కపోలదర్పణములన్‌ రచియించెడి పత్రభంగముల్‌ 
తెలితళుకొత్తు ముత్తియపు దీధితులన్‌ గడకొత్తు లేంతన 

వ్వాలయంగం జూచునందుం డపు డుహ్హనియూందిన నూర్చుతుంపురుల్‌ 
తళతళలాడుచున్‌ మెబియు దర్పణమున్‌ గనుమాయంజేసినన్‌. 


అర్థాలు: లలన=ఆమెయొక్క కపోలదర్పణములన్‌ =బుగ్గలనే అద్దాలమీద, రచియించెడి= దిద్దేటువంటి, 
పత్రభంగముల్‌=మకరికాపత్రాలు, తెలి తళుకొత్తు=తెల్లదనాన్ని విరజిమ్మే, ముత్తియపు =ముత్యాలయొక్క దీధితులన్‌= 
కాంతులను, కడకొత్తు=తిరస్మరిస్తూ, లేంత= అలతియైన, నవ్వ+ఒలయగ=నవ్వులతోచేర్చి, చూచు=చూస్తున్న, 
నందుండు =ప్రియుడు, అపుడు=ఆసమయాన, ఉహ్ము+అని=ఉహ్‌ అనిగట్టిగా, ఊందిన= ఊదితే, ఊర్పుతుంపరల్‌= 
ఫూత్మారానికి బయటపడ్డ లాలాజలపుజల్లు, దర్చణమున్‌ =బుగ్గఅద్దంమీద, తళతళ లాడుచున్‌=తళతళమని, 
మెజయు=మెరుస్తూ, కనుమాయన్‌=కనిపించకుండా, చేసినన్‌=చేసినప్పుడు... 


తాత్పర్యం: భార్య తనబుగ్గలమీద దిద్దుకొనే మకరికావత్రాలు విరజిమ్మే తెల్లనికాంతుల్ని 
తలదన్నేలాంటి లేనవ్వులతోటి చూస్తూన్న నందుడవ్మ్రుడు ఉవ్ఫుమని ఊదితే ఆ తుంవరలకు 
అద్దంలో తళతళామెరిసే బుగ్గ అద్దాలు మాయమైపోయాయి. అమ్హుడు... 


నాతియు నాథు తుంటరితనమ్మునకున్‌ మది మెచ్చుపుట్టియున్‌ 
జేతము డాంచి, జిప్పతుదం జిందెడు చిర్షగవప్పళించి, రో 
షాతికషాయ వీక్షణశితాస్తపరంపర జాజం గెంపుడాల్‌ 

వాతెణ కంపమందం గుటిల భ్రుకుటీక లలాటపట్టయె. 


అర్థతాత్సర్యాలు 37 


అర్థాలు: నాతియు=ఆమెకూడా, నాథు=భర్తయొక్క తుంటరితనమ్మునకున్‌=ఆకతాయిచేష్టకు, మది=లోపల, 
మెచ్చుపుట్టియున్‌=సంతోషించికూడా, చేతముడాంచి=హృదయాన్నిదాచుకొని, జిప్పతుదన్‌ =కనురెప్పలచివర, 
చిందెడు=బయటికొచ్చే, చిర్నగవు=చిరునవ్వును, అప్పళించి= అడచుకొని, రోషాతికషాయ =కోపంచేత ఎర్రబడిన, 
వీక్షణ =చూపులనే, శితాస్తపరంపర= వాడియైన ఆయుధాలవరుస, జాజన్‌=వదిలే, కెంపుడాల్‌ =ఎరుపువర్డానికి, 
వాతెబి=క్రింది పెదవి, కంపమందన్‌ =వణికిపోతూంటే, కుటిల భ్రుకుటీక=సన్ననికనుబొమలు ముడివడ్డ, లలాట 
పట్టయె=నొసలుకలిగినదై.... 


తాత్పర్యం: ఆమె భర్త ఆకతాయిచేస్టకు లోపలనంతోషించికూడా బయటకు కనవడకుండా 
రెవ్హలనన్వ్వలను అణచుకొని ఎ(ర్రబడినచూవులనే వాడి అమ్ములుకురిసే ఎరువుకు (క్రింది పెదవి 
అదురుతూంటే కనుబొమలుముడివద్ద నానటిఫలకంతో.... 


“ఈ పలుగాకిసేంత లివియెల్లను నేర్తువు లెస్సలాయె, నే 
నోపనుజు మృ్మటంచు శ్రవణోత్పలమున్‌ గొని వైచెం గాంతునిన్‌; 
నూపురకంకణక్వణమనోహరయానము మీటి మారుమో 

మై పెడంబాసిపోవుసతి కడ్డముగాం జనుదెంచి నందుండున్‌. 


అర్థాలు: ఈ పలుగాకిసేంతలు=ఇటువంటి తుంటరి పనులు, ఇవియెల్లను =అన్నింటినీ, నేర్తువు=బాగానే 
నేర్చుకుంటావు, లెస్సలాయె=బాగున్నాయి కాని, నేన్‌=నేనైతే, ఓపనుజుమ్ము= భరించలేను సుమా, అటంచు=అని 
అంటూ, (శ్రవణోత్సలమున్‌గొని=చెవిలో నికలువపూవుతో, కాంతునిన్‌ =భర్తను, వైచెన్‌=కొట్టింది. నూపురకంకణ 
క్వణ=అందెల మురుగుల ధ్వనులతో, మనోహరయానముమీఅ =నదకల అందాలు అతిశయించగా, మారుమోమై= 
ముఖం త్రిప్పుకొని, పెడంబాసిపోవు =వదిలి వెళ్ళిపోయే, సతికి=భార్యకు, అడ్డముగాన్‌ =అడ్డుపడుతూ, నందుండున్‌=ఆ 
నందుడుకూడా, చనుదెంచి=వచ్చి... 


తాత్పర్యం: ఇలాంటి తుంటరివనులు బాగానే ఉంటాయికాని నేనైతే భరించలేనంటూ తన 
చెవిలోని కలువతో భర్తనుకొట్టి, అందెలధ్వనులు ఆమె నడకలకు మెరుగులు దిద్దుతూండగా 
ముఖంట్రిప్పుకొని పోతున్న భార్యకు భర్తనందుడు అడ్డువడి.... 


పైంటచెజంగు పట్టి నిలుపన్‌, జెలికొంగు తెమల్చికొంచు “ము 
మ్మాటికి నన్ను ముట్టెదుసుమా! యిదె యొట్టని ముట్టంబల్క “స 
య్యాటకు నుహ్హటన్న యలుకా? ములుకుల్‌ వలె డెంద ముచ్చిపో 
నాటెదు వాడిచూపు లలనా!'యని ముట్టెను దత్సదద్వయిన్‌. 


అర్థాలు: పైంటచెబింగుపట్టి=పవిటకొంగును పట్టుకొని, నిలుపన్‌=ఆమెను ఆపగా, చెలి= ఆమెకూడా, కొంగు 
తెమల్చికొంచు =చీరవవిటను సర్షుకొంటూ, నన్నుూ2నాశరీరాన్ని, ముమ్మాటికి =వఏమాత్రం, ముట్లైదు 
య ల 


వెరి సౌందరనందము 


సుమా=ముట్టుకోవద్దు ఆగు, ఇదెయొట్టు+అని=ఇదే ఆన అంటూ, ముట్టంబల్క=అంటుకోవద్దని చెప్పగా, లలనా= 
ఓ భామా, సయ్యాటకు=సరదాకు, ఉహ్హటన్న =ఊదినందుకు, అలుకా=ఇంతకోపమా, వాడిచూపు=పదునైన చూపులను, 
ములుకుల్‌వలె=మళ్ళమాదిరిగా, డెందము ఉచ్చిపోన్‌=నాహృదయం పగిలిపోయేలా, నాటెదు= గుచ్చుతున్నావు, 
అని=అంటూ, తత్పదద్వయిన్‌ =ఆమె పాదములను, ముట్టెను =పట్టుకున్నాడు. 


తాత్పర్యం: ఆమె వవిటకొంగును వట్టి ఆపాడు. ఆమెకూడా తనబీరకొంగును వదిలించు 
కొని నర్హుకొంటూ నన్న ముట్టుకున్నావంటే ఒట్లేసుమా! ఇది నా ఆన అంటూ ఒట్టేసింది. 

[9 ల లట ల 
భామా! ఏదో నరదాకి నీ బుగ్గమీద ఊదినందుకే ఇంతకోవమా? నా హృదయం 
గాయపడేవిధంగా వాడియైన నీచూవులతో (గ్రుచ్చిపోతున్నావు.... అంటూ ఆ భర్త నందుడు 
తనభార్య వొదాలు వట్టుకొని ఆపోొడు. 


మౌళితలప్రఫుల్ల కుసుమమ్ములు మున్నుగ రాల, నాగతిన్‌ 
వ్రాలి తదంఘులన్‌, వెబిపు పైకొనుచూడ్కి మొగమ్ము నెత్తి 'న 
న్నేలిన దేవి! చూపుటురు లేల బిగించెదు మోము ద్రిప్పి, గ 
గ్లోలుగం ద్వన్మనఃప్రియశకుంతము నాహృదయమ్ము కూయిడన్‌. 


అర్థాలు: మౌళితల =నెత్తిమీది, ప్రఫుల్ల కుసుమమ్ములు =వికసించినపూలు, మున్నుగరాలన్‌= ముందుగానే రాలిపోగా, 
తదం[ఘ్రులన్‌ =ఆమెపాదాలమీద, ఆగతిన్‌=ఆవిధంగా, వ్రాలి= పడిపోయి, వెజపు పైకొను=భయంతో నిండిపోయిన, 
చూడ్మి=చూవుతో, మొగమ్మునెత్తి= ముఖం పైకెత్తి, నన్ను+ఏలినదేవి=నన్నుపాలించే ఓడ్రేయనీ, 
మోముద్రిప్పి=ముఖంత్రిప్పుకొని, చూపుటురులు =నీ చూపులనే ఉరిత్రాళ్ళతో, ఏలబిగించెదు=నన్నెందుకు బిగిస్తావు? 
నాహృదయమ్ము=నాగుండెలో, త్వన్మనః=నీ మనసనే, ప్రియశకుంతము=నాకిష్టమైన పక్షి గగ్గోలుగన్‌= క్షోభించేలా, 
కూయిడన్‌=కూత పెడుతుంది. 


తాత్పర్యం: తన తలమీది వూలు (క్రిందవడిపోతూండగా ఆమె పాదాలమీద వడిపోయి 
భయంనిండిన చూవులతో ముఖం పైకెత్తి ఇలా అంటున్నాడు. ఓ (పేయనీ! నీవు ముఖం 
(తివ్లుకొని నీ చూవులనే ఉరిత్రాళ్ళతో నన్నెందుకు బిగిస్తావు? నీ మనననే శకుంతపక్షి నాగుండె 
క్షోభించేలా కూత పెడుతుంది. 


దోసముగల్లె నావలన దోసిలియొగ్గితి నేలుకొమ్ము, నీ 
దాసుండి నన్న కాంతుంగని, తన్వి పకాలున నవ్వి, “యింతలో 
నే సడలన్‌ గదోయి. యిసిసీ! మన బింకము లింతపాటివా, 
కాసరకూసరైతి” వని, కౌంగిటికిం డిగి చెక్కు దువ్వుచున్‌. 


అర్థాలు: నావలన=నా అనుచితచర్యచేత, దోసముగల్లె=తప్పుజరిగింది, దోసిలియొగ్గితిన్‌= చేతులుజోడించి 


అర్థతాత్సర్యాలు 39 


ఒప్పుకుంటున్నాను, ఏలుకొమ్ము=నాతప్పు మన్నించు, నీ దాసుండను= నీ సేవకుడను, అన్న=అని బ్రతిమిలాదే, 
కాంతుంగని=భర్తను చూచి, తన్వి=ఆ భార్య, పకాలున నవ్వి=ఫక్కుమనినవ్వి, ఇంతలోనే=ఇంతమాత్రానికే, సడలన్‌= 
జారిపోయావు, గద+ఓయి=కదా! యిసిసీ=ఛఛా! కాసరకూసరైతివి=తోటకూరకాడలా మెత్తపడిపోయావు, మన 
బింకములు=మనలోని పస, ఇంతపాటివా=ఇంతేనా? అని=అంటూ ఆమె, కౌంగిటికిన్‌=భర్తకౌగిలిలోనికి, డిగి= 
ఒదిగిపోతూ, చెక్కు దువ్వుచున్‌=తలసరిచేస్తూ.... 


తాత్పర్యం: నావలన తమవ్హుజరిగింది, చేతులు జోడించి ఒవ్హుకుంటున్నాను, నన్ను క్షమించి 
వదిలిపెట్టు అని (బ్రతిమిలాదే భర్తను చూచి ఫక్కున నవ్విన (ప్రేయసి ఇంతమాత్రానికే ఇలా 
జారిపోయావుకదా! భభ నీలోని వసంతా ఏమైంది, ఇలా మెత్తబడిపోయావు? అంటూ 
భర్తకౌగిలిలోనికి ఒదిగిపోయి తలనరిచేనూ... 


“కటకట! పాపపుంగినుక గైకొని, యటబ్రపుం గెంపువన్నియన్‌ 
బుటపుటనైన మత్రియు కపోలము వెల్వెలవాజంజేసితిన్‌ 
గటికయెడందదాని నని, కందిన నందుని నిండుడెంద మూ 
అటగొనంజెక్కుటద్దముల రాగము చిందంగ ముద్దు పెట్టుచున్‌. 


అర్థాలు: కటకట=అయ్యో! పాపపు+కినుక=పాపిష్టి కోపం, కైకొని=పొంది, అబ్రపున్‌= ఆశ్చర్యంగొలిపే, 
మత్‌+ప్రియు =నాకిష్టమైన భర్తయొక్క, కెంపువన్నియన్‌=ఎగ్రనికాంతిచేత, పుటపుటనైన=గొప్పగా (ప్రకాశించే, 
కపోలము=బుగ్గలు, వెల్వెలవాజంజేసితిన్‌ =పాలిపోయేలా చేసాను. కటికయెడందదానన్‌ =కఠినమైన గుండె కలదానిని, 
అని=అంటూ, నందుని=భర్త నందుని, కందిన=గాయపడ్డ, నిండుడెందము=నిండుహృదయం, ఊఅట గొనన్‌=ఓదార్చు 
పొందేలా, చెక్కుటద్దముల =మృదువైన బుగ్గలమీద, రాగము చిందంగ=తిరిగి పూర్వపు ఎరుపుదనం వచ్చేలా, ముద్దు 
పెట్టుచున్‌=ముద్దులు కురిపిస్తూ... 

తాత్పర్యం: అయ్యో! పావిష్టి కోవంచేత నా ముద్దుల ప్రియుని కెంవులవంటి అందమైన 
బుగ్గల్ని పాలిపోయేలా చేసాను... కటికగుండె గలదాన్ని అనుకొంటూ భర్తయిక్ళ్క గాయపడ్డ 


6 


హృదయం సేదదీరేలాగా అతని మెత్తనిబుగ్గలు వూర్వవుకాంతిపొందేలా ముద్దులు కురివిస్తూ... 
“సాంత్వనమృదూక్తిచతుర! విస్రంభకార్య 
నిపుణ! మన్నాథ! దరిలేని నీ యగాధ 
హృదయరాజ్య మేకచ్చత్ర మేలంజూతు, 
నెట్లు మన్నింతొ? యీ లఘుహృదయురాలి. 


అర్థాలు: సాంత్వన=ఓదార్చే, మృదూక్తిచతుర =మెత్తని మాటలందు నేర్చుకలిగినవాడా! విస్రంభకార్య=నమ్మకం 
కలిగించటంలో, నిపుణ=మెలకువలు తెలిసినవాడా! మత్‌+నాథ= ఓ నా ప్రియుడా! దరిలేని=అంతు తెలియని, 


40 సౌందరనందము 


నీయగాధ =నీయొక్క లోతైన, హృదయరాజ్యము=మనోమండలాన్ని, ఏకచ్చత్రము=ఒకేగొడుగు క్రింద, ఏలంజూతున్‌= 
పరిపాలించాలనుకొంటున్నాను, ఈలఘుహృదయురాలి= ఈ చిన్ని గుండెగలదానిని, ఎట్లు=ఏవిధంగా, మన్నింతొ = 
దయచూపుతావో? 


తాత్పర్యం: నా వ్రియనాథుడా! మెత్తనిమాటలతో ఓదార్భగలిగినవాడా! నమ్మకం కలిగించే 
చర్యలలో మెలకువలు బాగాతెలినిన వాడా! అంతులేని నీ లోతైన హృదయసాభ్రూజ్యాన్ని 
మొత్తాన్ని నేనే వరిపాలించాలనుకొంటున్నాను. ఈ అమాయకమైన లేత వృదయంగల దాన్ని 
ఏవిధంగా అంగీకరిస్తావో కదా! 


అపరాధ ప్రియకారితా నవనవంబౌ (పేమలీలాసుధన్‌ 

గ్భపమై మచ్చపలాంతరంగమున నిక్షేపించి, యీ దాసురా 
లిపయిన్‌ జూపు ననుగ్రహమ్మునకుం గల్పింతున్‌ మదాత్మాంబుజ 
మ్ముపచారమ్ముగ నల్పమంచనక యెట్లో స్వీకరింపంగదే”. 


అర్థాలు: అపరాధ=చేసినతప్పుకు, ప్రియకారితా=ఇష్టపడి నీకింపుకూర్చడంలో, నవనవంబౌ= క్రొత్త క్రొత్తదైన, 
(పేమలీలాసుధన్‌=వలపుసోయగమనే అమృతాన్ని మత్‌=నాయొక్క చపల= నిలకడలేని, అంతరంగమున= మనసులో, 
నిక్షేపించి=దాచి, కృపమై=దయతో, ఈ దాసురాలి=ఈ సేవకురాలి, పయిన్‌=మీద, చూపున్‌=చూపించే, 
అనుగ్రహమ్మునకున్‌=దయకు ప్రతిగా, మత్‌+ఆత్మాంబుజమ్ము=నా మనసనే కమలాన్ని, ఉపచారమ్ముగన్‌= 
సమ్మానంగా, కల్పింతున్‌=సమర్చిస్తాను, అల్పమంచు=తక్కువని, అనక=భావించకుండా, ఎట్లో=ఏదోవిధంగా, 
స్వీకరింపంగదే=అంగీకరింపవూ! 


తాత్పర్యం: నేను చేసినతప్పుకు ్రతిక్రియగా నా చపలమైన అంతరంగంలో క్రొత్తక్రొత్తదెన 
వలవుసోయగమనే అమృతాన్ని దాచి నమర్శింబోందుకు అంగీకరిన్తూ ఈ సేవకురాలిపై 
చూపేదయకు వ్రతిఫలంగా నా హృదయమనే కమలంతో నన్మానిస్తాను. ఇది చాలాతకువే, 
అయినా అలా అనుకోకుండా నామీద దయతో అంగీకరిస్తావుకదూ! 


అని మనఃప్రియముగ్గభాషణము లలర 
నక్కునన్‌ వ్రాలిన లతాంగి నాత్మంజేర్చి, 
పాపటన్‌ జక్కదిద్దుచు ఫాలతలము 
ముద్దుగొని, తేరుకొన నాతిమోము గాంచి. 


అర్భాలు: అని=ఇలా అంటూ, మనఃప్రియ=మనస్సుకు ఇష్టమైన, ముగ్ధభాషణములు=బేల పలుకులతో, 
అలరన్‌=సంతోషపెడుతూ, అక్కునన్‌=గుండెలమీద, వ్రాలిన=పడిపోయిన, లతాంగిన్‌=ప్రియురాలిని, ఆత్మన్‌+ 
చేర్చి=ఆలింగనం చేసికొని, పాపటన్‌ =కేశవీథిని, చక్కదిద్దుచు =సరిచేస్తూ, ఫాలతలము=నుదుటిమీద, ముద్దుగొని= 
చుంబించి, తేరుకొన= తేటపడిన, నాతిమోముగాంచి=ఆమె ముఖాన్నిచూచి.... 


41 
అర్థతాత్సర్యాలు 
తాత్పర్యం: ఇలా అంటూ మననునకిష్టమైన అమాయకపుమాటలతో తనను సంతోష పెడుతూ 
గుండెలమీద వాలిన (ప్రియురాలిని ఆలింగనం చేసికొని, పావట నరిచేస్తూ, నుదుటిమీద 
చుంబించి, తేటవడిన ఆమె ముఖాన్ని చూచి... 


“అలుక మొయిళ్ళమాటునం ద్వదాస్యవిధుండు ముహూర్తముండి యు 
జ్వలదరహాసచంద్రికలు పర్వంగ వెండి ప్రసన్నుండాట యో 

కలికి! వినూతనోత్సవముగాదొకొ? యిర్వుర మిట్లు సాంకు పె 
న్వలపుల కల్పవల్లి కతివా! యివియేగద దోహదక్రియల్‌. 


అర్థాలు: ఓ కలికి=ఓ సుందరీ! అలుకమొయిళ్ళమాటునన్‌=కోపమనే చీకట్లచాటున, త్వత్‌+ ఆస్య విధుండు= 
నీముఖం అనే చంద్రుడు, ముహూర్తము+ఉండి=క్షణకాలం దాగి, ఉజ్వల=దీప్తిమంతములైన, దరహాస చంద్రికలు= 
నవ్వులవెన్నెలలు, పర్వంగ=ప్రసరించడానికి, వెండి= తిరిగి, ప్రసన్నుడు +జెట=కనిపించడం, వినూతన+ 
ఉత్సవము=క్రొత్తపండుగ, కాదొకొ= కాదా? అతివా= ప్రేయసీ! ఇర్వురము =ఇద్దరం, ఇట్లు=ఈవిధంగా, సాం 
కు=పెంపొందించే, పెను+వలపుల విస్తారమైన (ప్రేమ అనే, కల్పవల్లికి=ఈవులతరువుకు, ఇవియేగద=ఇవే కదా, 
దోహదక్రియల్‌=పోషణకార్యాలు! 


తాత్పర్యం: ఓ నుందరీ! నీ ముఖచంద్రుడు కోపమనే బీకట్లచాటున కొద్ది సేవుండి అంతకంటే 
కాంతివెన్నెలలు కురవడానికి తిరిగి కనివించడం.. ఇదొక వండుగవంటిదికదా! మనిద్దరం 
ఇలాపెంచే (పేమకల్బవ్యక్షానికి ఇవేకదా దోహద(క్రియలు/ 


పాణిద్వంద్వము నూని కౌంగిటం గదింపన్‌ జూతు నిన్‌, నీదు వి 
న్నాణంబున్‌ మటి దోయిలింపందలంతున్‌ నాచూడ్ములన్‌ ద్రావుదున్‌ 
స్త్‌ నవ్యామృతవీక్షణమ్ములను, న్‌ నిశ్వాససౌగంధ్య మా 

ఘ్రాణింతున్‌ మెయియెల్ల ఘ్రూణములుగాం గైమోడ్చు నీ చెల్వుకున్‌. 


అర్థాలు: నిన్‌=నిన్ను, పాణిద్వంద్వమునూని =రెండుచేతులా బంధించి, కౌంగిటన్‌ =ఆలింగనంలో, గదింపన్‌ 
జూతు=హత్తుకుంటాను, నీదు=నీయొక్క విన్నాణంబున్‌= పరువానికి, మటి=మరొకసారి, దోయిలింపందలతున్‌= 
చేతులుజోడిస్తాను, స్త్‌ నవ్యామృత= సరిక్రొత్త అమృతాన్నికురిపించే నీయొక్క వీక్షణమ్ములను=చూపులను, 
నాచూడ్ములన్‌=నా కళ్ళతో, త్రావుదున్‌=తాగేస్తాను, నీ నిశ్వాస సౌగంధ్యము =నీవు వదిలే గాలిగంధాలను, 
మెయియెల్ల=నాదేహమంతా, ఘ్రాణములుగాన్‌=ముక్కులుకాగా, ఆఘ్రాణింతున్‌= పీల్చుకుంటాను, న్‌ చెల్వుకున్‌=నీ 
అందానికి, కైమోడ్పు=నమస్మారం. 


తాత్పర్యం: నిన్ను రెండుచేతులా బంధించి ఆలింగనంతో వాత్తుకుంటాను. అద్భుతమైన నీ 
వరువానికి మరొక్ళసారి చేతులుజోడిస్తాను. నరిక్రొత్త నుధలుకురివించే నీచూవులను 


42 సౌందరనందము 


నాచూవులతో త్రాగేస్తాను. నీవు వదిలే గాలిలోని నుగంధాన్ని నా ఒళ్ళంతా ముక్ళులుచేనికొని 
అనుభవిస్తాను. నీ అందానికి నా నమస్కారం. 


రాగరంజితమన్మనోరత్న మింత 

యింత శకలమ్ము లొనరించి యింతి! నీదు 
కంఠహారమ్ము నొనరింతుం, గడమయిడక 
వినుతు హృదయప్రబంధమ్ము విశదఫణితి! 


అర్భాలు: ఇంతి=ప్రేయసీ! రాగరంజిత=అనురక్తిచే ఎర్రబడ్డ, మత్‌+మనోరత్నము=నామనసనే రత్నాన్ని 
ఇంతయింత చిన్నచిన్న శకలమ్ములొనరించి=ముక్కలుచేసి, నీదు =నీయొక్క కంఠహారమ్మున్‌=మెడకు ఆభరణంగా, 
ఒనరింతున్‌=చేస్తాను. కడమయిడక=మిగిల్బకుండా, విశదఫణితి=వివరంగా, హృదయ ప్రబంధమ్ము= ఎడదకావ్యాన్ని, 
వినుతు=వినిపిస్తాను. 


తాత్పర్యం: ఓ(పేయనీ! రాగరంజితమైన నా మనోరత్నాన్ని చిన్నచిన్నముక్షులుచేసి నీ మెడలో 
హోరంగావేస్తాను. నాహ్మదయంగురించిన గాథను వదిలిపెట్టకుండా వివరంగా చెబుతాను. 


వెలంది! యీ రాగలతలు పుష్పించునట్టు 
లీ మనోరథములు ఫలియించునట్లు 
దరులొరసి పాజు నీ మమతాస్రవంతిం 
దేలిపోదము పెజతలం పేల మనకు? 


అర్థాలు: వెలంది=ప్రేయసీ! ఈ రాగలతలు=ఈ అనురాగం అనే పూతీవలు, పుష్టించు నట్టులు=పూచేవిధంగా, 
ఈ మనోరథములు=ఈ మన కోర్మెలు, ఫలియించునట్లు=తీరేటట్లు, దరులొరసి పాజున్‌=పొంగి ప్రవహించే, ఈ 
మమతాగస్రవంతిన్‌=ఈ (ప్రేమనదిలో, తేలిపోదము= ఈదులాడదాము, పెజతలంపు=వేరేచింత, ఏలమనకు= 
మనకెందుకు? 


తాత్పర్యం: (పేయనీ! మన అనురాగపు తీవలువూబేవిధంగా, మనకోర్శెలు తీరేవిధంగా 
పొంగిప్రవపొంచే ఈ అనురాగర్హురిలో ఈతలుకొడదాము. వేరేచింత మనకెందుకు? 


అరమరలేని కూరుముల నాడుచుం బాడుచుం బ్రేమశీధుపా 

న రతులమై చరింతము, మనస్విని! చెక్కులం బత్రభంగముల్‌ 
విరచన సల్పుకొమ్మనుచు, వెండియు మండనసాక్షిభూతమున్‌ 
సరసుండు దాల్చి నిల్చెను హసన్ముఖుండౌచు మెజుంగుటద్దమున్‌. 


అర్థాలు: మనస్విని=మనసుగలదానా! అరమరలేని=చాటుమాటులేని, కూరుములన్‌= ఇష్టాలతో, ఆడుచున్‌ 
పాడుచున్‌=ఆడుతూపాడుతూ, (్రేమశీథు=అనురాగామృతాన్ని, పాన రతులమై=త్రాగడంలో నిమగ్నులమై, 


అర్థతాత్సర్యాలు 43 


చరింతము=గడి పేద్దాం, చెక్కులన్‌=నీ బుగ్గలపైన, పత్రభంగముల్‌=మకరికాలతలను, విరచన సల్పుకొమ్ము= 
అందంగా తీర్చిదిద్దుకో, అనుచు= ఇలా అంటూ, సరసుండు =రసికుడైన నందుడు, హసన్ముఖుందౌచు= నవ్వ ముఖంతో, 
వెండియు=మరల, మండన=అలంకారానికి, సాక్షిభూతమున్‌ =నిదర్శనంగానిలిచే, మెబుంగు టద్దమున్‌=మంచి 
దర్పణాన్నిి తాల్చి=పట్టుకొని, నిల్చెను=నిలబడ్డాడు. 


తాత్పర్యం: మననుగల (పేయనీ! చాటుమాటులేని మననులతో ఆడుతూపాడుతూ 
(పీమామృతాన్ని (తాగుతూ గడి పేద్దాం, ఇంక నీ బుగ్గలమీద మకరికాలతలు దిద్దుకో అంటూ 
రనికుడైన నందుడు మరల దర్భణాన్ని వట్టుకొని నిలబడ్డాడు. 


దర్పణముందాల్చి నిల్చినం ధవునిమోము 
నెడనెడం గనుంగొనుచు రచియించుకొనియెం 
జెలియ నునుంజెక్కులందు విశేషకమ్ము 
నెమ్మొగమ్మున శైవలాబ్దమ్ము దొరయ. 
అర్భాలు: చెలియ=ప్రియురాలు, ఎడనెడన్‌=అప్పుడవ్పుడు, దర్పణమున్‌=అద్దాన్ని, తాల్చి= పట్టుకొని, 
నిల్చినన్‌=నిలబడ్డ, ధవునిమోము=భర్తముఖాన్ని కనుంగొనుచు =చూస్తూ, నెమ్మొగమ్మున =అందమైన ఆముఖం మీద, 
శైవలాబ్దమ్ము=తామరపుష్పం, దొరయ=కనిపించేవిధంగా, నునుంజెక్కులందు =నున్ననిబుగ్ధలమీద, విశేషకమ్ము=చి త్రాన్ని 
రచియించుకొనియె=చి(త్రించుకొంది. 
తాత్పర్యం: అవ్హుడాద్రియురాలు అద్దంవట్టుకొన్న భర్తముఖాన్ని అవ్హుడవ్హుడు చూన్తూ 
తనముఖంమీద వద్దాలు వికసించాయా అన్నట్లు నున్నటిబుగ్రలమీద పత్రాలు చిత్రించు కొంది. 
ఉడురాజోపలఘట్టనా సుభగమై వ్యోమమ్ముం జుంబించు మేల్‌ 
పడకింటన్‌ లలితోపభోగకలనా పారీణుందై నందుండా 
మడంతిన్‌ గూడి యిటున్నవేళం, బిలిచెన్‌ మధ్యాహ్నభిక్షార్ధియె 
గడపన్‌మెట్టిన గౌతముండు “మమ భిక్షాందేహిియన్‌ వాక్కునన్‌. 


అర్థాలు: ఉడురాజ=చంద్రుడనే, ఉపల=మొరపరాతిపై, ఘట్టనా=అరగదీయడంవలన, సుభగమై= అందాలీనుతూ, 
వ్యోమమ్మున్‌=ఆకాశాన్ని చుంబించు=ముద్దాడే, మేల్‌=ముచ్చటెన, పడకింటన్‌=పడకటింటిలో, లలితోపభోగ=అందమైన 
అనుభవాన్ని కలనా పారీణుందై=పొందడంలో అంతుచూచినవాడై, నందుండు= నాయకుడైన నందుడు, ఆ 
మడతిన్‌=తనపడలతిని, కూడి=కలిసి, ఇటున్నవేళ=ఇలా ఉన్నప్పుడు, మధ్యాహ్న భిక్షార్థియె= నడిప్రొద్దు కబళంకోరి, 
గడవ న్‌వెంట్టిన=ఇంటి ముందుకువచ్చిన, గౌతముండు=బుద్భడం, మమబిక్షాం దేపాయున్‌ 
వాక్కునన్‌ =నాకుభిక్షపెట్టమంటూ, పిలిచెన్‌=పిలిచాడు. 


తాత్పర్యం: చంద్రునిపై సానబట్టిన కాంతులతో ఆకాశంలో తేలిపోతూ వడకటింటిలో తన 


4 సౌందరనందము 


నతితో ఆనందసాగరంలో నందుడు మునిగిపోయిన ఆ నడిప్రొద్దున భిక్షకైవచ్చిన బుద్దుడు 
భిక్షపెట్టమంటూ విలిచాడు. 


అనుజన్మావసధం బంటంచు మది నెయ్యంబూనునో లోనికిన్‌ 
జనునో నెమ్మొగమెత్తి కన్గానునొ నిస్సంగుండు శాక్యర్ని ని 

లెను దద్దేహళి నన్యగేహములంబోలెన్‌ జిప్పపాటంత, పో 
యెను దారింబడి 'యస్తి నాస్తి యను పల్మెందున్‌ వినన్‌ రామిచే. 


అర్భాలు: అనుజన్మావసధంబంటంచు =తమ్ముని ఇల్లుకదా అని, మది=మనసులో, నెయ్యంబూనునో =స్నేహం 
ప్రకటిస్తాడో, లోనికిన్‌=ఇంటిలోపలికి, చనునో =కాలుపెడతాడో, నెమ్మొగమెత్తి=అందమైన ముఖాన్ని పైకెత్తి, 
కన్గానునా=చూస్తాడో, శాక్యర్న్షాబుషికల్పుడైన శాక్యవంశపు గౌతముడు, నిస్సంగుండు=బంధాలకతీతుడుకదా, 
తద్దేహళి=ఆయింటిముందు, అన్యగేహములంబోలెన్‌=ఇతరియిండ్లముందువలె, జిప్పపాటంత =ఒక్కక్షణమాత్రం, 
నిల్చెను=నిలబడ్డాడు. అస్తినాస్తియను=ఉందిలేదు అనే, పల్ము+ఎందున్‌=మాట ఎక్కడా, వినన్‌రామిచే=వినిపించ 
నందున, దారింబడి=తనదారినతాను, పోయెను =వెళ్ళిపోయాడు. 


తాత్పర్యం: తమ్మునిల్లుకదా అని ముఖమెత్తి చూస్తాడా లేక లోవలికి అడుగు పెడతాడా అనుకొనే 
లోపలనే బంధాలకలీతుడైన ఆ శాక్యముని ఇతర ఇండ్లముందులాగానే ఒక్ళ క్షణం నిలబడి 
లోపలినుండి ఏమాటా వినివించక అక్కడనుండి బయలుదేరాడు. 


అగురుగందమును లొద్దుగ పూలపిండితో 
నలుంగులు నూటబును జెలువ యోర్తు 
నీహారవారి పన్నీరు సాంబాళ్ళుగా 
నీరాటకై కల్పు నెలత యోర్తు 
కమ్మకస్తురిని సాంకవగంధమును గూర్చి 
కలపమ్ము మేదించుం గలికి యోర్తు 
పచ్చకప్పురము జాపత్తిరింజేర్చి త 
మ్ములపుంజిల్మలు చుట్టు మెలంత యోర్తు 
పూవుటెత్తులు గ్రుచ్చుం బూంబోడి యోర్తు 
భర్భకార్యార్థ మటునిటుం బజచు నోర్తు 
ఊడిగపుంగాంత లిట్లు నియుక్త లగుట 
నెవరు విందురు బుద్ధయోగీంద్రుపిలుపు? 


అర్భాలు: చెలువయోర్తు=ఒకచెలికత్తె, అగురుగందమును =అవురుగడ్డి, చందనం, లొద్దుగ పూలపిండితో= 


అర్థతాత్సర్యాలు 45 


లోధ్రపూలపిండితోకలిపి, నలుంగులునూజును=వంటికి పట్టించే నలుగుపిండి నూరుతోంది. నెలంతయోర్తు= 
మరొకచెలికత్తె, నీహారవారి=మంచునీరు, పన్నీరు=గొజ్జగనీరు, సాంబాళ్ళుగా=సమపాళ్ళుగా, నీరాటకై= స్నానానికని, 
కల్పు=కలుపుతుంది. కలికియోర్తు= మరొకచెలికత్తె, కమ్మకస్తురిని=మంచికస్తూరిని, సాంకవ గంధమును=జవ్వాదిని, 
కూర్చి=కలిపి, కలపమ్ముమేదించున్‌=గంధసారాన్ని పిసుకుతోంది. మెలంతయోర్తు=వేరొక చెలికత్తె, పచ్చకప్పురము= 
పచ్చకర్పూరం, జాపత్తిరిన్‌=జాపత్రితో, చేర్చి=కలిపి, తమ్ములపున్‌ చిల్మలు=తాంబూలపు చిలుకలు, చుట్టు= 
తయారుచేస్తోంది. పూంబోడియోర్తు=ఒకచెలి, పూవుటెత్తులు=పూలదండలు, [గ్రుచ్చున్‌= కూరుస్తోంది. ఓర్తు= ఇంకొకతె, 
భర్భకార్యార్థము= యజమాని చెప్పేపనులకొరకు, అటునిటుం=అక్కడికి ఇక్కడికి, పజచు= పరుగులుతీస్తుంది. 
ఊడిగపుంగాంతలు =పనికత్తెలు, ఇట్లు=ఈ విధంగా, నియుక్తలగుటన్‌=ఎవరిపనుల్లో వాళ్ళుంటే, బుద్ధయోగీంద్రు 
పిలుపు=గౌతముని పిలుపు, ఎవరు విందురు =ఎవరువింటారు? 


తాత్పర్యం: ఒకచెలికత్తె నలుగుపిండి నూరుతోంది. ఒకచెలికత్తె స్నానానికి నీరుసిద్ధం చేస్తోంది. 
మరొకతె కస్తురిని జవాదిని కలిపి కలపం నిద్ధంచేస్తోంది. ఇంకొకతె వచ్చకర్పూరం జావత్రులతో 
తాంబూలవుచిలకలు చుడుతోంది. ఒకతె పూలు దండలుగా గుచ్చుతోంది. ఒకతె యజమాని 
చెప్పేవనులకు అటూయిటూ తిరుగుతోంది. ఇలా అందరూ అన్నివనుల్లో తీరికలేకుండా ఉంటే 
వొవం బుద్దుని విలువు ఎవరు వట్టించుకుంటారు? 


చెంగు చెంగున బర్యాయసేవకొబికు 
నగరి కప్పుడు చనుదెంచు నాతి యొకతె- 
యీ చరిత్రమ్ము నిటు వెరయింపనున్న 
దైవవశమున- ముని నివర్తనము గాంచి, 


అర్థాలు: ఈ చరిత్రమ్మున్‌=ఈకథను, ఇటు వెరయింపనున్న=ఇలా జరుపనుండగా, దైవవశమున = దేవుడు 
పంపినట్లు, అప్పుడు=ఆసమయంలో, పర్యాయ సేవకొబికు= తనంతుపనికోసం, నగరికి=నగరానికి, చెంగు 
చెంగునన్‌=పరుగుపరుగున, చనుదెంచు= వచ్చే, నాతియొకతె=చెలియొకర్తె, మునినివర్తనము=బుద్దుడు తిరిగి 
వెళ్ళిపోవడం, కాంచి=చూచి... 


తాత్పర్యం: ఇదిలావుండగా వేగంగా వంతువనికివస్తున్న చెలికత్తె బుద్దుని పోకనుచూచి... 


“గడితపుం జెట్ట పుట్టెంగదె, కార్యనిమగ్నతం జేసి యింటిలో 
నుడిగపుంజేడియల్‌ కనంగనోపరు గావలయున్‌, మహానుభా 
వుండు చనుచున్నవాండురక, పూజ్యనిగర్హణనింద స్వామిపైం 
బడునొ మటేమొ యేం దెలిపివచ్చెదంగా” కని నందుచెంతకున్‌. 


అర్థాలు: గడితపున్‌=పెద్ద, చెట్టపుట్టెంగదె=అనర్థం జరిగిపోయందిగదే, ఇంటిలో =మనింట్లో, ఉడిగపున్‌ చేడియల్‌= 
పనికత్తెలు, కార్యనిమగ్నతన్‌ చేసి=పనులలో ఉండటాన, కనంగన్‌+ ఓపరు+కావలయున్‌= చూడలే దనుకుంటాను, 


46 సౌందరనందము 


మహానుభావుందు=బుద్ధభగవానుడు, ఉరక= వట్టిచేతులతో, చనుచున్నవాండు =వెడుతున్నాడు, పూజ్య నిగర్హణ 
నింద=గౌరవించాల్సిన వాళ్ళను తిరస్కరించిన పాపం, స్వామిపైన్‌ పడునొ=మనయజమానిమీద పడుతుందో, 


మజేమొ=ఏమో, ఏన్‌=నేను, తెలిపివచ్చెదన్‌ గాక=చెప్పివస్తాను, అని=అంటూ, నందుచెంతకున్‌= నందునిదగ్గరకు.... 


తాత్పర్యం: పెద్ద అనర్ధం జరిగిపోయిందికదా! వనివాళ్ళంతా పనులలోమునిగి ఉండటాన 
చూడలేదుకాబోలు, బుద్ధభగవానుడు రిక్తహస్తాలతో వెళ్ళిపోతున్నాడు. వూజ్యులను వెళ్ళగొట్టిన 
పావం యజమానికి చుట్టుకుంటుందో ఏమో.. నేవెళ్ళి చెప్పివస్తాను అనుకొంటూ నందుని 
దగ్గరకు.... 


చని విన్నవింపంగా, ని 

ల్వున నీరయి రాసుతుండు, పుల్ముపులుకునన్‌ 
దనప్రాణకాంత మోమును 

గనుంగొనుచున్‌ బలికె నిట్లు, కళవళపడుచున్‌. 


అర్థాలు: చని=వెళ్ళీ, విన్నవింపంగా=జరిగింది చెప్పగా, రాసుతుండు=రాజకుమారుడు, నిల్వున నీరయి= ఒళ్ళంతా 
చమటలుపట్టి, కళవళపడుచున్‌=కలతపడుతూ, తన ప్రాణకాంత=తననువిడిచి బ్రతుకలేని అర్థాంగి, 
మోమును=ముఖాన్ని పుల్ముపులుకునన్‌=రెప్పలుమూసిమూసి తెరుస్తూ , కనున్‌గొనుచున్‌=చూస్తూ, ఇట్లు= 
ఈవిధంగా, పలికెన్‌=మాట్లాడాడు. 


తాత్పర్యం: వెళ్ళి జరిగినవిషయం బచెవ్బగా ఆ రాజకుమారుడగు నందుడు ఒళ్ళంతా చెమటలు 
వట్టి బాధవడుతూ తనృప్రాణనమాన అయిన అర్జాంగిముఖాన్ని వులుకువులుకునా చూన్తూ 
ఇలా మాట్లాడాడు. 


“అన్నయంటే మహామహిముండట్టె, జగమ్మునవార లెంతయున్‌ 
మన్ననసల్పుచున్‌ గురుండు మాకన దైవమునాం జెలంగు లో 
కోన్నతుండట్టై, యిట్లు నిలయోపగతుండయి, భిక్షవేండి, య 
న్నన్న;, మటేమనన్‌- మగిడెనట్టె, చెలీ! కను, నాయభాగ్యతన్‌. 


అర్థాలు: అన్నయంటే=మా అన్నగారుసుమా! మహామహిముండు అట్టె=గొప్పమహిమలు గలవాడట, గురుండు 
మాకు=మాగురువుగారని, జగమ్మునవారు=ఈ ప్రపంచంలోని వారంతా, ఎంతయున్‌=ఎంతోగొప్పగా, మన్నన 
సల్పుచున్‌ అన =గౌరవిస్తూంటే, దైవమునాన్‌ చెలంగు =సాక్షాత్‌ పరమాత్ముడిలాగా పూజింపబడే, లోకోన్నతుండట్టె=ఈ 
లోకానికే పూజనీయుడట, ఇట్లు=ఇలా, నిలయ +ఉపగతుండు +అయి=ఇంటికి వచ్చి, భిక్షవేండి=భోజనం కోసం 
అర్థించి, అన్నన్న=అయ్యో, మగిడెనట్టె=తిరిగి వెళ్ళిపోయాడట, మటేమనన్‌=ఇంకేం చెప్పమంటావు? చెలీ= ప్రేయసీ! 
నా అభాగ్యతన్‌=నాయొక్క దురదృష్టాన్ని కను=చూడు. 


అర్థతాత్సర్యాలు 47 


తాత్పర్యం: వచ్చింది మా అన్నగారట, గొవ మహిమలుగల వాడట, లోకంలో అందరూ 
మా గురువుగారంటే మాగురువుగారని ఎంతోగొవ్బగా గౌరవిన్తూంటే సాక్షాత్తు పరమాత్ళుడిలా 
వూజింవబడే మహోన్నతుడట. ఇలా మనయింటిదాకా వచ్చి భిక్ష అడిగి తిరిగి వెళ్ళిపోయాట. 
అయ్యో... (పేయనీ! వమిచెప్పమంటావు? నా దురద్భష్టాన్ని చూడు. 

ఎంతప్రమాదము పుట్టెన్‌ 

గాంతా! న న్ననుమతింపంగదె, పూజ్యుందతి 

క్రాంతుం డగుమున్న చని ప్రా 

ర్థింతున్‌ బాదముల వ్రాలి, తెచ్చెద మగుడన్‌.” 


అర్థాలు: కాంతాఇప్రేయసీ! ఎంతప్రమాదము=ఎంతటి ఆపద, పుట్టెన్‌=కలిగింది! పూజ్యుండు =పెద్దవాడగు మా 
అన్నగారు, అతిక్రాంతుండు +అగు =దాటివెళ్ళడానికి, మున్న=ముందే, చని=నేనువెళ్ళి, పాదములవ్రాలి= 
ఆయనపాదాలమీద పడి, ప్రార్థింతున్‌ =తిరిగివచ్చి భిక్ష గ్రహించమని వేడుకుంటాను, మగుడన్‌=తిరిగి, తెచ్చెద= 
తెస్తాను, నన్ను=ఈ దీనుడిని, అనుమతింపన్‌ గదె=వెళ్ళడానికి ఒప్పుకోవూ! 


తాత్పర్యం: ఎంతవని జరిగింది (పేయనీ! వూజింపదగిన మా అన్నగారు వీధి దాటిపోవడానికి 
ముందే వెళ్ళి పాదాలమీదవడి తిరిగిరమ్మని ప్రార్థించి మరీ తెస్తాను. నేను వెళ్ళడానికి దయచేసి 
ఒవ్మ్రుకోవూ! 

అని సరసీజకల్పమగు నంజలిపట్టి యనుజ్ఞ వేయడు కాం 

తుని గని, వెచ్చనూర్చి, నవతోయజచారువిలోచనమ్ములన్‌ 

దొనదొన బాప్పముల్‌ దొజంగం, దొయ్యలి 'నన్నెడంబాసియేగెదే” 

యని మెయితీవ తూలం బ్రియునక్కున వ్రాలి సగద్గదమ్ముగన్‌. 


అర్థాలు: అని=ఇలా అంటూ, సరసీజకల్పమగున్‌=కమలంవంటి, అంజలిపట్టి=దోయిలి పట్టి, అనుజ్ఞవేం 
డు=అనుమతిని కోరే, కాంతునిగని=భర్తనుచూచి, తొయ్యలి=ఆ మగువ, వెచ్చనూర్చి=వేడినిట్టూర్సు వదిలి, 
నవతోయజ =క్రొత్తతామరలవంటి, చారువిలోచనమ్ములన్‌= అందమైన కనులనుండి, దొనదొన=దొనదొనమంటూ 
ప్రవాహంలా, బాష్ట్రముల్‌దొబిగన్‌= కన్నీరు రాలగా, నన్నెడంబాసి యేగెదే=నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా, 
అని=అంటూ, మెయితీవ తూలన్‌=సన్నటి మేను తూలిపోతూండగా, ప్రియుని=తనను ప్రేమించేవాని, అక్కున= 
కౌగిట్లో, వ్రాలి=పడిపోయి, సగద్దదమ్ముగన్‌ =గొంతు బరువెక్కగా.... 


తాత్పర్యం: ఇలా అంటూ కమలంవంటి దోయిలివట్టి అనుమతికోరే భర్తనుచూబి ఆమె 
వెచ్చటి నిట్టూర్చువదిలి కొత్తతామరలవంటి కనులనుండి కన్నీరు ప్రవాహంలా కారుతూండగా 
నన్నవదిలి వెడతావా అంటూ నన్నటిమేను తూలిపోతూండగా ప్రియుని కౌగిట్లో వాలిపోయి 
బరువైన గొంతుతో... 


48 సౌందరనందము 


“నా మనోనాథ! నానిదానమ్మ! నాదు 
కంఠహారమ్మ! నా కనుంగవ వెలుంగ! 
గురుచరణసేవ గావింప నరుగునిన్ను 
నెట్లు వారింతుం, గాక నిన్నెట్లు పనుతు? 


అర్భాలు: నా మనోనాథ=నా మనస్సుకు ప్రభువైనవాడా! నా నిదానమ్మ=నా తపస్సుకు ఫలమైనవాడా! నాదు= 
నాయొక్క కంఠహారమ్మ=మంగళసూత్రమైనవాడా! నా౭నాయొక్క కనుంగవ వెలుంగ=కనులజంటకు వెలుగైన 
వాడా! గురుచరణ =పెద్దవారి పాదాలకు, సేవగావింపన్‌=పరిచర్య చేయడానికి, అరుగునిన్నున్‌ =వెళ్ళేనిన్ను, ఎట్లు 
వారింతున్‌=ఎలా అద్దుకొనేది? కాక=కాకపోతే, నిన్ను+ఎట్లు=నిన్ను ఏవిధంగా, పనుతు=పంపించేది? 


తాత్పర్యం: నేను నమ్ముకొన్నవాడా! నా తపన్సుకు ప్రతిరూవమా! నాకు మంగళం కలిగించే 
వాడా! నా కనులకు వెలుగైనవాడా! పెద్దవారి వరిచర్యకు వెళ్ళేనిన్ను ఎట్లా వారించేది? అలాగని 
నాకు నర్వమూనైన నిన్నెట్లా వంవింబేది? 

అనుకొననట్టి యీ విరహ మక్కట! తారసిలెన్‌ గదా! ప్రియా! 

మనసు వశమ్ముగాక పలుమాజు ననర్థము శంకచేసెదున్‌, 

జని యటనే విలంబనము సల్పకుమా! యిట నున్నయట్ల నా 

యనుంగ! విశేషకమ్ము తడియాజకమున్‌ జనుదేరంగావలెన్‌. 


అర్థాలు: అక్కట=అయ్యో! అనుకొననట్టి=ముందే మనకుతెలియని, ఈ విరహము=ఈ ఎడబాటు, తారసిలెన్‌ 
గదా=ఎదురైందికదా! ప్రియా=ప్రియుదైనవాడా! మనసు వశమ్ముగాక= మనస్సు అదుపులోలేక, పలుమాజున్‌= 
మాటిమాటికీ, అనర్థము=కీడును, శంకచేసెడున్‌= అనుమానిస్తోంది. చని=అక్కడకు వెళ్ళి, అటనే=అక్కడనే, 
విలంబనము=ఆలస్యం, సల్పకుమా=చేయవద్దు సుమా! నా+అనుంగ=నన్ననుసరించేవాడా! ఇటన్‌ =ఇక్కదే, 
ఉన్నయట్ల=ఉన్నట్లుగా, విశేషకమ్ము=నా మకరికా పత్రాలు, తడియారకమున్‌=ఆరిపోకముందే, చనుదేరం 
గావలెన్‌=తిరిగిరావాలి సుమా! 


తాత్పర్యం: అయ్యో ప్రియుడా! ఇవ్హుడే ఈ ఎడబాటు ఎదురుకావాలా! అదువులోలేని మనస్సు 
మాటిమాటికీ కీడును శంకిస్తోంది. వెళ్ళుకాని, అక్కుదే ఆలస్యం చేయబోకు. ఇక్కడే ఉన్నట్లుగా 
నేను దిద్దుకున్న మకరికలు ఆరిపోకముందే తిరిగిరావాలి నుమా! 


పలుకుబడి నింతలో నేగివచ్చి తేని 

విడని గోర్వెచ్చ కౌంగిలివిందు, ముద్దు 
దొంతరలు, దొంతరలముద్దు-, లింతయేల 
కానిపించెద నా యనుగ్రహమహమ్ము,” 


అర్థాలు: పలుకుబడిన్‌=ఇచ్చిన మాటప్రకారం, ఇంతలోన్‌=నేను చెప్పిన ప్రకారంగా, ఏగివచ్చితేని=వెళ్ళి వచ్చితివా, 


అర్థతాత్సర్యాలు 49 


విడని=నిన్ను విడిచిపెట్టనివిధంగా, గోర్వెచ్చ=గోరువెచ్చని, కౌంగిలి=గాఢాలింగనం, విందు=నీకు విందుగా 
ప్రసాదిస్తాను. ముద్దు దొంతరలు=చుంబన పరంపరలు, దొంతరల ముద్దులు=కాదు కాదు వరుసముద్దులే, 
ఇంతయేల=ఇవన్నీ ఎందుకు, అహమ్ము=ప్రతిరోజూ, నా అనుగ్రహము=నీకు అనుకూలంగా కావలసినన్ని భోగాలతో, 
కానిపించెదన్‌=కనిపిస్తాను. 


తాత్పర్యం: ఇచ్చినమాట ప్రకారం వెళ్ళినవెంటనే వచ్చితివా, నీవు కోరుకున్నవిధంగా వెచ్చని 
ఆలింగనం విందుచేస్తాను. ముద్దుదొంతరలు.. కాదుకాదు, దొంతరలుగా ముద్దులే... ఇంత 
ఎందుకు... నీకు కావలనినవిధంగా ప్రతిరోజూ ఆనందవుటంచులు రుబిచూవిన్తాను. 


అని యనురాగలాలనము లారంగం గూరిమిమేరయైన చం 
దన ఘనసార గంధకలనాకమనీయదృఢోపగూహబం 

ధన మెటులెట్లొ విప్పియును, దన్నెడవీడంగ లేక, వేణుని 
స్వనమధురోక్తి వేండు చెలువన్‌ బ్రియుం డల్లన బుజ్జగించుచున్‌. 


అర్థాలు: అని=ఇలా అంటూ, అనురాగ=(ప్రేమతోగూడిన, లాలనములు =బుజ్జగింపులు, ఆరంగన్‌= నిండేవిధంగా, 
కూరిమి మేరయెన=ఇష్టానికి ఎల్లయెన, చందన =శ్రీఖండం, ఘనసార=కర్పూరం, గంధకలనా= కలిపిన సారంచేత, 
కమనీయ=మనోహరమైన, దృఢ= గట్టి, ఉపగూహబంధనము =కౌగిలి పెనవేతను, ఎటులెట్లా= ఎలాగైతేనేం, 
విప్పియును= వదిలికూడా, తన్ను=తనను, ఎడవీడంగలేక=వదలలేక, వేణునిస్వన= పిల్లనగ్రోవి శబ్దంవంటి, 
మధురోక్తి=తియ్యని పలుకులతో, వేండు=బ్రతిమాలు, చెలువన్‌= ప్రియురాలిని, ప్రియుండు=జతగాడైన నందుడు, 
అల్లన=మెల్లగా, బుజ్జగించుచున్‌ =నచ్చజెపుతూ... 


తాత్పర్యం: ఇలా అంటూ ఇష్టోక్తులు పొంగేలా, ఇష్టానికి మేరయిన చందన కర్ఫూరాది 
కలపాలతో మనోహరమై గాఢమైన ఆలింగనబంధాలనుండి బయటవడుతూకూడా పూర్తిగా 
వదలలేక వేణునాదంవంటి మధురోక్తులతో (బతిమాలు చెలియకు నందుడు మెల్లగా 
నచ్చజెవుతూ... 


“వలవని జాలి పూని నను వారణసేయకు, బేలవై కనుం 

గొలుకుల నీరునింప కదిగో! గురుదేవుం డతిక్రమించెడున్‌ 
జెలి! కనుచూపుమేర, ననుం జెచ్చెర నంపినం దత్సపర్యలన్‌ 
సలిపి భవత్పదాంబురుహ సన్నిధికిన్‌ జనుదెంతు నింతలో.” 


అర్భాలు: చెలి=ఓ ప్రియా! వలవని=భరించలేని, జాలిపూనిజదయతో, నను=నన్ను, వారణసేయకు= 
అడ్డగించవద్దు, బేలవై=పేదవై, కనుంగొలకుల =కళ్ళచివరల, నీరునింపక= నీళ్ళుపెట్టుకోకుండా, అదిగో =అదిగో 
చూడు, కనుచూపుమేర=మనచూపులకు, గురుదేవుండు=భగవానుడు, అతిక్రమించెడున్‌ =దాటిపోతున్నాడు, 
ననున్‌=నన్ను, చెచ్చెరన్‌+అంపినన్‌= వెంటనే పంపిస్తే, తత్‌+సపర్యలన్‌ =వానికి పరిచర్యలు, సలిపి =చేసి, 


50 సౌందరనందము 


ఇంతలో =ఇక్కడున్నట్లుగా, భవత్‌+పద =నీపాదాలనే, అంబురుహ=పద్మాల, సన్నిధికిన్‌=చెంతకు, చనుదెంతున్‌= 
వచ్చేస్తాను. 

తాత్పర్యం: (పియా! భరింవరాని (పేమచూవి నన్ను అద్దు పెట్టవద్దు. విరికిదానిలా కళ్ళవెంట 
నీరు పెట్టుకోవద్దు. అదిగో... మనగురుదేవుడు మనచూవులకు దాటిపోతున్నాడు. నన్ను వెంటనే 
వంవిస్తే వానికి ఖిక్షాది వరిచర్యలు చేని నీ చరణకమలాలవద్దకు ఇక్ళడున్నట్లే వస్తాను. 


వాన్‌ 


అనుచు నూరార్చి, పత్రసమంచితమగు 
నాననమ్మును దడవి ముద్దాడి, రాజ 
సాతిరంజిత చిత్రాంబరాళితోడ 
నందుం డున్నట్టులే పయనమ్ముగాంగ. 


అర్థాలు: అనుచున్‌=ఇలా బతిమాలుతూ, ఊరార్చి=ఊరడించి, పత్ర=లేతాకుతో, సమంచితమగున్‌= సమానమైన, 
అననమ్మును=ముఖాన్ని తడవి=మెత్తని వ్రేళ్ళతో నిమిరి, ముద్దాడి=ముద్దుపెట్టుకొని, రాజస= రజోగుణంచేత, 
అతిరంజిత=బాగా ఎర్రబడిన, చిత్రాంబరాళితోద=ఆమె గీసిన బొమ్మలంటుకున్న బట్టలతో, నందుండున్‌=రాకుమారుడు, 
ఉన్నట్టులే=ఎలా ఉన్నవాడు అలాగే, పయనమ్ముగాంగ= ప్రయాణం కాగా... 


తాత్పర్యం: ఇలాబతిమాలి ఊరడించి, తలిరాకువంటి ఆమెముఖాన్ని తడిమి ముద్దాడి, 
అవ్బటిదాకా జరిగిన ప్రణయానికి గుర్తులుగా ఎర్రబారిన వస్త్రాలతో ఉన్నవాడున్నట్లే నందుడు 
వపయాణం కాగా... 


నిక్కిన వీనులున్‌, జడత నెక్కొను చూపులు, విన్నబాటునన్‌ 
స్తుక్కిన మోమునై పరక త్రుంచక నిల్చు కురంగియో యనన్‌ 
జక్కెరబొమ్మ యంత జలనమ్మజు చూడ్ముల ధ్యానమగ్నమై 
చెక్కిటం జేయిచేర్చి నిలిచెన్‌ బికుబిక్కని, కాంతుం దేగంగన్‌. 


అర్భాలు: చక్కెరబొమ్మ=పంచదారచిలుకవంటి ఆచిన్నది, అంతన్‌=అప్పుడు, కాంతుండు +ఏగంగన్‌=భర్త 
అటుపోగానే, నిక్కినవీనులన్‌=అతనివైపు రిక్కించిన చెవులతోను, జడతన్‌=కదలిక లేకనే, ఎక్కొను చూపులు= 
ఉసిగొనే కళ్ళతోను, విన్నబాటునన్‌=తెల్లబోవడంచేత, స్రుక్కిన=వాడిన, మోమునై=ముఖంకలదై, పరక=గడ్డిపరకలు, 
తుంచక నిల్చు=కొరకకుండా నిలబడ్డ, కురంగియో యనన్‌=జింకవలై, చలనము=చైతన్యం, అటు=నశించిన, 
చూడ్ముల=చూపులతో, ధ్యానమగ్నయై =మన సెక్కడో ఉన్నట్లు, చెక్కిటన్‌ =బుగ్గమీద, చేయిచేర్చి=చేతినుంచి, 
బికుబిక్కుని =బిక్కుబిక్కుమంటూ, నిలిచెన్‌ =నిలబడింది. 

తాత్పర్యం: ఆ అందాలబిన్నది భర్త అలా వెడుతూంటే అతనిమనను మారుతుందేమోనని 


అతనివైవు రిక్షుంచిన చెవులతోను, కదలికలేకనే (పేరణపొందే చూవులతోను, తెల్లబోయి 
వాడిపోయిన ముఖంతోను, ఎదురుగా ఉన్న గడ్డివరకలు కొరక్కుండా నిలబడిపోయిన 


అర్థతాత్సర్యాలు 51 


జింకలాగా చైతన్యంకోల్శోయిన నిరీక్షణతో మననుమననులో లేకుండా బుగ్గమీద చేయి పెట్టుకొని 
బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయింది. 


బుద్ధగతమైన పెనుభక్తి ముందు లాగ, 

వెలందిపై రక్తి లాగె వెన్వెనుక కతని; 

నూర్మికలమధ్య హంసనా నొప్పె నపు డ 

నిశ్చయమ్ముగం గదలక నిలవ కతండు. 
అర్థాలు: అతండు=ఆ నందుడు, అపుడు=ఆసమయంలో, బుద్ధగతమైన =అన్న బుద్దుని మీదనున్న పెనుభక్తి= 
గొప్పదైన గౌరవం, ముందులాగ=ముందుకు లాగుతూంటే, వెలందిపై=అందాల భార్య పైనున్న రక్తి=ప్రేమాసక్తి, 
అతనిన్‌=వానిని, వెన్వెనుకకు=వెనక్కి వెనక్కి, లాగె=గుంజుతోంది, అనిశ్చయమ్ముగన్‌ =ఏమిచేయాలో పాలుపోక, 
కదలక =అక్కడనుంది అడుగు ముందుకు వేయలేక, నిలువక=అక్కడే ఉండిపోలేక, ఊర్మికలమధ్య=అలల నడుమ, 
హంసనాన్‌=నీటిపక్షి హంసలా, ఒప్పెన్‌= ప్రకాశించాడు. 
తాత్పర్యం: అవ్వుడానందుడు అన్నమీది భక్తిగౌరవాలు ముందుకు లాగుతూంటే, భార్య 
నుందరిమీది (పేమాసక్తి వెనకి వెనక్షీ లాగుతోంటే... ఏమిచేయాలో పాలుపోక అక్షుడనుండి 
అదుగు ముందుకు వేయలేక, అక్షుడే ఉండిపోలేక, ఏనిళ్ళయానికి రాలేక కదలనీయని 
కెరటాలనడుమ వాంనలా కనిపించాడు. 


ఎడయని ధర్మరాగ మెటులే నొక ముందడుగేయ, రెండుమూం 
డడుగులు ప్రేమధర్మ మపుం డాతని వెన్క్మకుం ద్రోయు, నీ గతిన్‌ 
విడువక యొయ్యనొయ్యం బెనువెల్లువపై నెదురేగునట్టి య 

య్యుండుపమువోలె నేగె నెటులో యడుగద్దున వెన్క త్రొక్కుచున్‌. 


అర్భాలు: ఎడయని=తొలగిపోని, ధర్మరాగము=ధర్మంపట్ల అనురక్తిచే, ఎటులేన్‌=ఏదోవిధంగా, ఒక 
ముందడుగేయ=ఒక్కడుగు ముందుకేస్తే, అపుండు=అవేళ, ఆతని=అతడిని, (ప్రేమధర్మము=అనురాగాసక్తి, రెండు 
మూండడుగులు=అంతకంటే ఎక్కువగా, వెన్మకున్‌ త్రోయున్‌=వెనక్కులాగేస్తుంది. ఈగతి=ఈవిధంగా, విడువక= 
విడిచిపెట్టకుండా, ఒయ్యనొయ్యన్‌=మెలమెల్లగా, పెనువెల్లువ పై=పెద్ద ప్రవాహంలో, ఎదురేగునట్టి= ఎదురువెళ్ళే, 
ఆ+ఉండుపమువోలె=ఒక తెప్పలాగా, అడుగడ్గున=మాటిమాటికీ, వెన్మత్రొక్కుచున్‌ =వెనక్కి వెళ్ళకుండా బలవంతంగా 
ముందడుగువేస్తూ, ఎటులో=ఏదోవిధంగా, ఏగెన్‌=ముందుకు వెళ్ళాడు. 


తాత్పర్యం: వదిలిపెట్టని ధర్మానురక్తి ఏదోవిధంగా ఒకడుగు ముందుకేయిస్తూంటే, అదే 
సమయంలో భార్యపట్ల ప్రేమానురక్తి మూడడుగులు వెనక్కులాగుతోంది. అలాగని ప్రయత్నం 
విరమించకుండా మెలమెల్లగా పెద్ద ప్రవాహంలో ఎదురెళ్ళే చిన్న పడవలాగా అతిప్రయత్నం 
మీద ఏదోవిధంగా ముందుకు వెళ్ళాడు. 


52 సౌందరనందము 


ఇటు లొకకొంత యేగి, తుద కేమనునో గురుందన్న భీతి యొ 
క్కటం, దడియాటునో మకరికాలత యన్న భయంబొకంట ను 
తృటమయి పై కొనంగ వెసంగాల్మొలదిన్‌ జనంజొచ్చెందా హుటా 
హుటిం బెదపెద్ద యంగలిడి యూర్పులు తోరములై చెలంగంగన్‌. 


అర్థాలు: ఇటుల=ఈవిధంగా, ఒకకొంతయేగి =కొంతముందుకెళ్ళి, ఒక్కట =ఒకవైపు, గురుండు =అన్నగారు, 
తుదకు=తీరావెడితే, ఏమనునో అన్నఏమంటాడోనన్న, భీతి=భయం; ఒకంట=మరొకవైపు, మకరికాలత= భార్య 
దిద్దుకున్న మకరికాలత, తడియాటునో=ఎండి పోతుందేమో, అన్న=అనే, భయంబు=భయం, ఉత్మటమయి= 
మదపుటేనుగు మాదిరిగా, పైకొనంగ=మీదపడుతూండగా, తాన్‌=నందుడు, హుటాహుటిన్‌=తొందరతొందరగా, 
పెదపెద్ద=బాగా పెద్దవైన, అంగలిడి=అంగలువేసుకొంటూ, ఊర్పులు=తానువదలిన గాలులే, తోరములై=స్వాగత 
తోరణాలుగా, చెలంగంగన్‌ =రమ్మని పిలుస్తూంటే, వెసన్‌=వేగంగా, కాల్మొలదిన్‌=కాలికొద్దీ, చనన్‌ చొచ్చెన్‌= 
పరుగిడసాగాడు. 

తాత్పర్యం: ఇలా కొంతదూరం ముందుకెళ్ళి, తీరా వెడితే అన్న ఏమంటాడోనని బెంగ 
ఒకవైపు, మకరికాలతల తడి ఆరిపోతుందేమోనని భార్యపెట్టిన గడువు మరొకవైపు 
మదపుటేనుగలై మీదవడుతూంటో, నందుడు వేగంగా తన ఊర్చులే తనకు న్వాగతాలు 
చెబుతూండగా పెద్దపెద్ద అంగలువేనుకొంటూ కాలికొద్దీ వరుగులీసాడు. 

ఇది 
ద్విలీయనర్ధము 


he పైేడ, 
శా? కాలా 


93 


పరివ్రాజనము 


హితము నహితమ్ము నుచితానుచితములనెడి 
హద్దుల నతిక్రమించి, ఫలానుమేయ 
ములగు నార్యశుభారంభములకు స్వస్తి 
యగుత, విశ్వమ్మునకు శ్రేయమగునుగాత! 


అర్థాలు: హితమున్‌=మేలుచేకూర్చేది, అహితమ్మున్‌=కీడుచేకూర్చేది, ఉచితానుచితములనెడి= తగినది తగనిది 
అనే, హద్దులన్‌=ఎల్లలను, అతిక్రమించి=దాటి, ఫల=ఫలితములను, అనుమేయములగు=ఊహించదగిన, 
ఆర్య=పెద్దలచేతి, శుభ=అభ్యుదయకారకాలైన, ఆరంభములకు=ప్రయత్నాలకు, స్వస్తియగుత =మంచిజరుగుగాక, 
విశ్వమ్మునకు=ఈ చరాచర ప్రపంచానికి, శ్రేయమగునుగాత=మంగళమగునుగాక! 


తాత్పర్యం: కథ రెండవభుట్టంలోకి (ప్రవేశిస్తోంది. శృంగారభుట్టానికి నిలువుదల, నన్యాన 
ఘట్టానికి ఆరంభం జరుగబోతున్నాయి. ఇదిమేలు, ఇదికీదు, ఇది తగినది, ఇది తగనిది అనే 
హద్దులు దాటి విశ్వానికి అభ్యుదయం జరుగబోతోంది. అంతా మంచే జరుగబోతోంది. ఈ 
(బ్రవంచానికి మంగళం జరగాలని కవి ఆశీర్వదిస్తూ ద్విలీయసర్ధను ప్రారంభిస్తున్నాడు. బౌద్ధభిక్షు 
(ప్రవేశం జరుగబోతోంది. అందుకు సూచన ఈ (ప్రారంభపద్యం. 


కు... పైత 
యు... సఆస థా 


గౌతమమునీశ్వరుండు నివాతదీప 
కళికపోలిక నిశ్చలకాంతిరాశి 

యె వెలుంగుచు మేరుమహాద్రి నడచు 
పొలుపు దోంపంగ నరుదెంచె పురమువీథి. 


అర్థాలు: గౌతమ మునీశ్వరుండు=గౌతముడనే యోగిపుంగవుడు, నివాత=గాలికదపనప్పటి, దీపకళికపోలిక= 
దీపశిఖలాగా, నిశ్చలకాంతిరాశియి=కదలని వెలుగుకుప్పలాగా, వెలుంగుచు =కాంతిని వెదజల్లుతూ, మేరుమహాద్రి= 
మేరుమహాపర్వతంమీద, నడచు=నడచే, పొలుపుదోంపంగన్‌ =పరిథవిల్లగా, పురమువీథి=పట్టణం మధ్యకు, 
అరుదెంచె=వచ్చాడు. 


54 సౌందరనందము 


తాత్పర్యం: గౌతముడనే బుద్ధ్దభగవానుడు గాలిసోకని దీవళిఖవలె కదలని కాంతిరాళి కాంతిని 
విరజిమ్ముతూ మేరువర్వతంమీద నడుస్తూన్నట్లుగా ఆ వట్టణంలోనికి వచ్చాడు. 


ఆడుచుం బాడుచున్‌ బురమహాపణభాగ్యవినోదవైఖరుల్‌ 

వేడుకం జూచుచున్‌ బురికిం బెట్టనిసొమ్ములువోలె వాహనా 
రూఢత నొప్పు రాచకొమరుల్‌ దవుదవ్వులం జూచి ముగ్గులై 
“వాండె గురుండు రంిడని యవారిగ నొండొరు మూదలించుచున్‌. 


అర్థాలు: పురికిన్‌=ఆ కపిలవస్తునగరికి, పెట్టనిసోమ్ములువోలె=పుట్టుకతో వచ్చిన ఆభరణాల్లా, వాహనా 
రూఢతన్‌+ఒప్పు=గుజ్టాలు మొదలైన వాహనాలపై తిరిగే, రాచకొమరుల్‌= రాజకుమారులు, ఆడుచున్‌ పాడుచున్‌= 
ఆడుతూపాడతూ, పురమహాపణ =పట్టణంలోని అంగడివీధియొక్క భాగ్య=సంపదచేత, వినోదవైఖరుల్‌=కలిగిన 
వింతపోకడలను, వేడుకన్‌= సంతోషంగా, చూచుచున్‌=దర్శిస్తూ, దవుదవ్వులన్‌=దూరంగా కనిపించే, చూచి=బుద్ధ 
భగవానుని గమనించి, ముగ్గులై=ఆత్మానందం పొందినవారై, వాందె=ఆ కనిపించేవాడే, గురుండు=బుద్దుడైన 
మనరాకుమారుడు గౌతముడు, రండి+అని=వెళ్ళీచూద్దాం రమ్మంటూ, అవారిగన్‌ =అడ్డులేని ఆనందంతో, 
ఒండొరు=ఒకరినొకరు, మూదలించుచున్‌ =ఆవచ్చేది గౌతముడే అని నిరూపించుకొంటూ.... 


తాత్పర్యం: ఆ కవిలవస్తు నగరానికి నహజాలంకారాల్లా వివణివీధిలో తమగుజ్ఞాలమీద 
ఆడుతూపాడుతూ అంగడివీధి ఐళ్వర్యాన్ని వింతవింతగా చూచుకొంటూ తిరుగుతూన్న 
రాజకుమారులు దూరంగా వచ్చే బుద్ధభగవానుని చూచి ఆత్మానందంపొందినవారై “అతడే 
కదా మనరాకుమారుడు గౌతముడు... రండిరండి వెళ్ళీ వలుకరిద్దాం” అనుకొంటూ వారిలో 
వారు అతడు గౌతముడే అని నిర్ధారించుకొంటూ అద్దులేని ఆనందంతో... 


కడువడి వాహనములు డిగి 

నడుములు బిగియించి వినయనములగుచు (మొ 
క్కిడి రెల్లరు సాంగిలంబడి 

పడుచుందనము రాచదనము ప్రక్కల కొదుగన్‌. 


అర్థాలు: ఎల్లరు=అలా వెళ్ళినవారందరు, కడువడి =మిక్కిలివేగంగా, వాహనములుడిగి=తమ తేరులనుండి దిగి, 
నడుములు బిగియించి=ఉత్తరీయాలు నడుములకు చుట్టి, వినయ న(ములగుచు=వినయంగా వంగి, పడుచు 
దనము=పరువపు పొగరును, రాచదనము= రాజకుమారులమనే అభిజాత్యాన్ని, ప్రక్కలకొదుగన్‌=రెండూ ప్రక్కనపెట్టి, 
సాంగిలంబడి= భూమిమీదపడి, మొక్కిడిరి=నమస్మరించారు. 


తాత్పర్యం: అలావెళ్సి వారందరు వెంటనే వాహనాలనుండి క్రిందికిదిగి కండువాలు నడుముకు 


55 

అర్థతాత్సర్యాలు 
చుట్టుకొని వినయం ఉట్టివడేలా, వయనుతోవచ్చిన పొగరును రాజకుమారు లైనందుకు 
గొవ్బతనాన్ని ప్రక్ళనపెట్టి సాష్టాంగబ్రణామం చేసారు. 

మునియును గేలు సాంచి, భవమోచనమస్తని వారికెల్ల దీ 

వనలిడి, ముందు సాగి నడవన్‌ గమకించెడునంతలోన, నా 

పణముల నమ్మువారుం గొనువారుం దటాలునం జూచి సంభ్రమం 

బున నెటులున్న వారటుల మూంగిరి తత్మరుణాబ్ధి చెంగటన్‌. 


అర్భాలు: మునియును=బుద్ధభగవానుడుకూడా, కేలుసాంచి=చేయిపైకెత్తి, వారికి+ఎల్ల= వారందరికి, భవ 
మోచనమస్తు +అని =జన్మరాహిత్యం కలుగుగాక అంటూ, దీవనలిడి= ఆశీర్వాదాలు కురిపించి, ముందుసాగి= 
ముందుకు కదలి, నడవన్‌=అడుగువేసేందుకు, గమకించెడునంతలోనన్‌ =ప్రయత్నించేలోపల, ఆపణములన్‌= 
దుకాణములలో, అమ్మువారున్‌=విక్రయించేవాళ్ళు, కొనువారున్‌=సరుకులుకొనడానికి వచ్చినవారు, తటాలున= 
అదాటుగ, చూచి=బుద్దుని చూచి, సంభ్రమంబునన్‌=అదురుపాటున, ఎటులున్నవారు=ఎట్లా ఉన్నవారు, అటుల= 
అట్లాగే, తత్‌ +కరుణాబ్దీ చెంగటన్‌=ఆ దయాసముద్రుని ముందు, మూం౭గిరి=చుట్టూచేరారు. 


తాత్పర్యం: బుద్దభగవానుడుకూడా చేయెత్తి వారందరిని జన్మరాహిత్యం కలగాలని ఆశీర్వదించి 
ముందుకు అడుగువేసేలోగా చుట్టువ్రక్ళుల దుకాణాలలో అమ్ముకొనేవాళ్ళు, కొనుక్ళొనేవాళ్ళు 
అదాటున బుద్ధభగవానుని చూచి, ఆ చూచిన హడావిడిలో తొట్రువడి ఎలా ఉన్నవారు అలాగే 
బుద్దుడైవచ్చిన తమరాజకుమారునిముందు, ఆ దయాసాగరుని ముందు కదలనీయకుండా 
మూగిపోయారు. 


అతిముణి నొండొరున్‌ గడచి యం(ఘ్రులపైం బడి లేచువారు కొం 

దబు, నెజిచూడ్ములందక పెనంగుచు బాహుల నొత్తువారు కొం 

దజు, కనుగొన్న మాత్ర నయనమ్ముల బాష్పము లుప్పతిల్ల నాం 

తర పరిపూర్ణ భక్తిసుఖతాక్షణసిద్భులు కొంద టాజనుల్‌. 
అర్థాలు: అటిముటిన్‌=కలవరపాటుతో, ఒండొరున్‌=ఒకరినొకరు, కడచి=దాటుకొని, అంఘ్రులపైంబడి = 
పాదాలమీద పడిపోయి, లేచువారు కొందజు=పైకిలేచేవారు కొంతమంది, నెజచూడ్ములు +అందక=తిన్నగా చూడటానికి 
వీలుగాక, పెనంగుచు=నెట్టుకొంటూ, బాహులన్‌=తమచేతులతో, ఒత్తువారు=ప్రక్కవారిని తోసివేసే వాళ్ళు, 
కొందటు=కొంతమంది, కనుగొన్నమాత్ర=చూచినంత మాత్రంచేత, నయనమ్ముల =కనులవెంబడి, 
బాష్ప్రములు=ఆనందంచేత వచ్చే కన్నీరు, ఉప్పతిల్లన్‌=పొంగిపోయేందుకు, ఆంతర=లోలోపల, పరిపూర్ణ=పూర్తిగా, 
భక్తి=భక్తిభావం చేత, సుఖతాక్షణ=ఆనందానుభవాలతో, సిద్ధులు =సిద్ధిపొందినవారు, కొందజు=కొంతమంది, 
ఆజనుల్‌=ఆ వచ్చినవారిలో ఉన్నారు. 


56 సౌందరనందము 


తాత్పర్యం: అదాటుగా చూబి వచ్చిన ఆ జనంలో కలవరపాటున ఒకరొనొకరు దాటుకొని 
వెళ్ళి పాదాలమీదవడి లేచేవారు కొంతమంది, ఎత్తు తక్క్ళువకావడాన తిన్నగా చూడలేక 
ముందువారిని నెట్టుకొంటూ వక్ళనున్నవారిని చేతులతో తోనేవారు కొంతమంది, చూచిన 
వెంటనేలోవలనిండావున్న భక్తిభావంతో ఆనందం అనుభవించేవారు కొందరూ ఉన్నారు. 


క్రందడరన్‌ గతానుగతికమ్ముగ మూంగుజనమ్ము నథశ్రువుల్‌ 
చిందెడిచూపులన్‌ నెనరుచిల్మెడి పల్ముల నాదరించి, మౌ 
నీందుండు నల్దెసల్‌ కలయ నీక్షణపంక్తులు సాంచునంతలో 
సుందరి ప్రాణనాథుం డొకచోం గననయ్యె ససంభ్రమాత్ముండై. 


అర్థాలు: క్రందు=కనిపించనివాడు కనిపించాడని బాధపడటం, అడరన్‌=ఎక్కువకాగా, గతానుగతికమ్ముగ= 
ఒకరితరువాత ఒకరుగా, మూంగుజనమ్మున్‌ =అక్కడచేరేవారి, అ్రువుల్‌ చిందెడి=కన్నీరునిండిన, చూపులన్‌=వారి 
చూపులను, నెనరుచిల్మెడి =ప్రేమకురిపించే, పల్ములన్‌=వారిమాటలను, ఆదరించి=గౌరవించి, మౌనీందుండు= 
మునిచంద్రుడు, నల్దెసల్‌= నాలుగుదిక్కులా, కలయన్‌=కలిసేలా, ఈక్షణపంక్తులు=చూపులు, సాంచునంతలో = 
ప్రసరించగా, ఒకచోన్‌=ఒకచోట, సుందరి ప్రాణనాథుండు =సుందరిభర్త నందుడు, ససంభ్రమాత్ముండై=కలత చెందిన 
మనసుతో, కననయ్యె=కనిపించాడు. 


తాత్పర్యం: బాధవడుతూ ఒకరితరువాత ఒకరు తనచుట్టూచేరేవారిని, వారి నీరునిండిన 
చూవులను, (పేమనిండిన మాటలను గౌరవిన్తూ నాలుగుదిక్ళులా కలయచూస్తూండగా ఆ 
బుద్ద మూర్తికి కలతనిండిన మనన్ఫుతో ఒకచోట నందుడు కనిపించాడు. 


విడివడి (వ్రేలు పెన్నెజులు వీధికి బూల నివాళి యెత్త, నొ 

ప్పెడు వదనమ్మునన్‌ బొడము స్వేదకణమ్ములం దోంగి చండభా 
నుండు బహువర్ణతన్‌ బహుమనోహరరూపములన్‌ నటింప, నం 
దుండు గురుండున్న యయ్యెడకుం దొందరగాం జనుదెంచి ముందటన్‌. 


అర్థాలు: విడివడి (ప్రేలు=విడిపోయివేలాడే, పెన్నెజులు=పొడుగుపాటి కురులు, వీధికిన్‌= ఆ విపణివీధికి, 
పూలనివాళియెత్తన్‌=పూలహారతులీయగా, ఒప్పెడు=అందాలుచిందే, వదనమ్మునన్‌=ముఖంమీద, పొడము స్వేద 
కణమ్ములన్‌=పట్టేచెమట బిందువులందు, తోంగి=మునిగి, చండభానుండు =మండేసూర్యుడు, బహువర్ణతన్‌= 
రంగురంగులుగా విడిపోయి, బహుమనోహరరూపములన్‌=అన్ని అందమైన భంగిమలతో, నటింప= అనుసరిస్తూంటే, 
నందుండు =నందకుమారుడు, గురుండున్న=తన అన్న ఉన్న ఆ+ఎడకున్‌=ఆచోటికి, తొందరగాన్‌=వేగంగా, 
చనుదెంచి=చేరి, ముందటన్‌=తనకెదురుగా.... 


తాత్పర్యం: తన పొడవైన వెంట్రుకలు విడిపోయి వివణివీధికి వూలహారతులిస్తూండగా, ఆ 


57 
అర్థతాత్సర్యాలు 
అందాలుచిందో మోముపైని చెమటభిందువులలో నూర్యుడు మునిగి రంగురంగులుగా 
విడిపోయి నర్తిస్తూన్న నందుడు తన అన్నదగ్గరకు తొందరగా చేరి తనకెదురుగా.... 


దిక్కులకెల్లం జాలి, మతి దివ్యులకైనను దేటీచూడంగా 
వెక్కసమైన తేజమున వెల్లుచుం బుట్టువులేని దారికిన్‌ 
దెక్కెమువోలె నున్న గురునిం గని, పుల్మలుదేటి, సుందరిన్‌ 
దక్క సమస్తమున్‌ మజచె నందుడు బాహిరవస్తుజాలమున్‌. 


అర్థాలు: దిక్కులకెల్లన్‌ =దిక్కులన్నీ చాలి=నిండిపోయి, మటి=ఇంకా, దివ్యులకైనను= మానవాతీతులకైనా, 
తేటిచూడంగా=కన్నెత్తిచూడటానికి, వెక్కసమైన=అసాధ్యమైన, తేజమున= ప్రకాశంతో, వెల్లుచున్‌=వెలిగిపోతూ, 
పుట్టువులేనిదారికిన్‌ =తిరిగిజన్మలేని మార్గానికి, టెక్కెమువోలెనున్న=ధ్వజంలా ఉన్న గురునింగని =పూజ్యుడైన 
అన్ననుచూచి, పుల్మలుదేటి= ఒడలు పులకించిపోగా, నందుండు=నందుడు, సుందరిన్‌దక్క=భార్యసుందరిని తప్పించి, 
బాహిరవస్తుజాలమున్‌=ఈ ప్రపంచంలోని అన్నివస్తువులను, సమస్తమున్‌=మొత్తాన్ని, మబిచె= మరచిపోయాడు. 


తాత్పర్యం: దిక్కులన్నీ తన (వకాళంతో నింవివేని దోవతలకైనా తేరిపారచూడటానికి 
వీలులేకుండా వెలిగిపోతూ మోక్షమార్గానికి నూచికలా ఉన్న వూజ్యుదైన అన్నగారినిచూచి 
నందుడు శరీరం వులకలెత్తగా తన నుందరిని తవ ఈ (వ్రవంచంలో అన్నింటిని మరచి 
పోయాడు. 


తేటి, 'యకట! తడసితిన్‌ గదే యనుకొని, 
మునివరుని సమీపమునకు నేగం 

దొడరి, సందులేమి దోబూచులాడు నా 
సరణి జనములోనం దిరుగుచుండె. 


అర్థాలు: తేజి=పులకలనుండి తెప్పరిల్లి, అకట=అయ్యో, తడసితిన్‌గదే=ఆలస్యంచేసానుగదా, అనుకొని= 
అనుకొంటూ, మునివరుని సమీపమునకున్‌=బుద్ధభగవానుని దగ్గరకు, ఏగన్‌=వెళ్ళడానికి, తొడరి= ప్రయత్నించి, 
సందులేమి=దారిచేసుకోవడానికి వీలులేక, దోబూచులాడున్‌=దాగుడుమూతలాడుకొనే, ఆసరణి=ఆవిధంగా, 
జనములోనన్‌=వచ్చిన ప్రజలమధ్యన, తిరుగుచుండె=అటూయిటూ తిరుగుతున్నాడు. 


తాత్పర్యం: అన్ననుచూచిన నంరంభంనుంటి తేరుకొని, అయ్యో ఆలన్యం చేసానుగదా 
అనుకొంటూ అన్నగారి దగ్గరగా వెళ్ళడానికి (వయతల్నించి వెళ్ళోనందులోక దాగుడు 
మూతలాడుకొనే విధంగా నందుడు ఆ జనంలో అలా తిరుగుతున్నాడు. 


స్థిరమతి దక్కి పెన్‌ గజిబిజిన్‌ గొనియున్న నృపాత్మజున్‌ మునీ 
శ్వరుం డపుడే కనుంగొనె, నపారమహాజనతాప్రవాహసం 


58 సౌందరనందము 


తరణకృతప్రయత్నుండయి దాంటి వివిక్తపథమ్ము చేరె నొం 
టరియయి తమ్ముగుజ్బ్ఞ కచటన్‌ దగుదర్శన మిచ్చు కోర్మిమై. 


అర్థాలు: మునీశ్వరుండు=ఆ బుద్ధభగవానుడు, స్థిరమతిదక్కి=కుదురుకోల్పోయి, పెన్‌ గజిబిజిన్‌= పెద్ద కలవర 
పాటులో, కొనియున్నాచిక్కిపోయిన, నృపాత్మజున్‌=రాజకుమారుడు నందుని, అపుడే=అప్పుడే, కనుంగొనెన్‌= 
చూచాడు. తమ్ముగుజ్జకు= తమ్ముడైన వానికి, అచటన్‌= అతడున్నవోటునే, తగుదర్శనమిచ్చు= తగినవిధంగా 
కనపడే, కోర్మిమై =కోరికతో, ఒంటరియయి=ఒక్కడే, అపార =అంతులేని, మహాజనతా ప్రవాహ=ఆ ప్రజావెల్లువకు, 
సంతరణ=తీరందాటే, కృత ప్రయత్నుండయి=ప్రయత్నంచేసి, దాంటి=తరించి, వివిక్తపథమ్ము= ఏకాంతమైన ప్రదేశానికి, 
చేరెన్‌=చేరాడు. 


తాత్పర్యం: అవ్హుడా బుద్ధభగవానుడు వరిసరాలు చూస్తూ కుదురులేక ఆ జనవ్రవావాంలో 
గజిబిజిగా తిరుగుతున్న తమ్ముడు నందుని అవ్హుడే చూచాడు. తమ్ముడిదగ్గరకు వెళ్ళి తానే 
కనిపించాలనే తలంపుతో అపారమైన ఆ ప్రజావెల్లువను దాటివెళ్ళే (పయత్నంబేసి నఖలీకృతుడై 
అతడున్న చోటికి ఒంటరిగా వెళ్ళాడు. 

ఆ యవకాశలబ్ధికి ధరాధిపసూనుండు సంతసించి, భ 

ద్రాయతమూర్తి గౌతముని దాపునకుంజని, వక్షమందుం గే 

ల్లోయి ఘటించి, కొంకున నధోముఖుండై, యపరిస్సుటాక్షరం 

బై యెలుం గింత తొట్రువడ నా గురువర్యునితోడ నిట్లనున్‌. 


అర్భాలు: ఆ అవకాశలబ్ధికి= అలా వీలు దొరికినందుకు, ధరాధిపసూనుండు =రాజకుమారుడైన నందుడు, 
సంతసించి=ఆనందించి, భద్రాయతమూర్తి=సుదీర్హమైన శుభాలకు ఆకారమైన, గౌతముని=గౌతముడైన బుద్దుని, 
దాపునకుంజని=దగ్గరకు వెళ్ళి, వక్షమందున్‌=హృదయం మీద, కేల్లోయి ఘటించి=రెండుచేతులు మోడ్చి, 
కొంకునన్‌=తప్పుచేసిన జంకుతో, అధోముఖుండై=తలవాల్చినవాడై, అపరిస్ఫుట =సరిగ్గావినిపించని, అక్షరంబై= 
మాటలుగలదైన, ఎలుంగింత=గొంతు కొంత, తొట్రువడన్‌=తడబడగా, ఆ గురువర్యునితోడన్‌=ఆ పూజ్యుడైన 
అన్నగారితో, ఇట్లనున్‌=ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అలా వీలుదొరికినందుకు నందుడు సంతోషించి శుభకరుడైన గౌతముని దగ్గరకు 
వెళ్ళీ రెండుచేతులూ గుండెలకానించి నమస్సురించి తవ్హుచేసానన్న జంకుతో తల దించుకున్నవాడై 
మాట నరిగ్గాబయటకురాని గొంతు కొంత తడబదుతూండగా తన అన్నగారితో ఇలా అన్నాడు. 


“పొరపా, టపరాధము, దే 

వర వాకిటి కరుగుదేరం బ్రాసాదతలాం 
తరవర్తి నౌట నెజుంగన్‌ 

గరుణామయ! నన్ను సైంపంగాందగు నిందున్‌. 


అర్థతాత్సర్యాలు 59 


అర్థాలు: కరుణామయ=దయతో నిండినవాడా! పొరపాటు=తప్పయింది, అపరాధము= దోషంచేసాను, దేవర= 
దేవునితో సమానులైన తమరు, వాకిటికి=నా ఇంటిముందుకు, అరుగుదేరన్‌=వచ్చినప్పుడు, ప్రాసాద=అంతఃపురంలో, 
తలాంతరవర్తిన్‌ +బెటన్‌ =లోపల ఎక్కడో ఉండటంవలన, ఎజుంగన్‌ =నిన్ను తెలిసికోలేక పోయాను, ఇందున్‌ =ఈ 
విషయంలో, నన్ను=నా తప్పును, సైంపంగాందగున్‌ =మన్నింపగోరుచున్నాను. 


తాత్పర్యం: ఓ దయానముద్రుడా! నీయెడల తవ్హుచేసాను. పెద్ద దోషమే చేసాను. భగవత్‌ 
న్వరూవులైన తమరు నాయింటిముందుకు వస్తే నేనెక్ళడో అంతూవురంలో ఉందరానిచోట 
ఉంది నిన్ను గమనించలేకపోయాను. ఈ విషయంలో నాతవ్హును క్షమించమని 
వేదుకొంటున్నాను. 


మరలి చనుదెంచి యర్ధిమై మజంద లొసంగు 
భిక్ష గ్రహియింపవే! నిను వేండుకొందుం, 
బాదమూలమ్ము చేరి పెంపేదియున్న 

ఛాయ చూడుము, సరి రెండు జాము లయ్యె.” 


అర్థాలు: నిను=పూజ్యుడవైన నిన్ను వేండుకొందున్‌=ప్రార్థిస్తాను, మరలి=తిరిగి, చనుదెంచి= ఇంటికివచ్చి, 
అర్థిమై=అ పేక్షతో, మబదలు+ఒసంగు=నీ మరదలు పెట్టే భిక్ష=భోజనాన్ని గ్రహియింపవే=తీసికోవా! పాదమూలమ్ము 
చేరి=చెట్టు క్రిందకు చేరి, పెంపు+ఏదియున్న= పెరుగుదల పూర్తిగా కోల్పోయిన, ఛాయ చూడుము=నీడ చూడు, 
సరి=సరిగ్గా, రెండు జాములయ్యె=మిట్టమధ్యాహ్నం అయింది. 


తాత్పర్యం: నిన్న ప్రార్థిస్తున్నాను, మళ్లీ ఇంటికిరా. నీ మరదలు ఇష్టంతోపెట్టే భోజనాన్ని 
స్వీకరించు. అవ్హుడే మిట్టమధ్యాహ్నం అయింది. ఆ చెట్టుక్రింద నీడచూడు. దాని పొడుగంతా 
మాయమైంది. ఇక ఆలన్యం చేయవద్దు. 


అని వినయమధురముగం బ 

ల్మిన, గౌతమబుద్దుం డతనిం గ్రీంగంటం గనుం 

గొని, నాంటి కింక భిక్షా 

శన మొల్లమిందెల్సె హస్తసంజ్ఞామాత్రన్‌. 
అర్థాలు: అని=ఇలా ప్రార్థించి, వినయమధురముగన్‌=అణకువతో తీయనిమాటలు, పల్మిన= చెప్పినంత, 
గౌతమబుద్దు(డు=బుద్ధభగవానుడు, అతనిన్‌=తమ్ముని, క్రీంగంటన్‌=ఓరకంట, కనుంగొని=చూచి, హస్త సంజ్ఞా 
మాత్రన్‌=చేసన్నమాత్రంచేత, నాంటికి=ఆరోజుకు, ఇంక=ఇక పైన, భిక్షాశనము=భోజనభిక్ష, ఒల్లమిన్‌=అవసరం 
లేదని, తెల్పె=చెప్పాడు. 


తాత్పర్యం: అణకువతోను తీయనిమాటలతోను నందుడిలా ప్రార్థించినా, గౌతమబుద్ధుడు 
తమ్ముని ఓరగంటచూస్తూ చేనన్నతోనే తనకానాటికిక భోజనంతో పనిలేదని తెలిపాడు. 


60 సౌందరనందము 


తెలిపినం '“జిన్నబుచ్చుకొని దేవర చిత్తము, పోయివచ్చెదన్‌ 
సెలివని (ప్రేయసీ ముఖవిశేషకదర్శనధర్మలో పసం 
చలితమనస్ము(డై వెనుకచక్కికి మైమయి జాజుచుండంగా 

నిలు నిలు మన్న చూపొకటి నెక్కొనంజేసి మునీంద్రుం డంతటన్‌. 


అర్థాలు: తెలిపినన్‌=అన్న ఆవిధంగా చెప్పితే, చిన్నబుచ్చుకొని=ముఖమంతా చిన్నబోగా, దేవరచిత్తము=మీ 
దయ, పోయివచ్చెదన్‌=ఇక వెళ్ళివస్తాను, సెలవు +అని =అనుజ్జనిమ్మని, ప్రేయసీ=తన ప్రియురాలియొక్క 
ముఖవిశేషక=ముఖమునందలి మకరికాపత్రాల, దర్శన= చూడటమనే, ధర్మ=గ్భహస్థధర్మానికి, లోప=లోపం 
కలుగుతుందనే, సంచలితమనస్కుండై= కలతచెందిన మనస్సుకలవాడై, వెనుకచక్కికి =వెనుకవైపుకు, మైమయి= 
మెలమెల్లగా, తప్పుకోబోతూండగా, మునీంద్రుండు +అప్పుడు=అదిచూచి బుద్ధభగవానుడు, నిలునిలు మన్న= 
ఆగమన్నట్లుగా, చూపొకటి=ఒకచూపు, నెక్కొనంజేసి=అతనిపై ప్రసరించి... 


తాత్పర్యం: అన్న ఆవిధంగా చౌప్పేనరికి ముఖమంతా చిన్నబుచ్చుకొని ఇక మీదయ 
వఏంచేయగలను వెళ్ళివన్తానని అనుజ్ఞవేది తన (ప్రియురాలి ముఖమునందలి మకరికా వత్రాలు 
చూడాలనే ఆతృతతో ఎకుడ శృంగారధర్మానికి లోవం కలుగుతుందోననే ఆవేదనతో ఒక్కొక్తు 
అడుగు వెనక్షివేయబోతూండగా అది గమనించిన బుద్ధభగవానుడు ఆగమన్నట్లుగా ఒకచూవుతో 
సైగబేని... 


పూజయు (శ్రద్ధయున్‌ వెలయం బుణ్యసతీజన మన్నదానపున్‌ 
వ్యాజమునన్‌ మహాసుకృత మాదట దాంచెడి పెట్టెనాం, బరి 
వ్రాజక దీక్షకున్‌ దొలి శుభంబన నొప్పెడి చేతి ఖైక్షపుం 
భాజన మానరేంద్రసుతు పాణితలమ్మునం బెట్టి మౌనియై, 


అర్థాలు: పూజయు=ఆరాధన, శ్రద్ధయున్‌=ఆసక్తి, వెలయన్‌=ఈ రెండుగుణాలు ప్రకాశింపగా, పుణ్యసతీ 
జనము=సాధ్వులైన గృహిణీలలామలు, అన్నదానపున్‌=అన్నదానమనే, వ్యాజమునన్‌=వంకతో, మహాసుకృతము= 
గొప్పపుణ్యాన్ని ఆదటదాంచెడి=అసక్తితో దాచుకొనే, పెట్టెనాన్‌=మందసంలాగా; పరివ్రాజక దీక్షకున్‌=సన్యాస వ్రతానికి, 
తొలి=మొదటి, శుభంబనన్‌=మంగళకార్యంలా, ఒప్పెడి=ప్రకాశించే, చేతి=చేతిలోని, భైక్షపుంభాజనము= భిక్షాపాత్రను, 
ఆ నరేంద్రసుతు=ఆ రాజమారుని పాణితలమ్మునన్‌=చేతిలో, పెట్టి=ఉంచి, మౌనియె= మాట్లాడకుండా.... 
తాత్పర్యం: వుజ్వసతులందరు ఆరాధన ఆసక్తులతో అన్నదానం అనే వంకతో గొప్పు వుణ్యాన్ని 
దాచుకొనే పెట్టెవంటి నన్యానదీక్షకు తొలిపోడిమిలా వెలిగే చేతిలోని భిక్షాపాత్రను నందుని 
చేతిలో ఉంచి మాట్లాడకుండా.... 


సాగినడచుచుండ జననాథనందనుం 
డట్టై చూచి, గురుని యాశయమ్ము 


అర్థతాత్సర్యాలు 61 


పోల్చలేక రెండుమూండడుగుల మేర 
వెంటనేగి మరల వెనుక దిరిగి, 


అర్భాలు: సాగి నడచుచుండ=ముందుకు వెళ్ళిపోతూంటే, జననాథనందనుండు=అ రాజ కుమారుడు, 
అట్టెచూచి=అలాగే కొంచెంసేపు చూచి, గురుని ఆశయమ్ము=అన్నగారియొక్క అభిప్రాయం, పోల్చలేక= తెలిసి 
కోలేక, రెండు మూందడడుగుల మేర=రెండుమూడడుగుల దూరంవరకు, వెంటనేగి=వెనుకనే నడిచి, మరల=ఆ 
వెంటనే, వెనుక తిరిగి=వెనక్కితిరిగి... 


తాత్పర్యం: అలా ముందుకు వెళ్ళిపోతోంటే నందుడు అలాగే చూస్తూండిపోయి అన్నగారి 
అభిప్రాయం అర్థంకాక రెండుమూడడుగులు వెనకేవెళ్ళి వెంటనే వెనక్షితిరిగి... 


సదనము మొగమై, మణి య 
య్యది రెండవ తప్పగున్‌గదా యనుకొని, బె 
ట్టిదముగం గటకటంబడి, యా 
సదయుని వెనువెంట మరలసాగి నడచుచున్‌, 


అర్థాలు: సదనము మొగమై=ఇంటికి తిరిగి, మటి=మళ్ళీ ఆలోచించి, అయ్యది=అలాచేయడం, రెండవ 
తప్పగున్‌గదా=రెండోమారు తప్పుచేయడం అవుతుంది కదా, అనుకొని=అనిభావించి, బెట్టిదముగన్‌=తీవ్రంగా, 
కటకటన్‌ పడి=బాధపడి, ఆ సదయుని=ఆ దయామయుని, వెనువెంట =వెనుకనే, మరలసాగి=మళ్ళీబయలుదేరి, 
నడచుచున్‌=నడుస్తూ... 


తాత్పర్యం: ఇంటివైపు తిరిగి... మళ్ళీ అలాచేయడం రెండోతవ్బవుతుందని భావించి బాగా 
బాధపడి అన్నగారి వెంటనే మళ్చీబయలుదేరి నడుస్తూ... 


తనకోస మెదురుతెన్నులు 

గను నెచ్చెలి బిక్కమొగము కలంగించుచు నె 
మృ్మనమునం బాజంగ కానీ 

యనుకొని వెనుకంజ వైచి, యదికాదనుచున్‌. 


అర్థాలు: తనకోసము=తనరాకకోసం, ఎదురుతెన్నులుగను=ఎదురుచూచే, నెచ్చెలి=ప్రియురాలియొక్క బిక్క 
మొగము=దీనంగా పెట్టిన ముఖం, కలంగించుచు=కలచి వేస్తూ, నెమ్మొగమునన్‌=అతని అందమైన ముఖాన, పాణం 
గ=నిండారగా, కానీ=ఏమవుతుందో అదికానిమ్మని, అనుకొని =అనుకొంటూ, వెనుకంజవైచి=వెనుకడుగు వేసి, 
అదికాదనుచున్‌=మరలా అది బాగుండదనుకొని.... 


తాత్పర్యం: తనరాకకోసం ఎదురుచూచే తన ప్రియురాలి బిక్షముఖం అతనిని కలచివేన్తూ 
అతని ముఖంమీద బొమ్మకట్టగా ఏమైతే అదవుతుందనుకొని అడుగువెనక్కువేసి మళ్లీ అలా 
కాదనుకొని అన్నగారి వెంటవెడుతూ... 


62 సౌందరనందము 


మునివర్యు నిలిపి, “ప్రభూ! యిదియే'మని 
నొక్కి ప్రశ్నింపంగా నోరు రాక 
అవిధేయతాశంక ననుసరింపంగ ముం 
దడుగువెంబడి వెన యడుగు రాక 
పత్రలాంభితమైన ప్రణయిని చెక్కుట 
ద్దమ్ముల నిల్చు చిత్తమ్ము రాక 
ఎండలో రేయెండ లీనెడి తన సౌధ 
గోపురమ్ముల నిల్చు చూపు రాక 
అంతరింద్రియ బహిరింద్రియముల కించు 
కయును నానుకూల్యములేని గతియెకాంగ, 
ఎటకొ తనపోక, మరల నెప్పటికొ రాక 
యరయనేరక యవశుండై యరుగుచుందె. 


అర్థాలు: మునివర్యు=అన్నగారైన బుద్దుని, నిలిపి=నిలబెట్టి, ప్రభూ=స్వామీ, ఇదియేమని= ఏమిచేస్తున్నావని, 

నొక్కి ప్రశ్నింపంగా =గట్టిగా అడగడానికి, నోరురాక =మాటపెగలక, అవిధేయతాశంకన్‌ =అలా అడిగితే వినయం 

తప్పినట్లవుతుందనే అనుమానంతో, అనుసరింపంగ=ఆయనవెంబడి వెడదామంటే, ముందడుగువెంబడి= అడుగు 

ముందుకు వేస్తే దానిని అనుసరించి, వెన్నయడుగు రాక=మరొక అడుగు పడక, పత్రలాంఛితమైన= మకరికలు 

దిద్దుకున్న, ప్రణయిని=ప్రియురాలి, చెక్కుటద్దముల నిల్చు=నునుపైన బుగలమీద నిల్చిన, చిత్తమ్మురాక= మనసు 
0 యట ర ౧ br 


మరలకపోవడంచేత, ఎండలో=మంచి ఎండలోకూడా, రేయెండలు= వెన్నెలలు, ఈనెడి=ప్రసరించే, తనసౌధ 
గోపురమ్ముల=తనమేడ పైభాగాలలో, నిల్చు=నిలబడ్డ చూపురాక=తనచూపులు తిరిగిరాక, అంతరింద్రియ= మనస్సుకు, 
బహిరింద్రియములకు=కనులు చెవులు మొదలైన జ్ఞానేంద్రియ కర్మేం ద్రియాలకు, ఇంచుకయునున్‌= ఏమాత్రంకూడా, 
ఆనుకూల్యములేని=సంబంధంలేనివిధంగా, గతియెకాంగ=తన ప్రవర్తనం తయారుకాగా, ఎటకొ తనపోక=ఎక్కడకు 
వెడుతున్నాడో, మరలన్‌=తిరిగి, ఎప్పటికొరాక =ఎప్పుడొస్తాడో, అరయనేరక=అర్థంగాక, అవశుందై=తనకు 
తెలియకుండానే, అరుగుచుండె=పోతున్నాడు. 


తాత్పర్యం: అన్నగారిని నిలబెట్టి ఇదేమిస్వామీ అని అడగడానికి నోరురాక, అడిగితే అవిధేయత 
అవుతుందేమోనని వెడదామంటో అడుగువెనక అడుగువడక, ఒకవైవు ప్రియురాలి బుగ్గల 
మకరికలమీద నిల్చిన మనను వెనక్కిరాక, ఎండలోకూడా వెన్నాలలుకురి సే తననాధ 
గోపురాలమీది చూవులు మరల్బుకోలేక, మనస్సుకు కాలుచేతులకు సంబంధంలేక, ఎక్కడకు 
పోతున్నాడో ఎప్పటికి వస్తాడో తెలినికోలేక, తనమీద తనకే స్వాధీనం తప్పి నందుడు అన్నవెనక 
అయోమయంగా పోతున్నాడు. 


అర్థతాత్సర్యాలు 63 


నృపసుతు నవ్యవస్థత నెతింగియు వాని ననుగ్రహించు స 
తృప మది నిండి, వేబుతలంపించుక లేని మహానుభావుండా 
తపసి మనోబలమ్మునను ధర్మబలమ్మునం గట్టితెచ్చి, తా 
నవగత పుష్పసాయకవిహారవిహారముం జేర్చె నాతనిన్‌. 


అర్భాలు: నృపసుతున్‌=రాకుమారుడు నందుని, అవ్యవస్థతన్‌=నిలకడలేనితనంగురించి, ఎటింగియు= తెలి 

* కూడా, వానిన్‌=అటువంటివానిని, అనుగ్రహించు=మంచిమార్గంలో పెట్టే, సత్మృప=దయ, మదినిండి= లోపల 
కలిగినవాడై, వేజుతలంపించుకలేని=వేరే ఆలోచనలేని, మహానుభావుండు=భగవానుడైన, ఆతపసి= అబుద్దుడు, 
మనోబలమ్మునను =మానసికబలంతో, ధర్మబలమ్మునన్‌ =తాను ప్రచారంచేయదలచిన ధర్మపాశంతో, 
కట్టితెచ్చి=బంధించితెచ్చి, తాన్‌=స్వయంగా, అవగత=లొంగదీసికొన్న, పుష్పసాయక విహార=మదన క్రీడాసదనమైన, 
విహారమున్‌=బౌద్దారామానికి, ఆతనిన్‌=ఆనందుని, చేర్చెన్‌=తీసికొనివచ్చాడు. 


తాత్పర్యం: రాకుమారుడు నిలకడలేనివాడని తెలిసికూడా వానిని అనుగ్రహించేదయతో మరేమీ 
ఆలోచనలులేని మహానుభావుడు బుద్దుడు తన మనోబలంతో ధర్మబద్దుడినిచేని మన్మధుడిని 
జయించిన తన ఆశ్రమానికి తమ్ముని తెచ్చాడు. 


చేరంజీరి, యచట శిరము దువ్వుచుం జిజు 
చెమట పోవందుడిచి, చెక్కు నిమిరి, 
యక్కు గదియంజేర్చి, మిక్కుటమగు జాలి 
కతన నిట్లు పలికె గౌతముండు. 


అర్థాలు: అచట =అక్కడ తన ఆశ్రమంలో, చేరన్‌ చీరి=తెచ్చిన తమ్ముని ఆదరంతో దగ్గరకు పిలిచి, శిరము 
దువ్వుచున్‌=తలమీది జుట్టు సరిచేస్తూ చిజుచెమట=మార్గాయాసంతోపాటు ఏమవుతుందోనన్న బెదురుతో ఏర్పడ్డ 
స్వేదబిందువులను, పోవన్‌ తుడిచి=గుడ్డతో అద్ది, చెక్కునిమిరి=తమ్ముడిబుగ్గలను ఆదరంతో పుడికి, అక్కున గదియన్‌ 
చేర్చి= గట్టిగా ఆలింగనం చేసికొని, గౌతముండు=పెద్దవాదైన గౌతమబుద్దుడు, మిక్కుటమగు= అత్యధికమైన, 
జాలికతన =పిన్నవాడు అప్పుడే పెండ్లయినవాడు అంగనా ప్రేమధర్మ్శ్మం తప్ప సామాజికమైన ప్రేమధర్మం గురించి 
ఆలోచనలేనివాడు అమాయకుడైన తమ్మునిపై అమితమైన దయతో, ఇట్లు పలికె=ఈవిధంగా బుజ్జగించాడు. 


తాత్పర్యం: తాను మన్మథుని జయించిన తన ఆ(శమంలో అక్కడకు చేరిన బుద్దుడు 
మన్యథబాధితుడై నిలకడ కోల్పోయిన తనతమ్ముని న్వస్థవరచదాన్నికై ఆదరంతో దగ్గరకు విలిచి, 
తలమీద చేయివేని నిమురుతూ, బౌదురుతో ఏర్పడ్డ చెమటబిందువులను మెత్తగా అద్ది, 
నున్ననిబుగ్రలు తడుముతూ గట్టిగా ఆలింగనంచేసికొంటూ ఇలా బుజ్జగించాడు. 


“ఉడుగని నడకల నెండన్‌ 
గడు బడలితి వన్న! యెండకన్నెజుంగవు, నిన్‌ 


64 సౌందరనందము 


విడలేక కరుణ పెంపునం 
దొడితెచ్చితి నిటకు నింత దూరము తండ్రీ! 


అర్థాలు: తండ్రీ=పెద్దవారు పిన్నల్ని వాత్సల్యంతో పిలిచేపిలుపు తండ్రీ, ఎండకన్నెజుంగవు=ఎప్పుదూ ఎండముఖం 
చూడనివాడవు, అన్న=అటువంటి తమ్ముడూ, ఉడుగని=వేగం తగ్గని, నడకలన్‌=అడుగులతో, ఎండన్‌=ఎండలోబడి 
నడిచి, కడుబడలితివి=బాగా అలసిపోయావ, నిన్‌=అంత సుకుమారుడవైన నిన్ను, విడలేక= విడిచి ఉండలేక, 
కరుణ పెంపునన్‌=నీ మీది వాత్సల్యంచేత, ఇంతదూరము=ఊరిచివరిదాకా, ఇటకున్‌ = ఇక్కడకు, 
తొడితెచ్చితిన్‌=నడిపించి తీసికొచ్చాను సుమా! 


తాత్పర్యం: (ప్రియమైన తమ్ముడూ! ఎవ్హుడూ సౌధంవీడి ఎండలో నడిచి ఉండవు. అటువంటి 
నిన్ను ఎండలో ఇంతదూరం తీనికొచ్చాను. బాగా ఆయానవడిపోయావు. ఇదంతా ఎందు 
కనుకుంటున్నావు.. అమాయకమైన నిన్న విడిచి ఉండలేకనే సుమా! 


ఆయెంబో, దానికేమి మేలాయెంగాక, 
భద్రమగుంగాక నీకు, నీ వాసనా ప 
రంపరలు మాసి విషయోప రాగరహిత 
దివ్యవిజ్ఞానకళిక సిద్ధించుంగాక.” 


అర్థాలు: ఆయెన్‌+పో=అయితే అయిందిగాని, దానికేమి =దానిదేముందిలే, మేలాయెన్‌ +కాక=మంచే జరుగు 
తుందిలే, నీకు=అమాయకుడవైన నీకు, భద్రమగున్‌ +కాక= మేలు జరుగాలి, నీ=ఐహికానుభవాలలో చిక్కుకున్న 
నీయొక్క వాసనా =సహజాతోద్వేగాల... రాగద్వేషాదుల అనుభవాల, పరంపరలు =ఒకదానివెనుక ఒకటి వరుసగా 
వెంటబడే పరిస్థితులు, మాసి=పూర్తిగా తొలగిపోయి, విషయ=శబ్ద స్పర్శ రూప రస గంధాది భోగ పదార్థాల, 
ఉపరాగ=సంబంధమైన నిందాదులు, రహిత =దరిచేరని, దివ్య=మరణంలేని పదార్ధానికి సంబంధించిన, 
విజ్ఞానకళిక =తెలివిడి అనే నేర్చు, సిద్ధించున్‌+కాక =నీకు సమకూరుతుంది సుమా! 


తాత్పర్యం: జరిగిందేదో జరిగింది, దానికేముందికాని... ఇకపైన నీకు మేలే జరుగుతుంది 
కదా! అందులో అమాయకుడవైన నీకు మంచే జరుగుతుందిలే! ఐపొకానుభవాలలో చిక్కుకున్న 
నీయిక్ళ్క రాగద్వేషాల దొంతరలు వూర్తిగా తొలగిపోయి ఇకపైన శబ్ద నృర్శ రూవ రన 
గంధాది భోగపదార్భ్థాదులవలన కలిగే నిందాదులు దరికిచేరని వరమపావనమైన అకళంక 
తత్వ(ప్రావ్తి నీకు సమకూరుతుంది నుమా! 

అని కడు నాదర మ్మెసంగ నాడి, వచోనిధి యోగిపుంగవుం 

డనియెను వెండియున్‌, 'వినంగదయ్య, కుమారక! యర్థవంతమై 

యెనయు విశేషమున్‌ వినుతు, నీ పడినట్టి పరిశ్రమమ్ము దా 

నన ఫలవంతమై తుద కనంతసుఖమ్ము లొసంగంజాలెడిన్‌. 


అర్థతాత్సర్యాలు 65 


అర్థాలు: అని=ఇలాచెబుతూ, కడున్‌=మిక్కిలి, ఆదరమ్మెసంగన్‌= ప్రేమతో, ఆడి=మాట్లాడి, వచోనిధి=మాటకారి 
ఐన, యోగిపుంగవుండు=మునిశ్రేష్ణుడైన బుద్దుడు, వెండియున్‌=మళ్ళీ, అనియెన్‌=ఇలా అన్నాడు. కుమారక= 
నందకుమారా! అర్థవంతమై యెనయు=నీకు ప్రయోజనకారి ఐన, విశేషమున్‌ వినుతు=ప్రబలవిషయం ఒకటి 
చెబుతాను, వినగదయ్య= వింటావుకదూ! నీ పడినట్టి=నీవుపడిన, పరిశ్రమమ్ము=బడలిక, దానన=దానిచే, 
ఫలవంతమై=పండి, తుదకు=చివరకు, అనంతసుఖమ్ములు=అంతులేని సుఖాలను, ఒసంగంజాలెడిన్‌= సమ 
కూరుస్తుంది. 

తాత్పర్యం: ఇలా చాలా(పేమతో మాట్లాడి మాటకారి అయిన బుద్ధభగవానుడు మళ్ళీ అన్నాడు... 
నందకుమారా! నీకువయోగమైన విషయమొకటి చెబుతాను విను.. నీవు వడిన (శ్రమకుతగిన 
ఫలితం ఉంటుందినుమా! అదినీకు అంతులేని నుఖాలను నమకూరుస్తుంది. 


పగగొను త్రాచుంబామువలెం ప్రాణి జనించినదాది వెంబడిన్‌ 

దగిలి చరించు మృత్యువు, విధాతయు దాని వశంబె యన్నచో 

మిగిలిన భూతజాలము ప్రమేయము చెప్పంగనేల, నిత్యమై 

నెగడెడి దొండులేదు, కననేరదు లోకము కన్ను లుండియున్‌. 
అర్థాలు: మృత్యువు=చావు, పగగొను=పగబట్టిన, త్రాచుంబామువలెన్‌=త్రాచుపాములా, ప్రాణి=జీవుడు, 
జనించినదాది =పుట్టినది మొదలుగా, వెంబడిన్‌ దగిలి=వెంటపడి, చరించు= నడుస్తూనే ఉంటుంది, విధాతయు= 
సృష్టికర్తకూడా, దానివశంబె యన్నవో=దానికి లోబడ్డాడంటే, మిగిలిన =మిగతా, భూతజాలము =జీవసమూహం, 


ప్రమేయము=సంగతి, చెప్పంగనేల =ఏంచెప్పాలి? నిత్యమై =శాశ్వతంగా, నెగడెడిది =నిలబడేది, ఒండులేదు =ఒక్కటీ 
లేదుగదా! లోకము=ఈ ప్రపంచం, కన్నులుండియున్‌ =నేత్రాలున్నా. కననేరదు=చూడలేదు. 


తాత్పర్యం: చావనేది వగవట్టిన త్రాబుపాములా జీవుడు వుట్టింది మొదలు వెంటబడి 
తరుముతూనే ఉంటుంది. చివరకు నృష్టికర్త బ్రవ్మాకెనా చావునుండి తప్పించుకోవడం చేతకాదంటే 
ఈ మిగిలిన జీవకోటి సంగతి చెప్పేవనేముంటుంది? చివరకు శాశ్వతంగా ఈ లోకంలో 
ఉండిపోయే జీవి ఒక్టటీలేదు. ఈ లోకానికి అంతా తెలుసు, కాని అర్ధం చేనికోలేదు. 


తల్లి యొడిలోని బిడ్డను దస్మరించు, 
బిగువుంగౌంగిలి తెగంద్రెంచి ప్రియులం బాపు 
నకట! మృత్యువు నిర్ణయురాలు, దాని 
లీలకుం బ్రతికారముల్‌ లేవు జగతి. 


అర్థాలు: అకట=అయ్యో, మృత్యువు =చావనేది, నిర్ణయురాలు=దయలేనిది, తల్లియొడిలోని= అమ్మపొత్తిళ్ళలో 
ఉన్న బిడ్డను=పసిపాపను, తస్మరించు =దొంగిలించుకుపోతుంది, బిగువున్‌= గట్టిగా బిగించిన, కౌంగిలి= 


66 సౌందరనందము 


ఆలింగనాన్నికూడా, తెగంద్రెంచి =విడగొట్టి, ప్రియులన్‌=ప్రేమికులను, పాపున్‌=తొలగిస్తుంది. దాని=ఆ మృత్యువు 
యొక్క లీలకున్‌=విలాసానికి, జగతి= ప్రపంచంలో, ప్రతికారముల్‌ లేవు= ప్రతిచర్యలు లేవు. 


తాత్పర్యం: అయ్యో! చావు దయలేనిది. పొత్తిళ్ళలోని బిడ్డను దొంగిలిస్తుంది. బిగుతైన కౌగిళ్ళు 
(తెంచి (పేమికుల్ని విడదీస్తుంది. దానిచర్వలకు ప్రతిచర్యలనేవి కనివించవుకదా! 


నేండు గాకున్న రేవుగానీ, మటొక్క 
నాండుగానీ, వియోగమున్నదియె సుమ్ము 
జంతుకోటికి మృత్యువశమ్ముకతన; 

నాండు విలపించి లాభ ముండదు కుమార! 


అర్థాలు: కుమారానందకుమారా, జంతుకోటికి=జీవప్రపంచానికి, మృత్యువశమ్ముకతన= చావుచేత, నేం 
డుగాకున్న=ఈవేళకాకపోతే, రేపుగానీ=రేపైనాగానీ, మజొక్కనాండుగానీ= మరొకనాడైనాగానీ, వియోగమున్నదియె 
సుమ్ము=ఎడబాటు తప్పనిది. నాండు=ఆరోజున, విలపించి=ఏడిచి, లాభముండదు=ప్రయోజనంలేదు. 


తాత్పర్యం: కుమారా! ఈ జీవకోటికి ఈవేళకాకపోతే మరోరోజున చావుచేత ఎడబాటు 
తవ్పుదు. ఆ వేళ వడ్డి వ్రయోజనం లేదుకదా! 


జరయు రుజయును ఘోరరాక్షసులు మృత్యు 
దేవతానేత్రసంజ్ఞ వర్తిల్లు సఖులు, 
ప్రాణహరణమునెడం జేయవలయునట్టి 
కార్యమును ముందె చేయు ప్రగల్ళురాండ్రు. 


అర్థాలు: జరయు=ముసలితనం, రుజయును=రోగం, ఘోరరాక్షసులు =వీరిద్దరూ భయంకర రక్కసులు, 
మృత్యుదేవతా=చావనే దైవికశక్తికి, నేత్రసంజ్ఞవర్తిలు=కనుసన్నలలో నడిచే, సఖులు =స్నేహితులు, ప్రాణ 
హరణమునెడన్‌ =ప్రాణాలుతీసికోవడంలో, చేయవలయునట్టి= చేయవలసిన, కార్యమును =పనిని, ముందెజేయు= 
ముందుగానేనిర్వర్తించు, ప్రగల్ళురాండ్రు=నేర్చరులు. 


తాత్పర్యం: ముసలితనం రోగం అనే రాక్షనులిద్దరూ మృత్యుదేవత కనునన్నలలో నడిచే 
మిత్రులు. ప్రాణాలుతీయడంలో మంచి నేర్హరులునుమా! 


మరువముమొల్క్మ పుష్పసుకుమారము నా తను వంచు భ్రాంతులై 
మురియుదు రింతెకాని గుణమున్‌ గననేరరు, చెప్పినన్‌ గ్రహిం 

పరు, గడియల్‌ దినమ్ములును మాసములున్‌ బుతువుల్‌ గ్రసించుచున్‌ 
జర పయికొన్న వేళ నెజిచక్కందనమ్ములు వట్టిపోయెడిన్‌. 


అర్థతాత్సర్యాలు 67 
అర్థాలు: నా తనువు=నా శరీరం, మరువముమొల్మ=మంచి వాసనగలమరువం చివురు, పుష్ప సుకుమారము= 
పూవులా కోమలమైనది, అంచు=అనుకొంటూ, భ్రాంతులై=మోహితులై, మురియుదురింతె కాని= మురిసి పోతారేగాని, 
గుణమున్‌ గననేరరు=నిజాన్ని తెలిసికోలేరు, చెప్పినన్‌=పోనీ ఒకరుచెప్పినా, గ్రహింపరు=అర్థం చేసికోలేరు. 
గడియల్‌=గడియగడియకు, దినమ్ములును =రోజురోజుకూ, మాసములున్‌=నెలలు, బుతువుల్‌= కాలాలు, 
గ్రసించుచున్‌=గడచేకొద్దీ, జరపయికొన్నవేళన్‌=ముసలితనం మీదపడేసమయానికి, నెఖ= గొప్పదనుకొన్న, 
చక్కదనమ్ములు =అందాలు, వట్టిపోయెడిన్‌=ఇంకిపోతాయి. 


తాత్పర్యం: తమశరీరాలు మరువపుమొలకలు, వువ్చుకోమలాలు అనే (భ్రాంతిలో మురిని 
పోతారు అంతేకాని, నిజం చెవ్పీనా గ్రహించరు. నిమువనిముషానికీ మీదవదే వృద్దావ్య 
భారంచేత ఈ అందాలన్నీ తరిగిపోతూంటాయి కదా! 


అపుడు తనదేహమే తన కగును రోంత, 
ముద్దులాండియె తనపాలి భూత మగును, 
నేంటి ప్రణయప్రబంధముల్‌ నాంటిదన్మ 
నిలిచియుండవు, పరువము నీటిబుడగ. 


అర్థాలు: అపుడు=ఆసమయంలో, తనదేహమే=తనశరీరమే, తనకు=అతనికి, రోంత=అసహ్యం, అగును= 
అవుతుంది, ముద్దులాండియె =ఇష్టమైనభార్యయే, తనపాలి=అతని యెడల, భూతమగును=దయ్యంలా తయారవుతుంది, 
నేంటిప్రణయప్రబంధముల్‌=ఈనాటి (ప్రేమగాథలే, నాంటిదన్మఆనాటిదాకా, నిలిచియుండవు= నిలబడవు, 
పరువము=యుక్త వయసు, నీటిబుడగ =నీటిమీది బుడగవంటిది. 
తాత్పర్యం: అవ్వటికి ఈదేవామే అనవ్వామనివిన్తుంది. ఇష్టవలత్నియే దయ్యమనివిన్తుంది. 
ఈ (పేమగాథలు అవృటిదాకా నిలబడవు. ఈ (ప్రాయం నీటిబుడగవంటిది నాయనా! 

కావున దుఃఖహేతువగు కాలము పైకొనిరాకమున్నె సౌ 

ఖ్యావహయోగధారణకు యత్న మొనర్చంగ నుత్సహించి మే 

ల్మోవలెం గాక, మన్మధవిలోల మనస్మత నింద్రియార్ధ సం 

సేవ లొనర్చం జెల్ల, దది చేటునకున్‌ మొదలింటి హేతువా! 
అర్భాలు: కావున =కాబట్టి, దుఃఖహేతువగు కాలము =బాధనుకలిగించే ముసలితనం, పైకొని రాకమున్నె= 
మీదపడకముందే, సౌఖ్యావహ=నిరంతర సుఖాన్నిచ్చే, యోగధారణకు=ఈశ్వరునితో కలిసిపోయే ప్రక్రియకు, 
యత్నమొనర్చంగన్‌=ప్రయత్నంచేయడానికి, ఉత్సహించి=ఇష్టపడి, మేల్కోవలెంగాక= తెలివిపొందవలెను గాని, 
మన్మధవిలోలమనస్మతన్‌= మనస్సును కామవశంచేసి, ఇం ద్రియార్ధ =వీర్యతృష్తికి, సం సేవలొనర్చన్‌=వాటికి లొంగి 
పోవడం, చెల్లదు=పనికిరాదు, చేటునకున్‌=ప్రమాదానికి, అది=ఇంద్రియాలకు లొంగిపోవడం, మొదలింటి= మొదటి, 
హేతువా=కారణం అవుతుంది. 


68 సౌందరనందము 


తాత్పర్యం: కాబట్టి అతిభయంకరమైన ముసలితనం మీదబదకముందే శాశ్వతానంద కరమైన 
మోక్షపదవికి (ప్రయత్నించాలిగాని కామత్బవ్తికోసం ఇంద్రియాలకు లొంగి పోకూడదు. అది 
మొదటికే మోసమవుతుందినుమా! 


ఎజుంగవుగానం బూవిలుతు నేడ్తెజికున్‌ వశమై విలాస త 
త్పరత జగమ్మునే మటబచి వర్తిలుచుంటివి పాప మీవు, నేం 
దెటింగితిగానం గన్‌దెజచి యింతటనైనను సౌమ్యబుద్ధివై 

తిరిగి ప్రియావిమోహజలధిన్‌ దరియింపుము దారి చూపెదన్‌.” 


అర్భాలు: పాపము =నిన్నుచూస్తే జాలిపుడుతుంది, ఈవు=అటువంటి నీవు, ఎజుంగవుగానన్‌= తెలియక, 
పూవిలుతున్‌=మన్మథుని, ఏడ్తెజికున్‌=బలానికి, వశమై =లొంగిపోయి, విలాస తత్పరత =కేళలీవిహారంతో, జగమ్మునే= 
ఈ|ప్రపంచాన్ని, మజచి=మర్చిపోయి, వర్తిలుచుంటివి =వ్యవహరిస్తున్నావు, నేండు=ఈరోజున, ఎటింగితిగానన్‌= 
తెలిసికొన్నావు కాబట్టి, ఇంతటనైనను =ఇప్పటికైనా, కన్‌తెజచి =తెలివిగా, తిరిగి= మరల, సౌమ్యబుద్ధివై= బుద్ధిమంతుడవై, 
ప్రియావిమోహజలధిన్‌ =ప్రియురాలిమీది కామవాంఛాసముద్రాన్ని తరియింపుము= దాటి చూపించు. దారి=అందుకు 
మార్గాన్ని చూపెదన్‌=చూపిస్తాను. 


తాత్పర్యం: నావం నీకు తెలియదుకాబట్టి మన్మథబాణాలకు లొంగిపోయి (వవంచాన్న 
మర్చిపోయి మదనకేలీవివారంలో ఉండిపోయావు. ఇవ్టుడు తెలిసిందికా! ఇప్పటికైనా కళ్ళుతెరచి 
బుద్ధిమంతుడిలాగా ప్రియకాంతతోటి కామవాంఛానముద్రాన్ని దాటిరా! అందుకు తగిన దారిని 
నేను చూవిస్తాను. 


అని యుపచారదక్షుండును నాత్మసముండునునైన శిష్యునా 

క్కనిం బిలిపించి యంతం ద్రిజగత్పరిపూజ్యుండు గౌతముండనెన్‌- 
“దనయ! కుమారనందునకు ధర్మపథమ్మున దీక్ష యిమ్ము పొ” 
మృనుడు, నతండు వల్లెయని యాతనిం దోడ్కొనిపోయెం గ్రన్ననన్‌. 


అర్థాలు: అని=ఇలా బోధించి, అంతన్‌=ఆతరువాత, ఉపచారదక్షుండునున్‌=సేవలలో ఆరితేరినవాడునూ, 
ఆత్మసముండునున్‌+ఐన=తనకు ఆరామసంప్రదాయాలలో సమానుడూనైన, శిష్యుని +ఒక్కనిన్‌=ఒక భిక్షువును, 
పిలిపించి=కబురుపంపి రప్పించి, త్రిజగత్‌=మూడులోకాలచేత, పరిపూజ్యుండు=పూజింపబడేవాడైన, గౌతముండు+ 
అనెన్‌= గౌతమబుద్దుడిలా అన్నాడు, తనయ=పుత్రా! కుమారనందునకు=ఈ నందకుమారునకు, ధర్మపథమ్మున = 
మనశిక్షామార్గంలో, దీక్షయిమ్ము పొమ్ము=తీసుకుపోయి సంస్మారవంతుణ్ణి చేయి, అనుడున్‌=అనగానే, అతండు= 
అతగాడును, వల్లెయని=సరేనని, క్రన్ననన్‌=వెంటనే, ఆతనిన్‌=నందుని, తోడ్కొని పోయెన్‌=వెంట తీసుకొని పోయాడు. 


తాత్పర్యం: (టైలోకవూజ్యూడైన గౌతమబుద్దుడు ఇలాబోధించి సేవాదక్షుడు, తనతోనమానుడు 


69 
అర్థతాత్సర్యాలు 
నైన ఒక శిమ్యుని రప్పించి ఇలా చెప్పాడు. నాయనా! ఇతడు నాతమ్ముడు నందుడు. వీనిని 
తీనికొనిపోయి మనధర్శం (ప్రకారం దీక్ష యివ్వు. అనడంతోనే నరేనని వెంటనే నందుని 
తనవెంట తీనికొనిపోయాడు. 


పోయి, వలయు యత్నములు చేయుచుండ, నా 
వన్నెకాండు భూమిపాలతనుజుం 

డొల్లంబోయి, మోము వెల్లనై గజగజ 

లాడి, యిట్టులనియె నతనితోడ. 


అర్థాలు: పోయి=నందుని తనవెంట తీసికొనిపోయి, వలయుయత్నములు=దీక్షకు కావలసిన పనులు, చేయు 
చుండన్‌=నిర్వర్తిస్తూండగా, ఆవన్నెకాడు=ఆ అందాలసుకుమారుడైన, భూమిపాలతనుజుండు =రాజకుమారుడు, ఒల్లం 
బోయి=నీరసపడిపోయి, మోము=ముఖమంతా, వెల్లనై=పాలిపోయి, గజగజలాడి=వణికిపోతూ, అతనితోడ=ఆ 
భిక్షువుతో, ఇట్టులనియెన్‌=ఈ విధంగా మొత్తుకున్నాడు. 
తాత్పర్యం: అలా తీసుకుపోయి దీక్షకు కావలసిన ఏర్పాట్లు చేస్తూండగా ఆ సుకుమారుడైన 
రాకుమారుడు నందుడు నీరనవడిపోయి ముఖమంతా పాలిపోయి వణికిపోతూ ఆ భిక్షువునిలా 
డ్రార్థిన్తున్నాడు. 

'నిలుమన్నా! భిక్షూత్తమ! 

వలదన్నా! నాకు దీక్ష వలదు, నినున్‌ గా 

ళులపైంబడి వేండెద, న 

న్నిలుసేర్చుము, నీకు బున్నెమెంతోయుండున్‌. 
అర్థాలు: భిక్షూత్తమ=ఓ బౌద్ధసన్యాసులలో ్రేష్టుడా! నిలుమన్నా=ఆగవయ్యా! వలదన్నా= నీ ప్రయత్నాలు 
విడిచిపెట్టవయ్యా! నాకు=ఐహికసుఖమగ్చుడనైన నాకు ఈ సంస్మారం వద్దు, నినున్‌=నిన్ను, కాళులపైంబడి= 
కాళ్ళపైనపడి, వేందెద =వేదుకొంటాను, నీకున్‌= దీనజన సేవాతత్పరుడవైన నీకు, ఎంతోపున్నెము=ఎంతైనా పుణ్యము, 
ఉండున్‌=ఉంటుంది, నన్ను= దీనుడనైన నన్ను ఇలుసేర్చుము=దయచేసి ఇంటికి చేర్చు. 


తాత్పర్యం: ఓ భిక్షువులలో మంచివాడా! కొంచెం ఆగునాయనా! నేనీ ఆశ్రమంలో ఉండలేను. 
నాకీ నన్వానదీక్ష వద్దు. న కాళ్ళమీద వడివేదుకుంటాను. నీకెంతో వుణ్వ ముంటుంది, నన్నుకాస్త 
మాయింటికి చేర్చు. 


ప్రాణసమానమైన ప్రియురాలిని బాసి, క్షణమ్ము స్వర్గమం 
దేనియు నిల్వలేని నను నీగతిం జేయంగం బాడియౌనె? లో 
నానయు భీతియున్‌ గదిరి, నాలుక కుంటిన, నన్నతోడ నే 


నౌననం గాదనంగ వెనుకాడితి, సత్యము నీకుం దెల్పితిన్‌. 


70 సౌందరనందము 


అర్థాలు: ప్రాణసమానమైన=నా ప్రాణంతో సమానమైన, ప్రియురాలిని=నాకెంతో యిష్టమైన సుందరిని, 
పాసి=వదిలిపెట్టి, స్వర్ణమందేనియు =సౌఖ్యాలకు ఆలవాలమై దేవతలుండే ఆ స్వర్గలోకంలోనైనా, క్షణమ్ము=ఒక్క 
నిముషంకూడా, నిల్వలేని=గడుపలేని, ననున్‌=కామాతురుడైన నన్ను, ఈగతిన్‌=ఈవిధంగా, చేయంగన్‌=సన్యాసిని 
చేయడం, పాడి యౌనె=నీకేమైనా బాగుందా? లోనన్‌=నాలోపల, అనయు =అన్నగారి ఆజ్ఞతోకలిసి, భీతియున్‌= 
భయంకూడా, కదిరి=పెంపారి, నాలుక=నా జిహ్వాగ్రం, కుంటినన్‌ =పనిచేయడానికి నిరాకరింపగా, అన్నతోడ = 
అన్నగారితో, నేను=సేవకుడనైన నేను, బెననన్‌ =ఒప్పుకోవడానికిగాని, కాదనంగ=తప్పుకోవడానికిగాని, వెను 
కాడితి=ఏమీ చెప్పలేకపోయాను. నీకున్‌ =నీకుమాత్రమే, సత్యము =నిజాన్ని తెల్పితిన్‌ =చెప్పాను. 


తాత్పర్యం: నా (ప్రాణమైన నా ప్రియురాలు నుందరిని విడిచి ఈ మునులంతా కోరుకొని 
తవస్సులుచేసే స్వర్ణంలోకూడా ఒకు నిమేషం గడువలేని నన్ను ఈ విధంగా నన్వాసిని చేయడం 
నీకేమైనా బాగుందా? నా లోవల తిరుగులేని అన్నగారి ఆజ్ఞ ఒకవైవు, అన్నగారంటే భయం 
ఇంకొకవైవు నా నాలుకను వనిచేయకుండా చేయగా అన్నగారు చెప్పినప్పుడు బౌనని కాదని 
తిరుగు చెప్పలేకపోయాను. నీకు మాత్రం ఉన్నది ఉన్నట్లు చెబుతున్నాను. 


వరమడిగి నాశరీరము 

తరుణీమణి పుచ్చుకొనియెందన సొత్తుగ, నే 
దురితముపాలై పోవనె 

పరధనమును నిచ్చవెంట వాడితినేనిన్‌?” 


అర్థాలు: తరుణీమణి=మంచివయసులో ఉన్న నా సుందరి, వరమడిగి=నాదగ్గర ఒకవరం కోరి, నాశరీరము=నా 
ఈ దేహాన్ని తనసొత్తుగ=తనదిగా, పుచ్చుకొనియెన్‌=తీసేసుకొంది. పరధనమునున్‌=పరులసొత్తయిన ఈ శరీరాన్ని, 
ఇచ్చవెంట=నా ఇష్టప్రకారం, వాడితినేనిన్‌= ఉపయోగించానంటే, నేన్‌=నేను, దురితము=పాపం, పాలైపోవనె= 
చేసినవాడను కానా? 


తాత్పర్యం: నా ప్రియురాలు, అర్థాంగి, నుందరి నాదగ్గర ఒక వరం అడిగి ఈ శరీరాన్ని 
తనసొమ్ముగా చేనికొంది. ఇది ఇవ్చుడు పరాయిసొమ్ము. దీనిపైన నాకధికారం లేదు. నాయిష్టం 
వచ్చినట్లు దీనిని నేను వాడుకోవడం పావంకాదా? 


అన, మునిశిష్యుం డంతట, ననాదరసూచక మందహాస మం 
డన వికసత్మపోలుండయి, డగ్గటి, నందుని కేల్‌ గ్రహించి యి 
ట్లనెం 'గడుబేలవై యెజుంగవైతి కుమారక! సుప్రసన్నతా 
ఖని గురునానతిన్‌ నడవంగావలదే మన కెంతవారికిన్‌? 


అర్భాలు: అన=నందుడిలా అనగా, అంతటన్‌=వెంటనే, మునిశిష్యుండు=గౌతముని శిష్యుడైన ఆ భిక్షువు, 


అర్థతాత్సర్యాలు u 


అనాదరసూచక=గౌరవం తగ్గినట్లుగా, మందహాస=కారనవ్వుతో, మండన= అలంకరింపబడి, వికసత్‌=విచ్చిన, కపోలుం 
డయి =చెక్కిళ్ళుగలవాడై, డగ్గటి=దగ్గరకు వచ్చి, నందునికేల్‌=అలా మొండికేస్తున్న క్రొత్తభిక్షువు చేతిని, 
గ్రహించి=తనచేతిలోనికి తీసికొని, ఇట్లనెన్‌=ఇలా బుజ్జగించాడు. కుమారక=నందకుమారా! కడుబేలవై=బాగా 
అమాయకుడవైనందున, ఎజుంగవైతి=ఇందలి తత్వం అర్థంచేసికోలేకపోతున్నావు, మనకు= మనవంటి తెలియనివారికి, 
ఎంతవారికిన్‌=అంతా మాకు తెలుసును అనుకొనేవారికి, సుప్రసన్నతాఖని =శుద్ధతత్వానికి నిధివంటివాడైన, 
గురున్‌=పూజ్యూని, ఆనతిన్‌=ఆజ్ఞ ప్రకారం, నడవంగావలదే=ప్రవర్తించవద్దా? 


తాత్పర్యం: నందుడిలా అన్నవెంటనే బుద్దుని శిష్యుదైన ఆ భిక్షువు అలక్ష్యమైన మందవోనంతో 
అరవిచ్చిన చెకిళ్ళతో దగ్గరకు వచ్చి నందకుమారుని చేతిని వుచ్చుకొని బుజ్జగించాడిలా... 
రాజకుమారా! నీవు ఆ(శమానికి (క్రొత్తవాడవు. నీలోని వూర్వవువాననలు బలీయమైనవి. 
అమాయకుదవు కాబట్టి ఈ బుద్దతత్వం నీకర్ణం కావడంలేదు. మనలాంటి తెలియనివారికి, 
అంతా తెలునుననుకొనేవారికి సంపూర్ణ శుద్దత్వానికి నిధివంటి వూజ్యూని ఆజ్ఞ పాటించాల్సి 
ఉంటుందిగదా? 


ఎంతటి భాగ్యశాలివొ కదే! మహనీయుడు, లోకపూజ్యండౌ 
నంతటివాని సోదరుండ వౌటయు, ధర్మమునందుంగూడ నీ 
వంతును బంచుకోవలసివచ్చుటయుం దలపోసి చూడుమా! 
పంతముదారిం బోవక శివమ్మగు ధర్మపథమ్ము త్రొక్కుమా! 


అర్థాలు: మహనీయుండు=మిక్క్మిలిగొప్పవాడు, లోకపూజ్యండౌ=ప్రపంచానికే పూజనీయుడైన, అంతటివాని= 
అంతటి మహాత్మునికి, సోదరుండవౌటయు=తమ్ముడై పుట్టడానికి, ఎంతటి భాగ్యశాలివొకదే=ఎంత అదృష్టం 
చేసికొన్నావోకదా! ధర్మమునందున్‌=వారు సిద్ధింపజేసికొని ప్రచారంచేసే ధర్మంలోకూడా, నీవంతును=తమ్ముడుగా 
స్స్‌ భాగాన్ని పంచుకోవలసి వచ్చుటయున్‌=అర్ధంలోనే కాదు ధర్మంలోనూ నీవంతు పంచుకోవలసిరావడాన్ని, తలపోసి= 
మనసులో తర్మించి, చూడుమా=ఆలోచించు, పంతముదారిన్‌ =మొండి పట్టుదలకు, పోవక= పోకుండా, 
శివమ్మగు=అందరికీ శుభకరమైన, ధర్మపథమ్ము=న్యాయమైన దారిన, క్రొక్కుమా=నడిచిచూడు! 

తాత్పర్యం: లోకవూజ్యుడు, గొవ్పువాడు అయిన అంతటి మవోత్కునికి తమ్ముడివై వుట్టావు. 
ఎంతటి అద్భుష్టం చేనీకొంటే ఈ భాగ్యం లభిస్తుంది! లోకంలో అన్నదమ్ములు ఆస్తుల్ని 
వంచుకోవడం ఆనవాయితీ కదా! అలాగే నీవు మీ అన్నగారు నిద్ధింవజేనికొన్న అత్యున్నత 
ధర్మమనే ఆస్తిని వంచుకోవడానికి తగినవాడవు. ఆవిధంగా ఆలోచించిచూడు. నీకు చేతనైనంత 
వరకు ఆ ధర్శప్రచారంలో పాలువంచుకో. ఇవ్బటివరకు నీవనుభవించినవన్నీ క్షణికాలు. 
శాశ్వతమైన నంవద ఇది. మొండివట్టుదలకు పోకుండా అందరికీ శుభకరమైన ఈ దారిలో 
((్రయాణంచెయ్యి. 


72 సౌందరనందము 


అంచు సరగునం గావికట్టించు టాది 

ధర్మదీక్షాప్రవేశ తంత్రమ్ములెల్ల 

నడపి నవమన్మథాకారు నందసుతుని 

క్షణములో భిక్షుమాత్రుగా సల్పుచుండ. 


అర్భాలు: అంచు=అంటూ, సరగునన్‌=తొందరగా, కావికట్టించుటాది=కషాయవస్తాలు కట్టించడంవంటి, 
ధర్మదీక్షాప్రవేశ=బౌద్దసన్యాసిని చేసే, తంత్రమ్ములెల్ల=తంతులన్నీ, నడపి= పూర్తిచేసి, నవమన్మథాకారు =అందగాడైన, 
నందసుతుని=నందకుమారుని, క్షణములో=ఒక్కసారిగా, భిక్షుమాత్రుగా =సన్యాసిగా, సల్పుచుండ=చేస్తూంటే... 


తాత్పర్యం: ఇలా అంటూ తొందరతొందరగా కాషాయం కట్టించడంవంటి నన్వానతంతులు 
జరువుతూ అందగాడైన నందుని ఒక్ళసారిగా నన్యానిని చేస్తూంటే... 


సుడివెట్టి లోంగొను నడిసంద్రపుం దుపాను 
గడవనీందెడి యీతగానివోలెం 
గలయ నల్టెసం బన్ను వలం జిక్కి బయటికి 
నుజికిపాణఖం దలంచు నుడుతవోలె 
అసమయాగతులైన యమకింకరుల బారిం 
బడక దాంగంగ జూచు ప్రాణమువలె 
భయదవృత్తాంత దుస్వప్నంబునుండి మె 
ల్మొనలేక కలంగెడి మనసువోలె 
భిక్షుమండలిచేం జిక్కి పెనంగులాడి, 
వేండుకొని, బిట్టుగా విలపించి, కసరి, 
విసిరి, చేష్టలుదక్కి సొమ్మసిలి వ్రాలి 
సుందరీ ప్రాణధనము భిక్షులకు దక్క 
అర్భాలు: సుడివెట్టి=సుడులుతిరుగుతూ, లోంగొను =తనలోకిలాక్కొనే, నడిసంద్రపున్‌= నడిసముద్రంలోని, 
తుపాను=గాలివానను, కడవనీందెడి=దాటాలని ఈదే, ఈతగానివోలెన్‌=ఈతగాడివలె, కలయ =పెనగులాడటానికి, 
నల్జెసన్‌పన్ను=నాలుగుదిక్కులా సిద్ధపరచిన, వలన్‌చిక్కి=వలలోపడి, బయటికిన్‌=బయటపడటానికి, ఉతికి పాజన్‌=పారి 
పోవాలని, తలంచున్‌ =అనుకొనే, ఉడుతవోలె=ఉడుతపిల్లలా, అసమయాగతులై న= అకాలంలోవచ్చే, 
యమకింకరుల=జయమభటులకు, బారిన్‌బడక =చిక్కకుండా, దాంగంగజూచు =దాక్కోవాలనుకొనే, ప్రాణమువలె= 
జీవునిలా, భయదవృత్తాంత=భయంకరమైన, దుస్వప్పంబునుండి=చెడ్డకలనుండి, మేల్మొనలేక= బయటపడలేక, కలం 
గెడి=తెరలే, మనసువోలె=మనస్సులా, భిక్షుమండలిచేంజిక్కి=సన్యాసులకుదొరికి, పెనంగులాడి =గింజుకొని, వేం 
దుకొని=ప్రార్థించి, బిట్టుగా విలపించి=పెద్దగా ఏడ్చి, కసరి=కోపించి, విసిరి=దెబ్బలాడి, చేష్టలుదక్కి=చివరకు 


అర్థతాత్సర్యాలు 7 


ఏమీచేయలేక, సొమ్మసిలి=మూర్చిల్లి, వ్రాలి=పడిపోయి, సుందరీ ప్రాణధనము=సుందరి సర్వస్వమైన నందుడు, 
భిక్షులకుదక్కాసన్యాసుల స్వంతమైపోయాడు. 

తాత్పర్యం: నడినముద్రంలో తుపాను నీటినుడులనుండి బయటవడాలనుకొనే ఈతగాడిలా, 
నాలుగువైవులా వన్నిన వలలోవడి పారిపోవాలనుకొనే ఉదుతలా, అనుకోకుండా వచ్చిన 
యమభటులనుండి తప్పించుకోవాలనుకొనో బీవుడిలా, భయంకరమైన కలలోచిక్షి మేలు 
కోవాలని ప్రయత్నించే మననులా, నన్యానులకుదొరికి గింజుకొని, ప్రార్థించి, ఏద్బి, కనరి, 
వినరి, సొమ్మనిలి వడిపోయిన నందుడు చివరికి నన్యానిగా మారిపోయాడు. 


ఇది 
తృ తీయనర్ధము 


వా” మూ 
mua 


74 


నిరీక్షణము 


అంకమునం బుట్టు రత్నము నవధరించి 
మురియు బంగారమును వేజుపజచి, పుటము 
వెట్టి, తన్మణి సానపైం బెట్టి, యట్టు 

అ న్‌ా అ అ 
లొరయుచుంటి వేభూష చేయుదువొకాని! 


అర్థాలు: అంకమునన్‌=ఆభరణంలోని, పుట్టురత్నమున్‌=సహజమణిని, అవధరించి=చూచి, మురియు= 
కులికే, బంగారమును=పసిడిభాగాన్ని, వేణుపబచి=విడదీసి, పుటమువెట్టి= కాల్చి కాంతివంతంచేసి, తన్మణి= అందులోని 
రత్నాన్ని సానపైన్‌ పెట్టి=మెరుగురాతిమీద పెట్టి, అట్టుల=ఆవిధంగా, ఒరయుచుంటివి= అరగ దీస్తున్నావు, ఏభూష 
చేయుదువొకాని=చివరికి ఎటువంటి ఆభరణం తయారుచేస్తావో! 


తాత్పర్యం: ఈ వద్యం ఈసర్లకు నాందీవద్యంగా భావించవచ్చు. భౌతికంగా ఆనంద వడుతున్న 
తనతమ్ముడు నందుణ్ణి అధిభౌతిక మార్గంలో ఆనందింవజేయాలని బుద్దుని తవన. అందుకతని 
ఆ(శమాన్ని మారుస్తున్నాడు. అదెలా ఉందంటే ఒక ఆభరణాన్ని తీనికొని అందులోని బంగారాన్ని 
రత్నాన్ని వేరుచేని బంగారాన్ని వుటంపెట్టి శుద్ధిచేసి, వుట్టురత్నాన్ని సానవట్టి మెరుగు పెట్టి 
మళ్ళీ ఉన్నతమైన ఆభరణాన్ని చేయబోతున్నట్లుంది. నందుడికి పుట్టుకతో వచ్చిన భౌతికవాంఛలు 
నవాజంగానే ఉన్నాయి. అందుకే వుట్టురత్నం అన్నాడు. ఇవ్లుడు దానికి సానవెదుతున్నాడు. 
అతనిలో ఆధ్యాత్మికత నింవబోతున్నాడు. ఎటువంటి ఆభరణం తయారుకాబోతుందో మరి! 
ముందటి ఆభరణం ధరించిన నుందరి వరిస్థితి చూడండి ఇవ్హుడు... 


he ఊడ. 
వా ననన 


ఆగతి నందసుందరు మహాముని లోంగొనిపోకయున్‌ మొదల్‌ 
గాం గడచన్న కార్యము లొకండు నెజుంగని బాల, నాథు ప్ర 

త్యాగమనప్రతీక్ష నట హర్మ గవాక్ష గతాననాబ్దయై 

సోగలు తీంగలై మలయుచూపులు చూచుచు నిల్చె దిక్కులన్‌. 


అర్థాలు: ఆగతి=ఆవిధంగా, నందసుందరు=నందకుమారుని, మహాముని=ముని అయిన బుద్దుడు, లోం 


అర్థతాత్సర్యాలు 75 


గొనిపోకయున్‌=లొంగదీసికొని పోవడం, మొదల్‌ కాన్‌=మొదలుగాగల, కడచన్న కార్యములు =ఇక్కడ జరిగిన పనులు, 
ఒకండును =ఒక్కటి అయినా, ఎజుంగనిబాల= తెలియని సుందరి, నాథు=తన్నువీడి వెళ్ళిన భర్తయొక్క ప్రత్యాగమన 
ప్రతీక్షన్‌=తిరిగివస్తాడని ఎదురుచూస్తూ, అట =తానున్నచోట, హర్యగవాక్షగత=మేడ కిటికీలమధ్య, ఆననాబ్ద్బయై = 
కన్నీటితో తడిచిన ముఖంతో, సోగలు తీంగలై =పొడవైన తీవలుగా, మలయు =అల్లుకుంటున్న, 
చూపులు =ఎదురుచూపులతో, దిక్కులన్‌ =అన్నివైపులా, చూచుచు= గమనిస్తూ, నిల్చె=నిలబడింది. 


తాత్పర్యం: ఈ విధంగా నందుని బుద్దుడు తనతో తీనికెళ్ళడం, దీక్ష ఇప్పించడం మొదలైన 
వనులు ఏవీ అకుడ నుందరికి తెలియవుకదా! పావం, తనభర్త ఇంకా తిరిగివస్తాడని 
ఎదురుచూస్తోంది. ముఖమంతా విరహంబచేత కన్నీటితో తడవగా మేదకిటికీలనుండి దీర్థములైన 
చూవులు నలుదిక్కులా అల్లుకుంటూంటే ఎటునుండి వస్తాడోనని అన్నివైవులా కలయ జూస్తోంది. 


ఈదారిం జూచుం బదపడి 

యాదారిం జూచుం, గలయ నంతటం జూచున్‌, 

“గా దను, 'నగునాా యనుం గా 

నీ! దండింపకయె విడుతునే యితని” ననున్‌. 
అర్థాలు: ఈదారిన్‌=ఈవైపునిండి వచ్చే మార్గంలో వస్తాడేమోనని, చూచున్‌=చూస్తుంది, పదపడి=తర్వాత, 
ఆదారిన్‌చూచున్‌=అటువైపునుంచి వచ్చేదారిని చూస్తుంది, అంతటన్‌= అన్నివైపులా, కలయన్‌చూచున్‌= పరిశీలించి 
చూస్తుంది, కాదు+అనున్‌=ఎవరినోచూచి కాదనుకొంటుంది, అగునా=ఇతడేమో, అనున్‌= అనుకొంటుంది, 
కానీ=కాదనితెలిసాక రానీ, ఇతనిన్‌=ఇతడు రాకపోతాడా! వచ్చినతరువాత, దండింపకయె విడుతునే =శిక్షవేయకుండా 
వదిలిపెదతానా, అనున్‌=అని తలపోస్తుంది. 


తాత్పర్యం: ఆ కిటికీలనుండి ఈవైపు ఆవైపు అన్నివైపులకు చూపులు కలయత్రిప్పుతుంది. 
వచ్చేవారినిచూచి అతడుకాదు, ఇతడేమో ఉహుకాదు, రానీ వచ్చాక దండింపకుండా వదిలి 
పెడతానా... అనుకొంటుందామె. 


తన వెనుకవచ్చి నిల్చెనొ 

యనుకొని వెనుదిరిగి చూచు నాసమెయిన్‌, జ 
య్యన మతీ వీధులదెసం గను 

గొనుం, దాం దన నీడ చూచుకొని యుల్మిపడున్‌. 


అర్థాలు: తనవెనుకవచ్చి=తనకు వెనుకగా వచ్చి, నిల్చెనొ=నిలబడ్డాడో ఏమో, అనుకొని= అనిభావించి, 
ఆసమెయిన్‌=ఎంతో ఆశతో, వెనుదిరిగి చూచున్‌=వెనక్కితిరిగి చూస్తుంది, చయ్యన=వెంటనే, మతి=మళ్ళీ, 
వీధులదెసన్‌=వచ్చిపోయే దారులవైపుకు, కనుగొనున్‌= తనద్భష్టి త్రిప్పుతుంది, తాన్‌=ఆమె, తననీడ=తన క్రింది నీడను, 
చూచుకొని=ఉండీవుండీ చూచుకొని, ఉల్మిపడున్‌=ఉలికిపడుతుంది. 


76 సౌందరనందము 


తాత్పర్యం: ఇలా దిక్కులన్నీ కలయజూన్తూ మధ్యమధ్యలో ఒకోసారి ఏమో తన ప్రియుడు 
తనవెనకనే నిలబడి ఆటవట్టిన్తున్నాదేమో అనుకొంటూ ఆమె ఆశతో వెనకి తిరుగుతుంది. 
అకుడ ఉండడు. అరెరె... చూవుమరల్సానే అనుకొంటూ వెంటనే ముందుకు తిరుగుతుంది. 
దారులన్నీ కలయజూస్తుంది. ఈలోపల ఆమెనీడ కనివిస్తుంది. అదిచూచి ఉలిక్షివడుతుంది. 

తడవుగ నిట్లు నిల్చి, ప్రియుదర్శనభాగ్యము లేమింజేసి మ 

ల్లడిగొని దందడించెడి తలంపులు సత్తువ డిందుసేయ నా 

పడంతుక నిల్వలేక నునుంబాన్సున వ్రాల్చెం దపించుమేను; క్రూ 

రుండుగద మారుం; డాతనికిం గ్రోధుండు తోడంట, యేమి సెప్పుదున్‌! 


అర్థాలు: తడవుగన్‌=చాలా సేపు, ఇట్లునిల్చి=ఈ విధంగానిలబడి, ప్రియుదర్శనభాగ్యము= తననాథుని చూచేభాగ్యం, 


లేమిన్‌చేసి=లేకపోవడంచేత, మల్లడిగొని=దుఃఖపడి, దందడించెడి=మరీ ఎక్కువయ్యే, తలంపులు= రకరకాల 
ఆలోచనలు, సత్తువ=తనలోని బలాన్ని, డిందుసేయన్‌=తగ్గించగా, ఆ పడంతుక=ఆ సుందరి, నిల్వలేక= ఇక నిలబడలేక, 
తపించుమేను=విరహంతో వేగిపోతున్న తన శరీరాన్ని, నునుంబాన్సున=మెత్తటి పాన్సుమీద, ప్రాల్బె=పడేసింది, మారుం 
డు=కాముడు, క్రూరుండుగద=దయలేనివాడుకదా, ఆతనికిన్‌= అతగానికింకా, క్రోధుండు=కోపం, తోడం 
ట=స్నేహితుడట, ఏమి సెప్పుదున్‌=ఇద్దరూ కలిస్తే ఇంకేముంది! 


తాత్పర్యం: ఇలా చాలాసేపు నిలబడి ఇక తననాథుడు రాడని దుఃఖవడి రకరాల ఆలోచనలు 
ఎక్కువై నీరఠనవడిపోయిందామె. ఇక నిలబడలేకపోయింది. విరవాంతో వేగిపోతూన్న తన 
శరీరాన్ని ప్రకమీద పడేనింది. అసలే దయలేనివాడు మన్మథుడు. అతనికి కోపం తోడు. 
తావం మరీ ఎక్కువైతే కోపంరావడం నవాజంకదా! ఇక ఇద్దరూ ఆవేళిస్తే ఏం చెప్పాలి! 


కాంతుండు మేలేర్చి కబరీభరమ్మునం 
జెరివిన క్రొన్ననల్‌ చెదిరిరాల 
ముప్పేట రతనాలు పోహళించిన కంఠ 
హారాలు చిక్కులువాథటి పెనంగ 
దారమ్ము తెగిన ముత్యాలకోవయుంబోలె 
బొటబొట కన్నీటిబొట్టు లురుల 
నావిదేజుచు స్విన్నమౌ మోము పరితప్త 
హృదయస్వభావమ్ము నెజబుంగంజేయం 
దళుకు మొగమలు సమ్మాళిగలు పదమ్ము 
లందు నిల్వక జాతి ప్రేలాడుచుండ 


అర్థతాత్సర్యాలు 77 


నొడలు తెలిసియుం దెలియని యునికి దోంప 

నడ్డముగ వ్రాలె బాల పర్యంకడోల. 
అర్థాలు: కాంతుండు=ప్రియుడైన నందుడు, కబరీభరమ్మునన్‌=కొప్పులో, మేలేర్చి=మంచివి ఏరి, చెరివిన= 
తుటిమిన, క్రొన్ననల్‌=క్రొత్తపూలు, చెదిరిరాల =క్రిందపడిపోగా, రతనాలు= మణిమాణిక్యాలు, పోహళించిన= పొదిగిన, 
ముప్పేట=మూడేసి వరుసల, కంఠహారాలు= మెడలోనిగొలుసులు, చిక్కులువాటి= చిక్కులుపడిపోయి, పెనం 
గ=ముళ్ళుపడగా, దారమ్ము తెగిన=మధ్యలోని దారంతెగిపోయిన, ముత్యాలకోవయున్‌ పోలె=ముత్యాలు కూర్చినదండ 
లాగా, బొటబొట =ఒక్కొక్కటిగా, కన్నీటి బొట్టులు =బాపష్పబిందువులు, ఉరలన్‌=జారి పడుతూండగా, 
ఆవి=ఊపిరితీసికోవడంలో, తేజుచు=తెప్పరిలుతూ, స్విన్నమౌ=చెమటతో తడిచిన, మోము= ముఖం, పరితప్త= 
విరహంతో తపించిపోతున్న హృదయస్వభావమ్మున్‌= గుండె పరిస్థితిని, ఎజుంగంజేయన్‌= ప్రకటిస్తూండగా, 
తళుకు=మెరిసిపోయే, మొగమలు= మెత్తని, సమ్మాళిగలు =పావకోళ్ళు, జాటి=జారిపోయి, వ్రేలాడుచుందన్‌ =వేలాడ 
బడుతూండగా, ఒడలు=తనశరీరం, తెలిసియున్‌ తెలియని=ఉందోలేదో తెలియని, ఉనికి =స్థితి, తోం 
పన్‌=పొడగడుతూండగా, బాల=ఆ సుందరి, పర్యంకడోల మెత్తని పరుపుపైన, అడ్డముగ వ్రాలి=అడ్జంగా పడిపోయింది. 
తాత్పర్యం: ఆమె భర్త (పేమతో కొప్పులో తురిమిన మేలైనవూలు క్రిందరాలిపోతూండగా, 
రత్నాలుపొదిగిన మూడేసి వరుసల కంఠాభరణాలు చిక్కులువడిపోతూండగా, దారం తెగిపోయిన 
ముత్యాలదండలాగా కన్నీటిబొట్లు ఒక్కొక్కటే జారివడుతూండగా, వేడి నిట్టూర్చుల నుంటి 
తెప్పరిలిన ముఖం చెమటవట్టి ఆమె వృాదయన్థితిని తెలియజేన్తూండగా, మెరినిపోయే 
మొగమలు కాలిజోళ్ళు జారిబ్రేలాడుతూండగా, తెలినీతెలియని శరీరంతో సుందరి మెత్తని 
వరువుమీద అడ్డంగా వడిపోయింది. 

“హి యనె బాలామణి, 'య 

కా యనె రాచిల్క కొదమ, కలంతపడి యెదిన్‌ 

జేయంగం జేయాడక యే 

మే?” యనెం జెలికత్తె యొకతె యింకొక చెలితోన్‌. 


అర్భాలు: బాలామణి=ఆ పిన్నది సుందరి, “హీ యనె=హా అని నిట్టూర్చింది. రాచిల్మకొదమ= ఆమె పెంపుడు 


చిలుక, అక్కా యనె=ఏమే అక్కా అంది, చెలికత్తె యొకతె=ఒక చెలికత్తె, కలంతపడి=తమచెలి అన్యమనస్మంగా 
ఉంటే తనమనసు బాగాలేక, ఎదిన్‌=ఏమీ, చేయంగన్‌ =చేయడానికి, చేయాడక=చేతులు సహకరించక, ఇంకొక= 
అక్కడున్న మరొకచెలికత్తెతో, ఏమేయనె=ఇప్పుడు ఏమి చేద్దామే అంటోంది. 

తాత్పర్యం: ఆ బాలామణి సుందరి విరహం భరించలేక వో అంటూ నిట్టూర్చింది. ఆమె 
(ప్రక్కనే ఉన్న ఆమె పెంవుడుచిలుక ఏమే అక్కా అంటూ వ్రతిన్ఫుందించింది. ఈ పరిస్థితి చూచి 
కలతపడ్డ ఒక చెలికత్తె ఏమిచేయదానికీ చేతులాడక తోడి చెలికత్తెను విలిచి ఏమే ఇవ్హుడు 
ఏమిచేయాలి అని అడుగుతోంది. 


78 సౌందరనందము 


సింగారమ్ముల నెల వా 

బంగారపుబొమ్మ యిట్టిపాటు పడంగ, స 
ర్వాంగీణమ్ముగ నగరున 

మాంగల్యము వాసి, మసకమసకలు [గ్రమ్మెన్‌. 


అర్భాలు: సింగారమ్ముల =అందమైన అలంకారాలకు, నెలవు=చోటైన, ఆ బంగారపుబొమ్మ= బంగారంలాంటి 
శృంగారాల విలువలుగల ఆ సుందరి, ఇట్టిపాటు పడంగ=చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ త్రుళ్ళిపడాల్సిన ప్రాయంలో 
ఇలా విరహంతో నీరసించి మంచంమీద పడిపోగా, నగరున=ఆ నగరంలో, సర్వాంగీణమ్ముగ=అన్ని అవయవాలకు 
సంబంధించిన, మాంగల్యము=మంగళకరాలైన అంగరాగాదులను, వాసి=ఎవరూ ఏవీ ధరించకపోవడంతో, 
మనకమసకలు =ఏమాత్రం వెలుగులులేక విచారమనే చీకట్లు, క్రమ్మెన్‌=ముసురుకున్నాయి. 


తాత్పర్యం: ఊరిలో మహారాణి, అన్ని అలంకారాలకు కేంద్రమై అందరిచూవులకు ఒక లక్ష 
భలమైన బంగారంవంటి నుందరాంగి నుందరి ఈ విధంగా వ్రియునికోల్పోయి. విరవాంతో 
బాధవడుతూంటే ఆ వట్టణం వట్టణం అంతా అన్నరంగాలలోను కాంతులు గోల్పోయి 
మంగళకరమైన కళలుబాని అమావాస్య చంద్రుడిలాగా నల్లమజ్చేని పోయాడు. నగరమంతా 
నుందరి లాగానే నీరసించి వడిపోయింది. 


కళలకునెల్లం బాసి కొడిగట్టిన దీపమువోలె నున్న యా 
నిలయమునందు నిల్చుటకు నెమ్మది గొల్పక తత్తజమ్మునన్‌ 
జెలియ యొకర్తు, “రాకొమరు నిక్కువ మారసివత్తు నంచుం దొ 
ట్రిలు పద మూంది నిల్పికొని డిగ్గెను సౌధము మెట్ల వెంబడిన్‌. 


అర్థాలు: చెలియ యొకర్తు=ఆమె చెలికత్తెలలో ఒకామె, కళలకునెల్లన్‌=అన్ని సరదాలకు, పాసి=దూరమై, 
కొడిగట్టిన=ఆరిపోవడానికి సిద్ధంగావున్న, దీపమువోలెన్‌ =దివ్వెలాగా, ఉన్న= కనిపిస్తున్న ఆ నిలయము నందున్‌= 
ఆ చీకటింటిలో, నిల్చుటకు =ఉండటానికి, నెమ్మదిగొల్చ్పక=కుదురు కోల్పోయి, తత్తజమ్మునన్‌ =తడబాటుతో, 
రాకొమరు=రాజకుమారుడు నందుని, నిక్కువము=ఉన్నరూపును, ఆరసివత్తున్‌=చూసి వస్తాను, అంచున్‌=అని చెప్తూ, 
తొట్రిలుపదము=తన స్వాధీనంలోలేని తన పాదాన్ని ఊంది=తన ప్రయత్నంతో, నిల్పికొని=అదుపులోనికి తెచ్చుకొని, 
మెట్లవెంబడిన్‌=మేడమెట్లగుండా, సౌధము=ఆ తెల్లని భవనాన్ని, డిగ్గెను=దిగిపోయింది. 


తాత్పర్యం: తమచెలి అవస్థను చూచి భరించలేని ఒకచెలికత్తె ఎంతో నరదాగా ఉండే తమ 
మవాలు ఆరిపోవదానికి నీద్దంగావున్న దీపంలా (గ్రకాశహీనంగా తయారవడం చూడలేక 
పోయింది. అక్కడ యింకా నిలబడలేక తత్తరపాటుతో నందుడెక్ళడున్నాడో చూచివస్తానని 
చెప్పీ తడబడే పాదాలను బలవంతాన స్వాధీనంలోనికి తెచ్చుకొని నోవొనాలవెంట సౌధాన్ని 
దిగి వెళ్ళిపోయింది. 


అర్థతాత్సర్యాలు 79 


ఆ రవళి చెవులంబడి, వి 

ప్పారిన నెమ్మోముతోం జివాలున లేచెన్‌ 

నారీమణి, “వచ్చెనుబో, 

నారా జనుకొని ప్రియమ్ము ననలెత్తంగన్‌. 
అర్థాలు: ఆ రవళి=ఆ చప్పుడు, చెవులంబడి=వినపడి, నారీమణి=మహిళారత్నమైన సుందరి, విష్పారిన= విచ్చుకొన్న 
నెమ్మోముతోన్‌ =అందమైన ముఖంతో, చివాలున లేచెన్‌=ఒక్కసారిగా ఉలికిపడ్డట్టు మంచంమీదనుండి లేచింది. 
నారాజు=నా ప్రియుడైన నాథుడు, వచ్చెనుబో= తిరిగి వచ్చాడుకాబోలు, అనుకొని=అని భావించి, ప్రియమ్ము=తనలోని 
ప్రేమ, ననలెత్తంగన్‌= మొగ్గలు తొడగ్గా..... 
తాత్పర్యం: ఆ చవ్చుడువిన్న నుందరి తనభర్తమాట విన్నంతనే అవ్బటిదాకా భర్తనే 
తలచుకొంటూ వడుకొందోమో ముఖమంతా విప్పారి ఉలిక్షిపడ్డట్టు ఒక్కసారిగా లేచింది. ఏడీ 
నాప్రియుడు అంటూ తన నందుదేవచ్చాదని భావించి తనలోని (పేమ వరవళ్లు త్రొక్తుగా 


“ఎదురేగి బిగ్గంగౌంగిటం 

గదియించెదం, నింత తదయంగా నగునే? యం 
చదలించెదం, దత్స్వాంతన 

మృదూక్తు లాలించి యెదకుం దృష్తి ఘటింతున్‌.” 


అర్థాలు: ఎదురేగి =నాథునికి ఎదురు వెళ్ళి, బిగ్గన్‌=గట్టిగా, కౌంగిటన్‌=బాహుబంధంలో, కదియించెదన్‌= బిగిస్తాను. 
ఇంత =ఇప్పటిదాకా, తడయంగాన్‌=ఆలస్యం చేయడం, అగునే= నీకు తగినపనేనా, అంచు =అని కఠినమైన పదాలతో, 
అదలించెదన్‌ =గద్దిస్తాను. తత్‌= కారణం చెప్పలేడుకదా! అప్పుడు, స్వాంతన =ఓదారుస్తూ చెప్పే, మృదూక్తుల్‌=మెత్తని 
మాటలు, ఆలించి=ఆలకిస్తూ, యెదకున్‌=ప్రియుని హృదయానికి, తృప్తి=ఆప్యాయాన్ని, ఘటింతున్‌= జతకూరుస్తాను. 


తాత్పర్యం: వస్తున్న నాథునికి ఎదురెళ్లి గట్టిగా కౌగిలించుకుంటాను. ఇంతసేవు ఏం చేస్తున్నావు, 
ఇదేమైనా నంసారులు చేసేవనేనా అంటూ నిలబెట్టి అడిగేస్తాను. అవ్హుడు ఏ కారణం చెప్తాడో 
చూస్తాను. ఏమి చెప్పాలో తోచక మంచిమాటలతో నన్ను ఊరడిన్తూంటే నమ్ముతున్నట్లు 
ఆలకించి నా ప్రియుని హృదయాన్ని ఆనందింవజేస్తాను. 


అనుచు వేడ్మలు భావించుకొనుచుం గదలి, 
యొక్కకంటను జిజునగ వొకటం దెచ్చి 
కోలుకోపమ్ము తుంపురుల్‌ గురియుచుండ, 
నడుగుకంటె నెడంద ముందడుగువేయ, 


80 సౌందరనందము 


అర్థాలు: అనుచు=ఇలా అంటూ, వేడ్మలు =వినోదపు చేష్టలు, భావించుకొనుచున్‌= ఊహించుకొంటూ, 
కదలి=అక్కడనుండి బయలుదేరి, ఒక్కకంటను=ఒక కంటిలో, చిణునగవు=మందహాసాన్ని ఒకటన్‌= రెండవ దానిలో, 
తెచ్చికోలు =తెచ్చి పెట్టుకున్న, కోపమ్ము=దొంగకోపం, తుంపురుల్‌=దాగుడుమూతల ప్రదర్శనలు, కురియు 
చుండన్‌=వర్షంలా కనిపిస్తూంటే, అడుగుకంటెన్‌=ఆమెవేసే కాలి అడుగుకంటే, ఎడంద=ఆమె హృదయం, 
ముందడుగువేయ=ముందుగా ప్రియుని చేరాలని ఆతృతపడుతూంటే.... 


తాత్పర్యం: ఇలా మనసులో కొన్ని వినోదవుబేష్టలు ఊహించుకొంటూ ఆమె అక్టుడనుండి 
బయలుదేరి ఒక కంటిలో మందహోసాన్ని నింవుకొంది. మరొక కంటిలో దొంగకోవం 
తెచ్చి పెట్టుకొంది. అది నీటి తుంవురులు మీదపడ్డట్లుగా బయటవడీ వడనట్లుగా తన రూపాన్ని 
(ప్రదర్శిస్తోంది. కాలి అడుగులకంటె ఆమె హృదయమే ముందునడుస్తోంది. 


చని, సోపానతలము దెసం 

గనుంగొని, నిట్టూర్పు విడిచి గ్రక్కున మరలెన్‌ 
అనిలవశమ్మునం జని, గ 

ట్టును డీకొని తిరిగి సుడివడు పడవరీతిన్‌. 


అర్థాలు: చని=అలా తొట్రుపాటుతో వెళ్ళి, సోపానతలము దెస =మెట్లవైపుకు, కనుగొని= చూచి, నిట్టూర్పు 
విడిచి=నాథుడు కనబడక దీర్హశ్వాసను విడిచి, అనిలవశమ్మునన్‌ = గాలితీవ్రతకు, చని=వేగంగా ప్రయాణించి, 
గట్టును=ప్రవాహపుటొడ్డుకు, దీకొని =గుద్దుకొని, తిరిగి=వెనక్కి తిరిగి, సుడివడు=తిరగబడి తిరుగాడు, పడవరీతిన్‌= 
నావలాగా, [గ్రక్కున =వెంటనే, మరలెన్‌= వెనక్కితిరిగి నీరసపడిపోయింది. 


తాత్పర్యం: అలా దేహం స్వాధీనంలో లేకుండా నడచి మెట్లవరునవైవుకు ఒకసారి చూచి 
నాథుడురాలేదని తెలిని మళ్చీమోనపోయానని గ్రపొంచి గట్టిగా నిట్టూర్చి గాలివేగానికి 
కొట్టుకుపోయే నావ గట్టుకు డీకొని తిరగబడి నుడులుతిరిగే నీటిలోపడ్డట్లుగా వెంటనే వెనుదిరిగి 
నీరనవడిపోయింది. 


తూలుచు సోలుచున్‌ మరలి, తొయ్యలి సెజ్జం బరుండి, మీలితో 
న్మీలితనేత్రయై, మనసు నిల్మడలే కుపవిష్టయె, తమిన్‌ 
బేలతనమ్ముం గిన్మయును వెక్కసమై, చిగురాకువంటి కెం 

గేల మొగమ్ము గప్పికొని కీద్వడి యేడ్వదొడంగె వెక్కుచున్‌. 


అర్భాలు: తూలుచు=అలా తూలిపోతూ, సోలుచున్‌ =పడిపోతూ, మరలి=తిరిగివెళ్ళిన, తొయ్యలి=ఆ లేనడుము 
చాన, సెజ్జన్‌=ప్రక్మమీద, పరుండి=పడుకుండిపోయి, మీలిత= మూసిన, ఉన్మీలిత=విచ్చుకున్న... అంటే నిలడలేని, 
నేత్రయె=కనులుకలదై, మనసు=అంతరంగం, నిల్మడలేక=ఒకచోట ఉండక, ఉపవిష్టయె=లేచి కూర్చొని, తమిన్‌= 


అర్థతాత్సర్యాలు 81 


వలపువెల్లువలో, బేలతనమ్మున్‌=అమాయకత్వమూ, కిన్మయును=కోపమూ, వెక్కసమై =ఎక్కువై, చిగురాకు వంటి= 
లేతాకులవంటి, కెంగేల=ఎర్రటి చేతులతో, మొగమ్ము=ముఖాన్ని, కప్పికొని=మూసికొని, కీద్వడి=జీవితంలో ఓడిపోయి, 
వెక్కుచున్‌ =వెక్కివెక్కి ఏడ్వదొడంగె= విలపించసాగింది. 


తాత్పర్యం: అలా తూలిపోతూ వడిపోతూ తిరిగి ప్రక్ళదగ్గరికి చేరిన ఆ నుందరి వరువు 
మీద వడిపోయి కళ్ళు మూస్తూ తెరుస్తూ మననంతా కలతచెంది వడుకోలేక లేబికూర్చొంది. 
ఆమె వలపువెల్లువలో అమాయకత్వం కొంతా చిరుకోవం కొంతా రెండూ కలిని ఎక్కువై 
పోయాయి. బిగురాకులవంటి ఎగర్రటిచేతులతో ముఖమంతా కవ్లుకొని అన్నీ పోగొట్టుకొన్నట్లు 
వెక్సివెక్సీ వద్వసాగింది. ప్రబంధనాయికలలో ఈమె నాలుగోది అన్నమాట. 


“మనసులో మనసు గలిపి, మాటలోన 
మాటయును గల్పి, యొరిమయు మమత నెజపు 
జీవితేశ్వరుం డిట్లు వంచించె నన్నుం; 

గలరె నాకంటె మందభాగ్యలు జగాన? 


అర్థాలు: మనసులో=నా మనసునందు, మనసుగలిపి=తన మనసుకలిపి... నేనాలోచించిన విధంగానే 
తానాలోచిస్తూ, మాటలోన=నామాటలతో, మాటయునుగల్పి=తన మాటలను కూడా కలిపి... నేనౌనన్సది తాను 
కాదనకుండా, ఒరిమయు =అనుకూలతనూ, మమతయున్‌=గ్రేమనూ, నెజిపు=వెలయించే, జీవితేశ్వరుండు=నా 
జీవితభాగస్వామి, నన్నున్‌=తనది అనుకొన్న నన్ను, ఇట్లు=ఈ విధంగా, వంచించె=మోసగించాడు. జగాన =ఈ 
ప్రపంచంలో, నాకంటె=నన్నుమించిన, మందభాగ్యలు=దురదృష్టవంతులు, కలరె=ఉన్నారా? 


తాత్పర్యం: మననున మనసై మాటను మాటై ఆలోచనలోను వలుకులోను ఒకటిగా ఉండి, 
అనుకూలతలోనూ (పేమవండించడంలోనూ నాలోని తానైన నా జీవితభాగస్వామి నా నందుడు 
నన్నిట్లా వంబించాడంటే... ఈ (ప్రవంచంలో నాకంటె దురద్భుష్టవంతులు ఎవరైనా ఉన్నారా? 


“నీనయనమ్ములాన, గురునిన్‌ గని (మొక్కిడి యింతలో ననా 

శ్యానవిశేషకమ్ము భవదాననలక్ష్మి భజింపవత్తుం గా 

దా, నను నమ్ము” మంచు శపథమ్ములు పల్కిన ధర్మవృత్తికిన్‌ 

హానియొనర్పలేక సరియంటిని దతృల మిట్టులయ్యెంబో. 
అర్థాలు: నీ నయనమ్ములాన=నీ విశాలమైన నేత్రాలమీద ఒట్టు, గురునిన్‌=పూజ్యుడైన అన్నగారిని, కని= దర్శించి, 
మొక్క్మిడి=మొక్కులు చెల్లించి, ఇంతలోన్‌ =ఇక్కడే ఉన్నట్లుగా, అనాశ్యాన=ఎండిపోని, విశేషకమ్ము= 
మకరికావిశేషంతోనున్న, భవత్‌=నీయొక్క ఆననలక్ష్మి= సంపత్మరమైన నీ ముఖాన్ని భజింప=సేవించడానికి, 
వత్తున్‌గాదా=వస్తానుకదా! నను= నీ భర్తను, నమ్ముము=నమ్మలేవా, అంచు=అని నమ్మబలుకుతూ, శపథమ్ములు= 


82 సౌందరనందము 


ఒట్టులు, పల్మిన=పెడితే, ధర్మవృత్తికిన్‌=ఆయనచేస్తున్న మంచిపనికి, హానియొనర్పలేక=భంగపరచలేక, సరి 
యంటిని=సరేలే వెళ్లిరమ్మన్నాను, తతృలము=దాని ఫలితం, ఇట్టులయ్యెంబో =ఇలా అయింది చూచావా? 
తాత్పర్యం: నీ కళ్ళమీద ఒట్టు, వారిని దర్శించి ఇవ్హుడో నీ చెక్కిళ్ళమీది మకరికలు 
ఆరిపోకముందే వస్తాను. నీ అందమైనమోము చూడకుండా ఉండగలనా అంటూ నమ్మబలికితే 
పోనీలే ఒక మంచివనికి అద్దువదటం ఎందుకులెమ్మని నరే అన్నాను. దాని ఫలితం ఇదా! 

అది ప్రాణం బిది దేహం 

బది దేహం బిదియె ప్రాణ మనుకొంటిని, మా 

పదిలంపుం బ్రేమభంగికిం 

గొదవలు వాటిల్లు టెటింగికొన నైతినిగా. 
అర్థాలు: అది ప్రాణంబు =అక్కడున్నది ప్రాణం, ఇది దేహంబు =ఇక్కడున్నది శరీరం, అది దేహంబు =అక్కడున్నది 
శరీరం, ఇదియె ప్రాణము =ఇక్కడున్నదే ప్రాణం, అనుకొంటిని= అనుకున్నానుకాని, మా=మాయొక్క పదిలంపున్‌= 
స్థిరమైన, (ప్రేమభంగికిన్‌=వలపుసీమకు, కొదవలు వాటిల్లుట=లోపాలు ఏర్పడతాయని, ఎటింగికొనన్‌ ఐతినిగా= 
తెలిసికోలేకపోయాను కదా! 
తాత్పర్యం: మేమిరువురం ఒకరి (పాణం మరొకరిదని, ఒకరి దేవాం మరొకరిదనీ 
అనుకున్నాంకాని, మా వటిష్టమైన (పేమలో లోపాలు గమనించలేకపోయాను సుమా! 

సాధుతాసుందరమ్మగు నాథు వర్త 

నమ్ము కపటమ్ముగా నేను నమ్మంజాల, 

నాత్మకున్‌ నీడయెన (ప్రేయసిని మజచి 

యొండుచో నిల్బుటన్‌ నమ్మకుండంజాల. 
అర్థాలు: సాధుత=మంచితనం అనే సుగుణంచేత, సుందరమ్మగు=అందమైన, నాథు=నా భర్తయొక్క వర్తనమ్ము= 
నడవడిని, కపటమ్ముగా=మోసమని, నేను నమ్మంజాలన్‌=నేను ఒప్పుకోలేను, ఆత్మకున్‌=తన అంతరంగానికి, 
నీడయైన=ఆశ్రయమైన, ప్రేయసిని=ప్రియురాలనైన నన్ను, మజచి =విస్మరించి, ఒండుచో=మరొకచోట, నిల్చుటన్‌= 
ఉండిపోవడం, నమ్మకుండంజాల =నమ్మకుండా ఉండలేను. 
తాత్పర్యం: సాధుసుందరమైన భర్త నడవడిని మోసమని ఒవ్హుకోలేను. కాని, తననే నమ్ముకొన్న 
(ప్రియురాల్ని నన్ను విడిచి ఒకచోట ఉండిపోవడం నమ్మకుండా ఉందలేను. 

మచ్చలేని చందమామసోయగమును 

ధిక్కరించు మోముతీరు గాంచి, 

మరులుగొల్పి చెట్టమాయలు పచరించి, 

యెవతె యాంచికొనెనొ యిల్లుసేర్చి? 


అర్థతాత్సర్యాలు 83 


అర్థాలు: మచ్చలేని=మరకలేని, చందమామసోయగమును=చంద్రునివంటి ముఖాన్ని, ధిక్కరించు =నిరసించే, 
మోముతీరుగాంచి =నాథునిముఖాన్ని చూచి, యెవతె=ఏ మాయలాడి, చెట్టమాయలు పచరించి=మాయహౌొయలు 
చూపించి, మరులుగొల్పి=వలపు కురిపించి, ఇల్లుసేర్చి=ఇంటికితీసికెళ్ళి, ఆంచికొనెనా =లొంగదీసికొందో? 


తాత్పర్యం: మచ్చలేని నానాథుని ముఖాన్నిచూచి ఏ మాయలాడి వొయలుకురివించి 
(పేమలోవడేసి లొంగదీనికొని ఇంటకట్టేసుకుందోగదా? 


ఆ రసభావ మానెనరు లామురిపమ్ములు నట్టిసుద్దు లా 
తేరిన పొంకముల్‌ కళలుతేరిన కూర్ములు కుస్తరింపు లా 
గారము లెల్లంబోయి, 'పెజకాంతకుం జిక్కుటయైనచో, నమ 
స్మార మొనర్చంజెల్లెడినిగాక, మటేమనం జంచలాత్మునిన్‌! 


అర్భాలు: ఆ రసభావము =ఆ ప్రేమతత్వం, ఆ నెనరులు =ఆ దయావీక్షణాలు, ఆ మురిపమ్ములున్‌=ఆ లాలనలు, 
అట్టిసుద్దులు=అటువంటి మంచిమాటలు, ఆ తేరిన పొంకముల్‌=ఆ బిగువులు, కళలు తేరిన కూర్ములు=నిండు 
స్నేహాలు, కుస్తరింపులు= ఓదార్పులు, ఆ గారములు=ఆ ఇష్టాలు, ఎల్లంబోయి=అన్నీమాయమై, పెజికాంతకున్‌= 
పరాయిసుందరికి, చికుటయైనచో=దొరికిపోవడమే నిజమైతే, నమస్కారము =చేతులుజోడించడ మొక్కటే, 
ఒనర్పన్‌=చేయడం, చెల్లెడినిగాక=కుదురుతుంది గాని, చంచలాత్మునిన్‌ =మనసుమారేవానిని, మటేమనన్‌= 
ఇంకేమంటాను? 


తాత్పర్యం: ఆ (పేమభావాలు, ఆ కరుణనిండినచూవులు, ఆ లాలనలు, మంచి మంచి 
మాటలు, ఆ బిగువులు, నిండునెయ్యాలు, ఓదార్చులు, గారాలు అన్నీ మాయమైపోయి 
పరాయికాంత వలలోవడ్డాడంటే ఒకనమన్మారం పెట్టడం తవ్దు ఆచంచలాత్మునేమనగలం? 


అవికలమ్మును నద్వితీయమ్మునైన 
ప్రణయపరతత్తవిదుండు నా ప్రాణవిభుండు 
వాని చిత్త మెతింగియు, లేని పాప 

శంకం దడవితి నెంత దోసమ్ము కలిగె. 


అర్థాలు: అవికలమ్మును చెదిరిపోని, అద్వితీయమ్మునైన =సాటిలేనిదైన, ప్రణయ=_ేమకు, పరతత్త్వవిదుం 
డు=అంతులుచూచినవాడు, నా ప్రాణవిభు(డు=నాప్రాణమైన భర్త, వాని=అటువంటివాని, చిత్తమ్ము ఎటింగియు= 
మనసుతెలిసికూడా, లేనిపాపశంకన్‌=దోషం లేకపోయినా అనుమానంతో, తడవితి=ఏవేవో అనేసాను, ఎంత దోసమ్ము 
కలిగె=నాకు ఎంతపాపం తగిలిందోకదా! 


తాత్పర్యం: చెక్కుచెదరని (పేమకు వ్రతిరూవం నా ప్రాణంలో ప్రాణమైన నా భర్త. అతని 
మనను తెలిసికూడా లేనిపావం అంటకట్టి ఏవేవోఅనేసాను. ఎంత పావం! 


84 సౌందరనందము 


కిసలయకోమలున్‌ మొరటు కీల్దడట్రేటుల నొవ్వంజేసితిన్‌, 
విసువు జనించునట్లు తమివేళం బరాన్ముఖనైతి, నిట్టివే 
దొసంగుల నెన్ని చేసితినా! తోడనె తతృ్సల మిట్లు పండి ప్రా 
ణసఖు వియోగరూపమున న న్నెరియించెడు నేమి సేయుదున్‌. 
అర్థాలు: కిసలయకోమలున్‌=చివురులవంటి మెత్తని దేహం కలవానిని, మొరటు =కఠినమైన, కీల్ణడ =మెలిత్రిప్పిన 
కేశపాశాల, వ్రేటులన్‌=దెబ్బలతో, నొవ్వన్‌ చేసితిన్‌=బాధపెట్టాను, తమివేళన్‌ =శ్చంగారసమయాలలో, విసువు 
జనించునట్లు =విసుగు పుట్టేటట్లు, పరాన్ముఖన్‌ ఐతిని=ముఖం త్రిప్పుకున్నాను. ఇట్టివే=ఇలాగే అనేకాలైన, దొసం 
గులన్‌=తప్పుల్ని, ఎన్ని చేసితినా=ఎన్నిచేసానో! తోడనె=చేసినవెంటనే, తత్సలము=వాని ఫలితం, ఇట్లు=ఈ విధంగా, 
పండి=పక్వానికొచ్చి, ప్రాణసఖు=జీవనసహచరుని, వియోగరూపమున=దూరంచేసే రూపంలో, నన్ను= ఈ 
పాపాత్మురాలిని, ఎరియించెడున్‌= దహించివేస్తోంది, ఏమిసేయుదున్‌=ఇప్పుడు నేనేంచేయాలి? 
తాత్పర్యం: ముట్టుకుంటే కందిపోయే నాథుని గట్టిజదతో కొట్టిబాధించాను. కామంతో 
ఆవురావురుమంటున్న వేళ ముఖంట్రివ్హుకొని వినుగువుట్టించాను. ఇలా ఎన్ని తప్పులు చేసానో! 
దానిభలితమే ఈ ఎడబాటు. నన్న దహించివేస్తోంది. ఇవ్హుడేంచేయాలి? 
జంకెన చూపులు నూరక 
మంకుతనమ్ములును దురభిమానపు బిగియున్‌ 
వంకరసేంతలుం, బలుకన్‌ 
సుంకము వేండుటలు నెన్ని చోద్యము లకటా! 
అర్థాలు: జంకెనచూపులున్‌=బెదిరించే చూపులు, ఊరక=ఏ ఉపయోగం లేకుండానే, మంకుతనమ్ములును= 
మొండికేయడాలు, దురభిమానపు=తెచ్చి పెట్టుకున్న, బిగియున్‌= పొగరుబోతుతనం, వంకర సేంతలున్‌=అర్థంలేని 
వికారపు చేష్టలు, పలుకన్‌=మాట్లాడమంటే, సుంకము=కప్పాలు, వేండుటలున్‌=కోరటాలు మొదలైనవి, ఎన్ని= 
ఈవిధంగా మరెన్ని విధాలుగా, చోద్యములు=చిత్రాలు జరిగాయో! అకటా=అయ్యో. 
తాత్పర్యం: చూవులచేత బెదిరించాను, అర్థంలేకుండా ఏవో కారణాలతో మొండికేసాను, 
కారణం లేకుండానే బెట్టుచేసాను, చిలివిగా కొట్లాడాను, మాట్లాడమంటే మాటిమాటికీ కానుకలు 
కొసిరాను... ఇలా మామూలుగా ఉన్నవ్హుడు ఎన్నేసి చిత్రాలు చేసానో... అయ్యా! నా నాథుని, 
నా ప్రియాతి వ్రియనాథుని ఎంతగా వినిగించానో కదా! నాకిలాంటి వియోగం జరగాల్సిందే... 
పంతముం బూననంచుం, బదపద్మములం బడి వేండికొందు నా 
కాంతుని నామనోనయనకాంతుని నంగజసార్వభౌము సా 
మంతుని దోడితేంగదరె! మాడలు మాన్యము లిచ్చి మిమ్ము మె 
ప్పింతును, వేయునేల మజపింతును మీ పరిచారికాత్వమున్‌. 


అర్థతాత్సర్యాలు 85 


అర్థాలు: పంతమున్‌=పట్టుదలను, పూననంచున్‌=ఇకపైన పట్టనని, నాకాంతుని=నా భర్తయొక్క పదపద్మములన్‌ 
పడి=మెత్తని పాదాల పైనపడి, వేండికొందు=తప్పు మన్నించమని ప్రార్థిస్తాను, నామనోనయన =నా కోరికల కళ్ళకు, 
కాంతునిన్‌=వెలుగై దారిచూపువాడిని, అంగజసార్వభౌము=మదనుడనే చక్రవర్తికి, సామంతుని= సాటి అధికారిని... 
మదనక్రీడలో మదనుడంతటివానిని, తోడితేంగదరె=తిరిగి తీసుకురాకూడదా? మాడలు= గొప్పధనాన్ని, 
మాన్యములు=భూముల్ని, ఇచ్చి=ప్రసాదించి, మిమ్ము=సేవకులైన మిమ్మల్ని మెప్పింతును= తృప్తి పరుస్తాను, 
వేయునేల=ఇన్నెందుకు, మీ పరిచారికాత్వమున్‌=ఒకరికి సేవలుచేసే మీ దీనత్వాన్ని మజిపింతును= విస్మృతి 
కలిగిస్తాను. 


తాత్పర్యం: ఇకపైన ఏవిషయంలోనూ వట్టుదలకుపోనని నా భర్తమెత్తని పాదాలమీదవటి 
ప్రార్థిస్తాను. నా కోరికలకు వెలుగైనవానిని, నన్ను మరివించే మదనక్రీడావండితుని తిరిగి 
తెచ్చి పెట్టండి. మీకు అమితములైన ధనధాన్యాలు, భూవనతులు నమకూర్చి మిమ్మల్ని సంతృప్తి 
వరుస్తాను. మీకీ సేవకావత్తినుండి విముక్తి ప్రసాదిస్తాను. 


నాచెలికాని, నాగురుని, నాకనుందమ్ముల మోమునీడలన్‌ 

జూచెడివాని, నా మనసు సొంపు నెజింగినవానిం నాకు జే 
సాంచెడివాని, నాదు కనుసన్న మెలంగెడివాని, నా ప్రభున్‌, 
నా చిగురాకుబాంకుదొర, నా సకలమ్మును దెచ్చియాయరే!” 


అర్థాలు: నా చెలికాని=నా స్నేహితుని, నా గురుని=నా ఉపాధ్యాయుని, నా కనుందమ్ముల= నా కన్నులనే పద్మాలలో, 
మోమునీడలన్‌=తన ముఖబింబాల్సి చూచెడివాని=చూచుకొని ఆనందించేవాడిని, నా మనసు సొంపును=నా 
మనోసౌందర్యాన్ని, ఎటింగినవానిన్‌=తెలిసినవానిని, నాకున్‌=నన్ను, చేసాంచెడివాని=అర్థించేవాడిని, నాదు 
కనుసన్న=నా కనుసైగలలో, మెలంగెడివాని=నడచేవానిని, నా ప్రభున్‌=నా ప్రాణనాథుని, నా చిగురాకుబాంకుదొర=నా 
మన్మథుని, నా సకలమ్మును=నా సర్వస్వాన్ని, తెచ్చియాయరే= తెచ్చి పెట్టరా! 


తాత్పర్యం: చెలియల్లారా! నా చెలికానిని నా ఉపాధ్యాయుని, నాకనుదమ్ములలో తన 
(ప్రతిబింబాన్ని చూచి ఆనందించేవానినిి నా మనసేమిటో తెలినినవానిని, వదికావాలన్నా నన్నే 
అడిగేవానిని, నా కనుసైగలలో నడబేవానిని నా భర్తను, నా మన్మథుని నా నర్వస్వాన్ని 
దయచేని తెచ్చి పెట్టరూ! 

అనుచు వంతంబొరలు నంగన నూరార్చ 

వెరవుదోంప కంతిపురిలతాంగు 

లొకరిమొగము లొక్క రురక కన్గానువేళ 

జాడనరయం జనిన చేడె వచ్చె. 


86 సౌందరనందము 


అర్థాలు: అనుచు=ఇలా ఏవేవో మాట్లాడుతూ, వంతన్‌ పొరలున్‌=బాధతో మెలికలు తిరిగిపోయే, అంగనన్‌= 
తమ రాణిని, ఊరార్ప=ఓదార్చటానికి, వెరవుదోంపక=ఉపాయం తోచక, అంతిపురి=అంతఃపురంలోని, లతాంగులు= 
స్రీజనం అంతా, ఒకరిమొగములు= ఒకరిముఖాలను, ఒక్కరు=మరొక్కరు, ఉరక=బేలచూపులతో, కన్గానువేళ= 
చూచుకొనే సమయంలో, జాడన్‌=తమ యజమాని నందుడువెళ్ళిన మార్గాన్ని అరయన్‌= విచారించడానికి, 


చనిన=వెళ్ళిన, చేడె=చెలికత్తె, వచ్చె=తిరిగివచ్చింది. 


తాత్పర్యం: ఇలా తనస్వామిని వలవరిన్తూ బాధలోమునిగిన తమరాణిని ఓదార్చడానికి 
ఉపాయం తోచక అక్షృడున్న అంతఃపుర మపొళా వరివారం అంతా తెల్లముఖాలతో ఒకరి 
నొకరు చూచుకొంటూంటే అంతలో యజమానికోసం వెళ్ళిన చెలికత్తె తిరిగివచ్చింది. 
వచ్చినదానిం గన్గాని ప్రభాతవివర్ణవిధూపమాస్య యౌ 
నచ్చపలాక్షి యాసయు భయమ్మును శంకయుందోంప, 'నెచ్చెలీ! 
వచ్చుచునున్నవాండె? తెలుపన్‌ గదవే, ప్రియుండింతసేపు దా 
నెచ్చటనున్న వాందె, నిను నేమనె, నేటికిం దామసించెనే?” 


అర్థాలు: ప్రభాత=తెల్లవారేముందు, వివర్ణ=కళావిహీనుడైన, విధు=చంద్రునితో, ఉపమ= పోల్చదగిన, ఆస్యయౌ= 
ముఖంకలదైన, ఆ+చపలాక్షి=ఆ నాయక సుందరి, వచ్చినదానిన్‌= తిరిగివచ్చిన చెలికత్తెను, కన్గొని=చూచి, 
ఆసయు=నాథుడువస్తున్నాడనే ఆశకొంత, భయమ్మును=రావడంలేదేమోనన్న భయంకొంత, శంకయున్‌=ఏమి 
చెప్పబోతోందోననే అనుమానం కొంత, తోంప=తనముఖంలో దోబూచులాడుతూండగా ఇలా అడుగుతోంది. 
నెచ్చెలీ=ప్రియసఖీ! వచ్చుచునున్నవాండె=వస్తున్నాడా? తెలుపన్‌గదవే=తొందరగా చెప్పవే, ఇంత సేపు=ఇప్పటిదాకా, 
ప్రియుండు=నా ప్రియసఖుడు, తాన్‌=నానందుడు, ఎచ్చటనున్న వాందె=ఎక్కడున్నాదే? నినున్‌ ఏమనె =నిన్నేమన్నాదే? 
నేటికిన్‌=ఇప్పటిదాకా, తామసించెనే= ఆలస్యం ఎందుకు చేసాడే? 


తాత్పర్యం: తెల్లారగట్ల వెలవెలబోయే చంద్రునిలా ఉన్నమోముతో ఆ సుందరి తిరిగివచ్చిన 
చెలికత్తెను చూచి తన నాథుడు వస్తున్నాడా లేడా అన్న అనుమానంతో ఇలా ్రళ్నిస్తోంది. 
(పీియనభీ! నాథుడు వన్తూన్నాడా తొందరగా చెవ్బవే. ఇంతసేవూ ఎక్పుడున్నాడట? నిన్ను 
చూచి ఏమన్నాడు? ఇవ్చటిదాకా ఏం చేస్తున్నాడు? 

అని పలుభంగుల నడిగిన 

దనకున్‌ (బ్రతిచెప్పకున్న దాని మొగమ్మున్‌ 

వనితామణి తప్పక క 

న్గాని, యాస కృశించి, కినుక గూరిన వగతోన్‌. 


అర్థాలు: అని=ఇలాగా, వనితామణి=సుందరి, పలుభంగులన్‌ =అనేకవిధాలుగా, అడిగిన= ప్రశ్నించి నప్పటికీ, 


అర్థతాత్సర్యాలు 87 


దనకున్‌=ఆమెకు, బ్రతిచెప్పకున్న=బదులుచెప్పని, దాని=అచెలికత్తె మొగమ్మున్‌=ముఖాన్ని, తప్పక కన్గొని= తీవ్రంగా 
చూచి, ఆస=తన ఆశ, కృశించి=సన్నబడిపోగా, కినుకగూరిన =కోపంతోనిండిన, వగతోన్‌=దుఃఖంతో... 


తాత్పర్యం: సుందరి ఈవిధంగా ఎన్నివ్రశ్నలు వేసినప్పటికీ బదులివ్వని చెలికత్తెను తీవంగా 
చూచి ఆశలు చచ్చిపోగా కోపంతో కలిసిన దుఃఖంతో.... 

“అశ్రుసిక్తమ్ములైన నేత్రాంచలములె 

చెప్పుచున్నవి వాని దుశ్చేష్టితమును, 

అయిన నోట వచింపు మేమనియె నతండు, 

రానుపొమ్మనెనో, కానరాండొ చెలియ! 


అర్భాలు: చెలియ=చెలీ! అ(శ్రుసిక్తమ్ములైన =కన్నీటితోతడిచిన, నేత్రాంచలములె =కళ్ళకొలుకులే, వాని 
దుశ్చేష్టితమును =అతగాని చెడ్డచేతను, చెప్పుచున్నవి=చెప్తున్నాయి. అయిన=అయినప్పటికీ, నోటవచింపుము= 
నీనోటితో చెప్పు, అతండు=నాభర్త, ఏమనియె= ఏమన్నాడు? రానుపొమ్మనెనో =ఇకరాను పొమ్మన్నాడా? కానరాం 
డొ=అసలు దొరకలేదా? 


తాత్పర్యం: చెలీ! కన్నీటి నీకనుకొలుకులే అతని చెడ్డతనాన్ని చెప్రున్నాయి. అయినా నీ 
నోటితోచెవ్హు. అసలేమన్నాడు? రానుపొమ్మన్నాడా? అనలు దొరకనేలేదా? 


అనుటయు నాయంగన యి 

ట్లనెం 'గడందగియు జాడ తెలియనైతిని దల్లీ! 
జనములు తలకొక విధమున 

వినిచిరి, యొక్కరును దకత్రవృత్తి యెజుంగమిన్‌. 


అర్థాలు: అనుటయున్‌=ఇలా అడగ్గా, ఆ ఆంగన=ఆ చెలికత్తె, యిట్లనెన్‌=ఇలా బదులిచ్చింది. తల్లీ=అమ్మా, 
కడందగియు=చివరిదాకా వెళ్ళికూడా, జాడ తెలియనైతిని =వారెక్కడుందీ తెలిసికోలేకపోయాను. జనములు= ప్రజలు, 
ఒక్కరును=ఏ ఒక్కరూ, తత్ర్రవృత్తి=అసలువిషయం, యెజుంగమిన్‌ =తెలియకపోవడంచేత, తలకొక 
విధమున =తలోవిధంగా, వినిచిరి= చెప్పారు. 


తాత్పర్యం: అందుకు చెలికత్తె ఇలా అంది. అమ్మా! చివరిదాకావెళ్టినా వారుకనివించలేదు. 
జరిగిననంగతి తెలియక జనాలు తలొకవిధంగా చెబుతున్నారు. 


జనము క్రందుగనున్న సమయంబునన్‌ జుట్టు 
తిరుగుచుండె నటంచుందెల్చె నొకండు 
అన్నతో నేకాంతమాడుచు నుండె నా 
వీధిమూల నటంచు వినిచె నొకండు. 


88 సౌందరనందము 


అచటనే గౌతముం డందించుపాత్రమ్ము 
చేతం గైకొనె నంచుం జెప్పె నొకండు 

ఆపాత్ర దాల్చియే యతిపుంగవు పిజుంద 
నంతంత నేగె నం చనియె నొకండు 


వారలిర్వురు బౌద్ధవిహారమునకుం 

బోవు మార్గమ్మునన్‌ గూడి పోవుచుండం 
గాంచితి నటంచు నొకం డెతింగించెంగాని 
నిక్క మెటింగి వచించు మానిసియె లేండు,” 


అర్థాలు: ఒకండు=అందులో ఒకడు, జనము క్రందుగనున్న=ప్రజలు గుమిగూడిన, సమయంబునన్‌=స్టితిలో, 
చుట్టుతిరుగుచుండెన్‌=వాళ్ళచుట్టూ తిరుగుతున్నాడు, అటంచున్‌= అని, తెల్చెన్‌=చెప్పాడు. ఒకండు=మరొకడు, 
ఆవీధిమూలన్‌=ఆ దారిచివర, అన్నతోన్‌=తన అన్నగారైన బుద్దునితో, ఏకాంతమాడుచునుండెన్‌=ఒంటరిగా 
ఏవోమాట్లాడుతున్నాడు, అటంచు=అని, వినిచె=చెప్పాడు. ఒకండు=ఇంకొకడు, అచటనే =అక్కడే, గౌతము 
డందించు =బుద్దుడు చేతికిచ్చిన, పాత్రమ్ము=భిక్షాపాత్రను, చేతంగైకొనెనంచున్‌=పుచ్చుకున్నాడని, చెప్పెన్‌= చెప్పాడు. 
ఒకండు=వేరేవాడు, ఆ పాత్రదాల్చియే =అది పుచ్చుకొని, యతిపుంగవుపిజుంద = బుద్దునివెంట, అంతంతన్‌= 
మెలమెల్లగా, ఏగెనంచు=వెళ్ళిపోయాడని, అనియెన్‌=అన్నాడు. వారలిర్వురు=వారిద్దరు, బౌద్ద విహారమునకున్‌=ఆ 
బుద్దుడుండే నివాసానికి, పోవుమార్గమ్మునన్‌=వెళ్ళేదారినే, కూడిపోవుచుండన్‌=కలిసిపోతూంటే, గాంచితిన్‌ అటంచున్‌= 
చూచానని, ఒకడెటుంగించెన్‌=ఒకడుచెప్పాడు, కాని=అయినా, నిక్కమెటింగి =నిజంతెలిసి, వచించు= మాట్లాడే, 
మానిసియెలేండు =ఒక్కమనిషీ లేడమ్మా! 
తాత్పర్యం: అదిగో ఆజనంమూగినచోట చుట్టూతిరుగుతున్నాదని ఒకరు, ఆమూల అన్నగారితో 
ఏవోమాట్లాడుతున్నాడని ఒకరు, అన్నగారిబ్చిన భిక్షాపాత వుచ్చుకున్నాడని ఒకరు, అది పుచ్చుకొని 
ఆయనవెంట పోయాడని ఒకరు, వాళ్ళిద్దరూ కలిని ఆరామంవైవుకు నడుస్తున్నారని మరొకడు 
చూచామన్నారుకాని వూర్తిగా నిజంచెవ్పీనవాడు ఒక్కరూ లేరమ్మా! 

అనుచున్‌ గద్గదకంఠియె వినినవృత్తాంతమ్ము విన్సింప, లో 

చనపద్మమ్ములు విచ్చి హస్తయుగ మాస్ఫాలించి నిట్టూర్చి, ని 

లెను గాంతామణి పాలరాప్రతిమవోలెన్‌ జేష్టలందక్కి యం 

తన “హి యంచు శరాహతాందజమునాం దన్వంగి వ్రాలెన్‌ భువిన్‌. 


అర్థాలు: అనుచున్‌=ఇలాచెబుతూన్నచెలి, గద్దదకంఠియె =పూడుకుపోయినగొంతుతో, వినిన వృత్తాంతమ్ము= 
తానువిన్నదంతా, విన్పింప=వివరించగా, కాంతామణి =ఆ సుందరి, లోచనపద్మమ్ములు= తామరల వంటి ఆ కళ్ళు, 
విచ్చి=విప్పార్చి, హస్తయుగము=రెండు చేతులు, ఆస్ఫాలించి=పిసాళించి, నిటూర్చి=గట్టిగా గాలివదిలి, 


అర్థతాత్సర్యాలు 89 


చేష్టలందక్కి=చలనంగోల్పోయి, పాలరాప్రతిమవోలెన్‌ =పాలరాతి విగ్రహంవలె, నిల్చెను=నిలబడింది. 
అంతన =అంతలోనే, హాయంచు =హానాథా అంటూ, తన్వంగి=పల్చని దేహంగల ఆమె, శరాహతాండజమునాన్‌= 
బాణందెబ్బతిన్న పక్షిలా, భువిన్‌=నేలమీద, వ్రాలెన్‌=పడిపోయింది. 


తాత్పర్యం: ఇలా ఆ చెలికత్తె వూడుకుపోయినగొంతుతో తాను విన్నదంతా చెబుతోంటే 
సుందరి వద్దాలవంటి కళ్ళు బాగా విప్పార్చి ఒళ్ళు విరుచుకొంటూ దీర్హంగా నిట్టూర్చి పాలరాతి 
(వతిమలాగా చలనంలేకుండా నిలబడిపోయింది. అంతలోనే ఆ లతాంగి బాణం దెబ్బతిన్న 
పక్షిలాగా నేలమీద వడిపోయింది. 

అంత వయస్యలెల్లరుం “గటా! యెటువంటి యవస్థ వచ్చె భూ 

కాంతుని బిల్వరే? యనుచు, గౌతమ దేవుని చెంత కేగి వృ 

త్తాంతము దెల్చ్పరే యనుచు, 'నయ్యయొ ప్రాణము నిల్చు మార్గమున్‌ 

గాంతము రారా యంచును నొకళ్ళొకరీతిగ నాడుచుండంగన్‌. 
అర్థాలు: అంత=అలా పడిపోగా, వయస్యలెల్లరున్‌=చెలికత్తెలంతా, కటా=అయ్యో, ఎటువంటి=ఎంతటి, 
అవస్థవచ్చె=పరిస్థితి వచ్చింది, భూకాంతుని బిల్వరే=రాజుగారిని పిలవండి, అనుచు=అంటూ, గౌతమ దేవుని= 
బుద్ధభగవానుని, చెంతకేగి=దగ్గరకెళ్ళి, వృత్తాంతము=ఇక్కడి విషయాన్ని, తెల్బరేయనుచు=చెప్పండి అంటూ, 
అయ్యయొ =అయ్యో, ప్రాణమునిల్బు మార్గమున్‌ =ప్రాణాలుకాపాదేదారి, కాంతమురారె=తెలిసికొందాం రండి, 
అంచును =అని అంటూ, ఒకళ్ళొకరీతిగన్‌ =ఒక్కొకళ్ళు ఒక్కొకవిధంగా, ఆడుచుండంగన్‌= కంగారు పడుతూండగా.. 


తాత్పర్యం: సుందరి అలావడిపోగానే చెలికత్తెలంతా కంగారువడి రాజుగారిని విలవండని 
కొందరూ, బుద్దుడికే విన్నవిద్దాం అని కొందరూ, ముందు ప్రాణాలు నిలబడే ఉపాయం 
చూద్దామని కొందరూ ఇలా ఒక్పొకళ్ళూ ఒకొక విధంగా కలదిరుగుతూండగా.... 


ముదుసలిపడంతి యొక్కతె 

పదిలముగాం జెంతంజేరి, ప్రాణము మరలన్‌ 
గుదుటంబడు నుపచారము 

అదియును నిదియును బొనర్ప నయ్యంగనయున్‌, 


అర్థాలు: ముదుసలి పడంతియొక్కతె=ఒక ముసలామె, పదిలముగాన్‌ మెల్లగా, చెంతంజేరి=పడిపోయిన సుందరి 
దగ్గరికేగి, ప్రాణము మరలన్‌=పోయినవనుకొన్న ప్రాణాలు తిరిగివచ్చి, కుదుటంబడున్‌=కుదురుకొనేలాగా, 
ఉపచారములు =తగినసేవలు, అదియునున్‌ ఇదియును =అదీయిదీ, పొనర్బన్‌=చేయగా, ఆ అంగనయున్‌= ఆ 
సుందరికూడా... 


తాత్పర్యం: ఒక అనుభవంగల పెద్దామె నింపాదిగా దగ్రరకుచేరి, (పాణాలు కుదుటవదేలా 
అవీ యివీ ఏవో తగిన సేవలుచేయగా అవ్హ్రడా నుందరి.... 


90 సౌందరనందము 


క్రమముగ దేహమున్‌ దెలిసి, గౌతమదేవునితోడనే విహా 

రము దరియంగనేగెం దన ప్రాణవిభుం డనుమాటకున్‌, బ్రియా 
విముఖత సర్వమున్‌ విడిచి భిక్షుకులమ్మును జేరె నన్న య 
రము సరిపోల్చి చూచికొని, దాని నిరాకృతిగాం దలంచుచున్‌. 


అర్థాలు: క్రమముగ=మెల్లమెల్లగా, దేహమున్‌=తన శరీరం చుట్టూ ఏంజరుగుతుందోనన్న విషయం, తెలిసి= 
గమనించే స్వస్థత కలిగినదై, గౌతమదేవునితోడనే=తన అన్నగారైన బుద్ధభగవానుని వెంట, విహారము=వారి 
ధర్మప్రచారాదుల కేంద్రస్థానమైన ఆశ్రమం, దరియంగనేగెన్‌=సమీపానికి వెళ్ళాడు, తన=తనయొక్క ప్రాణ 
విభుండు=ప్రాణాలకు ప్రాణమైన తనభర్త, అనుమాటకున్‌=అనే లోకంలోని ప్రజల అభిప్రాయానికి, ప్రియా= 
తనప్రియురాలి యెడల, విముఖత=విరాగంతో, సర్వమున్‌=తనరాజ్యం పరిపాలన సౌకర్యాలు ఆస్తిపాస్తులు భార్య 
దాసదాసీలు తల్లితండ్రులు బంధువులు ఈ మొత్తం, విడిచి= ఒక్కసారిగా వదిలిపెట్టి, భిక్షుకులమ్మును =ఇవేవీ లేక 
అన్నీ విడిచిపెట్టామనే దొంగసన్యాసుల మఠానికి, చేరెన్‌=చేరాడు, అన్నఅనిపించే, అర్ధము =అభిప్రాయానికి, 
సరిపోల్చి=ఈడుపరచి, చూచికొని=సమానత్వాన్ని గ్రహించి, దాని=అతడుచేసిన పనిని, నిరాకృతిగాన్‌=తనను 
విడిచి పెట్టినట్లుగా, తలంచుచున్‌=భావిస్తూ.... 


తాత్పర్యం: మెలమెల్లగా దేహన్సృవా కలిగి తనచుట్టూ జరిగేది గ్రహించి తన ప్రాణనాథుడు 
తన అన్నగారి ధర్మ(బ్రచారాలయానికి అన్నవెంట వెళ్ళాడనే ప్రజాభిప్రాయంతో, ప్రియురాలైన 
తనవట్ల వైముఖ్యంతో తనదైన మొత్తాన్ని విడిచిపెట్టి చివరికి దొంగసన్వాసులమఠానికి చేరాదనే 
అభిప్రాయంతో నరిపోల్చుకొని అతడు చేనిన వనిని తనవట్ల నిరాదరంతో చేనిన వనిగా 
భావినూ... ఇలా ఎత్తిపొడిబింది. 


“జరా! యభినయవిద్యా 

పారంగత! వంచకాతివంచక! రసభా 
వారంభప్రతికూలవి 

చారా! సౌహార్ద ధర్మ సమయవిదూరా! 


అర్భాలు: బెరా=అవుర ఏమిచిత్రం! అభినయవిద్యా=నాటకవిద్యలో, పారంగత =తుదముట్టిన వాడా! 
వంచక=మోసగాళ్ళకు, అతివంచక=పెద్దమోసగాడా! రసభావ=శృంగార వికారానికి, ఆరంభ=మొదటిలోనే, 
ప్రతికూల =విరుద్ధంగా, విచారా=ఆలోచించేవాడా! సౌహార్ద= ప్రేమ అనే, ధర్మ=న్యాయానికి సంబంధించిన, సమయ= 
మర్యాదకు, విదూరా=దూరమైనవాడా! 


తాత్పర్యం: ఏమిరా! నాటకవిద్వా పారంగతా! మోనగాళ్ళకే మోనగాడివిగదరా! శృంగారం 
ఆరంభించకముందే శంకించేవాడా! (పేమన్యాయాన్ని దూరంగా ఉంచేవాదా! 


అర్థతాత్సర్యాలు 91 


అడవులకేగి భిక్షుల విహారములన్‌ భజియించి, కావిక 
చ్చడములు గట్టు నీరసపు శాంతమె నీకు నిసర్గమైనచోం 
గడునయగారముల్‌, వలపు గమ్మదనమ్ములు, ప్రాణమిచ్చు ప్రే 
ముడుల నటింపనేల? నను మోసము చేయంగనేల ధూర్తుండా! 


అర్థాలు: అడవులకేగి=అరణ్యాలకెళ్ళీ, భిక్షుల=సన్యాసుల, విహారములన్‌=ఆ(శమాల్నిి భజియించి=పొగిడి, 
కావికచ్చడములు=కాషాయపుగోచీలు, కట్టు=ధరించే, నీరసపు= దౌర్బల్యపు, శాంతమె=మెత్తదనమే, నీకు=నీపాలిట, 
నిసర్హమైనచ =స్వభావమైతే, కడునయగారముల్‌=అన్ని చిన్నెలు, వలపున్‌=అనురాగంతోడి, కమ్మదనమ్ములు= ముచ్చట్లు, 
ప్రాణమిచ్చు=చైతన్యం కలిగించే, ప్రేముడుల=ప్రేమలు, నటింపనేల=చూపించడం ఎందుకు? నను= 


అమాయకురాలనైన నన్ను మోసము చేయంగనేల=ఎందుకు మాయచేయాలి? ధూర్తుండా=దుర్శార్డుడా! 


తాత్పర్యం: అడవుల్లో నన్యానులకు సేవలుచేని కావిగోబీలు పెట్టుకొనే దౌర్భల్యం తలకెత్తుకొనే 
వాడివి అన్నిచిన్నెలు, ముచ్చట్లు, ప్రాణాలిచ్చే (పేమలు నటించడం ఎందుకు? అమాయకురాలనైన 
నన్నెందుకు మోసంచేయాలిరా దుర్భార్లుడా! 


అమృతపరిపూర్ణమైన పాత్రమునయందుం 
జేతులారంగ విసము పోసితి వయారె! 
అనుభవింపంగ మనసు లేదయ్యె నేని 
పాత్రమును దొల్తం బూరగింపంగ నేల? 


అర్థాలు: అమృతపరిపూర్ణమైన=అమృతం నింపిన, పాత్రమునయందున్‌=కలశంలో, చేతులారంగ=నీ చేతులతోనే, 
విసము=ఇంత విషాన్ని, పోసితివయారె =కుమ్మరించావుకదా! అనుభవింపంగ=అనుభవించే, మనసు =కోరిక, 
లేదయ్యెనేని =లేకపోతే, పాత్రమును=ఆ కలశాన్ని తొల్తన్‌=మొట్టమొదట, పూరగింపంగనేల= అమృతంతో నింపడం 
ఎందుకు? 


తాత్పర్యం: అమృతంనిండిన పాత్రలో చేతులారా విషం కలిపావుకదా! ఆ పాత్రమీద 
కోరికలేకపోతే మొదట అందులో అమృతం ఎందుకు నింవావు? 


నీదు నెమ్మోము గాంచెడి యదృష్టము గోలు 
పోలేక కన్లవ మూయ వెజచి 

కనుంబాటు తాంకునో యనుభీతిం దడవు చూ 
డంగనీక చూపులు తిగిచిపట్టి 


92 సౌందరనందము 


జుణింగిపోవునా యేమొ యను చింత గనుటెప్ప 
పాటుకాలము కేలువదల వెజచి 

కసుగందునో హస్తకిసలయ మృనుశంక 
బిగువుంగైదండ కూర్చంగ దలంకి 

తీవ్రమైనట్టి ఖడ్గధారా వ్రతమ్ము 

సేయుచుంటిని నిన్ను భజించుకొణకుం 

జిత్త మెజబుంగక నన్ను వంచించితౌర! 

పున్నెమార్జింతువో! మోక్షమును గడింతొ! 


అర్థాలు: నీదునెమ్మోము=నీ అందమైన ముఖాన్ని కాంచెడియదృష్టము=చూచేభాగ్యం, కోలుపోలేక= పోగొట్టుకోలేక, 
కన్గవ=కళ్ళురెండూ, మూయవెబిచి=మూసుకోడానికి భయపడి, కనుంబాటు తాంకునో=రెప్పపాటు పడుతుందేమో, 
అనుఖీతిన్‌ =అనేభయంతో, తడవుచూడంగనీక=ఆలస్యమైనా, చూపులు =చూడ్ములు, తిగిచిపట్టి= మూయకుండా 
ఉంచి, జుణింగిపోవునా యేమొ= జారిపోతుందో యేమో, అనుచింతన్‌=అనేబెంగతో, కనుటివ్ప 
పాటుకాలము=రెప్పవేసేకాలం కూడా, కేలువదల=నీచేయివదలడానికి, వెబచి=భయపడి, హస్తకిసలయము= మృదువైన 
చేతులు, కసుగందునో =ఎక్కడకమిలిపోతాయో, అనుశంక=అనే అనుమానంతో, బిగువున్‌= బలమైన, కైదండ కూర్చం 
గ=చేయూతయివ్వడానికి, తలంకి=భయపడి, తీవ్రమైనట్టి=గాఢమైన, ఖద్దధారావ్రతమ్ము= కత్తిమీదిసామును, 
నిన్నుభజించుకొబికు=నీసేవకోసం, సేయుచుంటిని= చేస్తున్నాను, చిత్తమెజుంగక=నా మనసు తెలిసికోలేక, నన్ను 
వంచించితౌర=నన్నుమోసం చేసావుగదా! పున్నెమార్జింతువో=పుణ్యం మూటకట్టుకుంటావో, మోక్షమును= ముక్తిని, 
గడింతొ=సంపాదించుకుంటావోకదా! 


తాత్పర్యం: నీ ముఖదర్భనం కోల్ఫోతానేమోనని కళ్ళుమూయడం మరిచాను. రెవుకూడా 
వేయకుండా నీకోనంచూచాను. జారిపోతుందేమోనని కలలోకూడా నీచేయి వదలలేదు. 
ఇంతమెత్తని చేయి కందిపోతుందని ఎవరికీ చేయూతకూడా ఇవ్వలేదు. ఇన్నిభయాలతో నీకోనం 
ఎదురుచూడటం కత్తిమీది సామే అయింది. ఇటువంటి నామనను తెౌలినీకోలేక 
నన్నమోనంచేసావుకదా! కానివ్వు... నీవు ఎంతపుణ్యం సంపాదిస్తావో ఎంతముక్తిని పొందుతావో 
చూసాను. 


కూరిమి తోంబుట్టుగుల విస్మరించి యా 
నెయ్యమ్ము నీమీంద నిల్బుకొంటి 

అరమరలేని వయస్యలం బెడంబాపి 
చెలిమికేల్‌ నీమూపుంజేర్చికొంటి 


అర్థతాత్సర్యాలు 93 


జననీ జనక సేవ చాలించి నీదు పా 
దమ్ములే దిక్కని నమ్ముకొంటి 

ఇలవేలుపుల పూజ కెడసి నీ పరిచర్య 
చాలు నాకని సంతసమ్ము పడితి 


అన్ని భావముల్‌ త్వత్రణయాగ్ని యందె 
యాహుతులువేల్చి నేశూన్యనైతి నింక 
నేమిగతిం బోదు - నెవ్వరి నేమి యందుం 
దెలివిమాలిన నన్నె నిందించుకొందు. 


అర్థాలు: కూరిమి తోయుట్టుగుల=ప్రియమైన అక్కాచెల్లెండ్రను, విస్మరించి=మరచిపోయి, ఆనెయ్యమ్ము= వారిమీది 
ప్రేమ, నీమీంద=ఇటువంటి నీయందు, నిల్పుకొంటి=ఉంచాను, అరమరలేని=ఏభేదమూలేని, వయస్యలం 
బెడబాపి=చెలులను విడనాడి, చెలిమికేల్‌=స్నేహ హస్తాన్ని నీమూపున్‌=నీభుజాన, చేర్చికొంటి=వేసాను, జననీ 
జనకసేవ =తల్లిదండ్రులసేవ, చాలించి=ముగించి, నీదుపాదమ్ములే=నీపాదాలే, దిక్మని=శరణమని, నమ్ముకొంటి= 
నమ్ము కొన్నాను, ఇలవేలుపులపూజకు =ఇంటిదేవతలపూజలు, ఎడసి=మానేసి, నీపరిచర్యచాలు= భర్తసేవచాలు, 
నాకు అని=నాకంటూ, సంతసమ్ముపడితి=సంతోషపడ్డాను, అన్నిభావముల్‌= నా అభిప్రాయాలన్నీ, త్వత్‌ 
ప్రణయాగ్నియందె=నీ ప్రేమనే అగ్నిలోనే, ఆహుతులువేల్చి= సమిధలుగా సమర్పించి, నేశూన్యనైతి=నేను ఏమీలేకుండా 
మిగిలిపోయాను. ఇంకన్‌=ఇకపైన, ఏమిగతింబోదు =ఎక్కడికనిపోయేది? ఎవ్వరినేమియందున్‌= ఎవరినేమనుకుంటే 
ఏముంది? తెలివిమాలిన నన్నెనాతెలివితక్కువకు నన్నే నిందించుకొందు=తిట్టుకుంటాను. 


తాత్పర్యం: అక్క్మాచెల్లెండ్రనుకూడా మరచి నిన్నే (పేమించాను. స్నేపొతురాండ్రనుకూడా వదిలి 
నిన్ను నమ్ముకున్నాను. తలిదం[(డ్రులనుకూడా వదిలి నీపాదాలే సేవించాను. ఇలవేలువుల 
వూజలుమానేని నర్వం నీవే అనుకొన్నాను. నాభావాలన్నీ నీ(పేమకే ఆహొతు లిచ్చాను. 
ఇవ్హుడునేను తూన్యనయ్యాను. ఎవ్వరినేమంటే ఏముంది! తెలివితక్కువ నాది! 


అని విభుని బదరి, పదరుటం 
గినుక భరమ్మును నొకింత కీడ్వడి, మతి యీ 
పని ప్రియుడు తనకు దా దొర 

కొనునాా యనుశంక యలముకొని చిత్తమునన్‌. 


అర్థాలు: అని=ఇలా అని, విభుని=భర్తను, పదరి=నిందించి, పదరుటన్‌=నిందించినందున, కినుకభరమ్మునున్‌= 
కోపావేశాన్నిి ఒకింత =కొంచెం, కీడ్వడి=తేలికపరచి, మటి=ఇప్పుడు, యీపని=యీసన్యాసానికి, ప్రియుండు= తనభర్త, 
తనకుందా=తనంతటతనే, దొరకొనునా= సిద్ధించిందా, అనుశంక =అనే అనుమానం, చిత్తమునన్‌= మనసంతా, 
అలముకొని=వ్యాపించి... 


94 సౌందరనందము 


తాత్పర్యం: ఇలా భర్తను నిందించి, తనలోని కోవభారాన్ని తగ్గించుకొని అనలీ నన్యానదీక్ష 
వుచ్చుకోవాలనే తలంవు అతనికేవుట్టిందా అనే సందేహం మననంతా ఆవపొంచి... 


“అతనుండె సర్వదైవతకులాధిపుం డంచు 
సన్నజాజుల పూజ సల్పుచుండు, 
వలరాజె నిత్యయౌవన సంపద నొసంగు 
వరదుండం చంజలి పట్టుచుండు, 
నంగజుండే యువాభ్యర్బనీ యుండైన 
గురువని పాదముల్‌ కొలుచుచుండుం, 
గంతుండే శృంగారకళల పెన్నిధి యంచుం 
బరవశుండై పాటపాడుచుండు 


నట్టి మన్మథసేవకుం, దట్టి మన్మ 

థాతి మన్మథుం డింతలో యతిజనోప 
భోగ్యవైరాగ్యపద్ధతిం బూనెం దనకుం 
దానె యనుకొంట నమ్మంగారాని దకట! 


అర్థాలు: అతనుండె=తనువులేని మన్మథుడే, సర్వదైవతకుల =దేవతావర్గానికంతకు, అధిపుండంచు =నాయకుదని, 
సన్నజాజులపూజ నిత్యం పూచే సన్నజాజులతో ఆరాధన, సల్పుచుండు చేస్తుంటాడు, వలరాజె=మన్మథుడొక్కడే, 
నిత్యయౌవనసంపదన్‌=నిరంతరంగా ఉండే వయోపటుత్వాన్ని, ఒసంగు=ఇచ్చే, వరదుందంచు=వరదాత అంటూ, 
అంజలి=దోసిలి, పట్టుచుండు=పడుతూంటాడు, అంగజుందే =మన్మథుడే, యువాభ్యరృనీయుండైన =యువకులచే 
పూజింపదగిన, గురువని=పూజనీయుడని, పాదముల్‌ కొలుచుచుండు =పాదాలు సేవిస్తూంటాడు, కంతుడే= మన్న్మధుడ్డే, 
శృంగారకళల=మదన క్రీడలకు, పెన్నిధియంచున్‌=పెద్దపాతరగా భావించి, పరవశుండై= ఒడలుమరచి, 
పాటపాడుచుండు =కీర్తిస్తూంటాడు, అట్టి మన్మథ సేవకుండు =అటువంటి మదనపూజారి, మన్మథాతిమన్మథుం 
డున్‌=మదనుడికే మదనుడు, ఇంతలో =ఈకొద్దిసమయంలోనే, యతిజనోపభోగ్య=సన్యాసులకు తగిన, వైరాగ్యపద్ధతిన్‌= 
ఈ నీరసమైన విరక్తిని, తనకున్‌ తానె=తనంతటతానే, పూనెన్‌=స్వీకరించాడని, అనుకొంట= అనుకోవడం, నమ్మగాం 
రానిది =నమ్మశక్యంకావడంలేదు. అకటా =అయ్యో భగవంతుడా! 


తాత్పర్యం: మన్మథుదే దేవతాచక్రవర్తి అంటూ నిత్యం నన్నజాజులతో వూజచేసేవాడు, అతడే 
నిత్యయవ్వనదాత అని దోనిలివట్టేవాడు, అతడో యవకులచేత వూజింవదగినవాదని 
పాదవూజచేసేవాదు, అతడే శృంగారరసాధిదేవతని ఒళ్ళుమరచి పాడుకొనేవాడు, అటువంటి 
మదనవూజారి, మన్మథులకే మన్మథుడు ఇంతలోనే వృద్ధనన్వానులకిష్టమైన విరక్తిమార్గాన్ని 
స్వీకరించాడనుకోవడం నమ్మశక్యం కావడంలేదు. అయ్యో భగవంతుడా! 


అర్థతాత్సర్యాలు 95 


భావించిచూడ నింతకుం 

బావనుండా గురుండె మొదలు, బలవంతముగా 
నో, వేణు విధముగానో 

నావల్లభు డక్కంగొనియె నన్నిటుచేసెన్‌., 


అర్థాలు: ఇంతకున్‌=జరిగినదాన్నిబట్టి, భావించిచూడన్‌=ఆలోచించగా, మొదలు=మొదట, పావనుండు=పరమ 
పూజ్యూడైన, ఆగురుండె=వాళ్ళన్నగారే, బలవంతముగానో= దౌర్జన్యంగానో, వేజువిధముగానో =మరో ఉపాయం తోనో, 
నావల్లభు =నాభర్తను, డక్కంగొనియె =స్వాధీనం చేసికొన్నాడు, నన్నూదీనురాలినైన నన్ను, ఇటుచేసెన్‌= ఈవిధంగా 
చేసాడు. 


తాత్పర్యం: ఇదంతా చూస్తూంటే వాళ్ళన్నగారే బలవంతంగానోో, బెల్లించో నావాడిని తన 
న్వంతం చేనికొన్నాడు. మాయతెలియని నన్ను ఇలా చేసాడు. 


అని నిశ్చయించి, గురు నే 

మనుటకునున్‌ నోరు రాక, యల్లంతన మె 
త్తని కినుకతోడ గౌరవ 

మెనసెడి వాక్యముల నతని నిట్లని యెంచెన్‌. 


అర్థాలు: అని నిశ్చయించి=ఇలా ఒక నిర్ణయానికివచ్చి, గురుని=పెద్దవాడిని, ఏమనుటకునున్‌= ఏమంటానికీ, 
నోరురాక=నోరు పెగలక, అల్లంతన =అంతలోనే, మెత్తని కినుకతోడ=మృదువైన కోపంతో, గౌరవ మెనసెడి= వినయం 
తొంగిచూచే, వాక్యములన్‌=మాటలతో, అతనిని=ఆ బుద్ధ భగవానుని, ఇట్లని యెంచెన్‌=ఇలా ఎత్తి పొడిచింది. 


తాత్పర్యం: ఇలా ఒక నిర్ణయానికి వచ్చినదై పెద్దవాడిని ఏమీ అనలేక ఆగి అంతలోనే మెత్తని 
మాటలతో గౌరవం ఉట్టివడేలా బుద్ధభగవానుని ఈవిధంగా ఎత్తిపొడిచింది. 


“చల్లనిచూపు, తీయనివచస్సు, దయామృతసారవాహినుల్‌ 

వెల్లువలైన చిత్తము భువిన్‌ ద్వదధీనము లొండు చోటులన్‌ 

జెల్ల వటంచు గాథల వచింతురు, చెల్లెలి వంటి నాయెడన్‌ 

బొల్లయిపోయె నేమయ! ప్రభూ! భవదార్తజనావనక్రియల్‌. 
అర్థాలు: ప్రభూ=ఓదేవా! చల్లనిచూపు=హాయిగొలిపే నీ చూపులు, తీయని వచస్సు=మధురమైన మాటలు, 
దయామృతసార=కరుణ అనే అమృతరసాయనపు, వాహినుల్‌=ప్రవాహాలు, వెల్లువలైన=వరదలైపొంగే, చిత్తము=నీ 
మనస్సు, భువిన్‌=ఈ నేలపైన, త్వత్‌=నీకు, అధీనములు=వశమైన హృదయాలు, ఒండుచోటులన్‌=వేరే ప్రదేశాల్లో, 
చెల్లవు=పనికిరావు, అటంచు=అంటూ, గాథధలవచింతురు =ఏవేవో కథలు చెప్పుకుంటూంటారు, భవత్‌ =నీయొక్క 
ఆర్తజనావన =దీనులనురక్షించే, క్రియల్‌=పనులు, చెల్లెలివంటి=నీ సోదరిలాంటి, నాయెడన్‌=నాపట్ల, పొల్లయి 
పోయెన్‌=పనికిరాకుండా పోయినవి, ఏమయ =ఇదేమిటయ్యా! 


96 సౌందరనందము 


తాత్పర్యం: ఓస్వామీ! నీ చూవులు చల్లనివి, మాటలు తీయనివి, మనస్సేమో కరుణామృత 
రసాయన (వ్రవావోలు పొంగిపార్లేది, నీ ధర్భుంలో (వవేళించిన హృదయక్షేత్రాలు మరొక 
ధర్భంలో యిముడవు అని ఏవేవో కథలుకథలుగా చెవ్హుకొంటూంటారు. అటువంటి న్‌ 
ధర్భవరిరక్షణ (క్రియలు నీచెల్లెలివంటి నావట్ల పొల్లయిపోయాయేమయ్యా! 


నాయెడ నించుక పొరపా 

టే యున్నదియనుము, దాని కింతటి శిక్షన్‌ 
జేయుట నాయమ? మరణం 

బే యుచితము కాద, భరృవిరహము కంటెన్‌. 


అర్థాలు: నాయెడన్‌=నాయందు, ఇంచుక=కొంచెం, పొరపాటే=త హే, ఉన్నదియనుము= ఉందనుకో, దానికి= 
ఆమాత్రానికి, ఇంతటిశిక్షన్‌ చేయుట =ఇంతశిక్షవేయటం, నాయమ= ధర్మమేనా? భర్భవిరహము కంటెన్‌= భర్తతో 
ఎడబాటుకంటె, మరణంబే=చావే, ఉచితము కాద=నయంకాదా? 


తాత్పర్యం: నేను ఏకొంచెమో తవ్రుచేసానే అనుకో. ఆ మాత్రానికే ఇంత శిక్షా? భర్త 
ఎడబాటుకంటే నాకు చావు నయంకాదూ! 


దోసమొనర్చుచుండుటయు దోసిలి యొగ్గుట మాకుం జెల్లు, నా 

దోసము లెల్లసైచి తతితో దయ సూపుట మీకుం జెల్లు, నా 

హా! సకలాగమార్థనిపుణా! పరిపూర్ణ దయాపయోధి! నా 

దోసము పెద్దచేసి తలద్రుంచితి వేమయ! బోధపుష్కలా! 
అర్థాలు: దోసమొనర్చుచుండుటయు=తప్పుచేయడం, దోసిలియొగ్గుట=క్షమించమని వేడుకోవడం, మాకున్‌ 
చెల్లున్‌=మాలాంటివాళ్ళకు సరిపోతుంది. ఆ దోసములెల్ల సైచి= ఆ తప్పులన్నీ క్షమించి, తటితో=సమయానికి, 
దయసూపుట=కరుణించడం, మీకున్‌=మీ వంటి మహాత్ములకు, చెల్లున్‌=తగుతుంది. ఆహా=ఓహో! సకలాగమ= 
వేదాలన్నిటియొక్క అర్థనిపుణా=సారమెరిగినవాడా! పరిపూర్ణ=నిండైన, దయాపయోనిధి=కరుణాసముద్రా! 
బోధపుష్మలా=సమృద్ధమైన జ్ఞానంకలవాడా! నాదోసము=నా చిన్నతప్పును, పెద్దచేసి=కొండంత చేసి, తలద్రుంచితి 
వేమయః=నా తలతీసావుగదయ్యా! 
తాత్పర్యం: తవ్హుచేయడం, ఒగ్లేయమనడం మాకుచెల్లుతుంది. వాటన్నిటినీ క్షమించి 
కరుణించడం మీవని. ఆపో! వేదనిథీ! దయానముధ్రా! జ్ఞానవువ్ణులా! గోరంత తమ్మును 
కొండంతబేని నా జీవితానికే ఎనరుపెట్టావుగదయ్యా! 


శోకరూపిణియైన యశోధరాంబ 
కీ తటిన్‌ దోడికోడల నైతి నిజము; 


97 
అర్థతాత్సర్యాలు 
శాక్యకులమును మెట్టిన సతులకెల్ల 
భర్భవిరహమె నోముల ఫలమ? దేవ! 


అర్థాలు: దేవ=స్వామీ! శోకరూపిణియెన=విషాదానికే రూపమైన, యశోధరాంబకు=నీ భార్య యశోధరకు, 
ఈతటిన్‌=ఇప్పుడు, నిజము=నిజంగా, తోడికోడలనైతి=ఏరాలునయ్యాను, శాక్యకులమును=మీ శాక్యులయింట, 
మెట్టీన=కాలు పెట్టిన, సతులకెల్ల=కోడళ్ళందరికీ, భర విరహమె=భర్తల ఎడబాటే, నోములఫలమ=వారి పుణ్యాల 
ఫలితమా? 


తాత్పర్యం: ఓ వినూత్న ధర్భబోధకుడా! విషాదానికే మారురూవమైన నీ భార యశోధరకు 
ఇప్పుడు నేను నిజంగా తోడికోడలినయ్యాను. మీ శాకవంశంలో మెట్టిన ఆడవాళ్ళందరికీ 
ఇలా భర్తలతో దూరంగా ఉండటం ఆనవాయితీ వమో! 


“గౌతమగోత్రజుల్‌ పరమకారుణికుల్‌, సుకృతాత్ములయ్యెడన్‌ 
మాతృవియోగచింత యను మాట యెజుంగక యుందెదమ్మ, త 
ల్లీ! తలరన్‌ బనేమి” యని, లేని వికాసము దోంప, నన్ను మీ 
చేతులంబెట్టునప్పుడు వచించెను మా జనయిత్రి గౌతమా! 


అర్భాలు: గౌతమా=ఓ గౌతమవంశోద్భవా! గౌతమగోత్రజుల్‌=మీ గౌతమవంశంలో పుట్టినవాళ్ళు, పరమ 
కారుణికుల్‌=గొప్ప దయావంతులు, సుకృతాత్ములు =పుణ్యాత్ములు, అయ్యెడన్‌=అటువంటప్పుడు, మాతృ = తల్లితనానికి, 
వియోగచింత =దూరమవుతాననే, అనుమాట=ఆలోచనను, ఎబుంగక= మరచిపోయి, ఉండెదమ్మ= ఉంటావుతల్లీ! 
తలరన్‌=దుఃఖపడే, పనేమి=పనేముంటుంది, తల్లీ=మా అమ్మవుకదూ! అని=ఇలాచెప్పి, లేని వికాసము =అబద్ధపు 
తెలివి, తోంప=కల్పించి, నన్ను=ఈ అమాయకురాలైన నన్ను మీచేతులంబెట్టునప్పుడు =మీ చేతుల్లో పెట్టేటప్పుడు, 
మాజనయిత్రి=మా అమ్మ, వచించెను =చెప్పింది. 


తాత్పర్యం: ఓ గౌరవ గౌతమవంశంలో వుట్టినవాడా! మీ వంశలోని వాళ్ళంతా గొవ్పు 
దయావంతులు, వుణ్యాత్ళులు; అటువంటవ్లుడు నీ మాతృత్వానికివచ్చే ఇబ్బందేమీ లేదని, 
బాధవడేపనే లేదని, సుఖంగా ఉంటావనిచెప్పి నన్ను మీ చేతులలో పెట్టేటవుడు మా అమ్మ 
చెవ్పీంది. 

తమ్ముండు పాదపద్మముల దాపునకున్‌ జనుదెంచి మొక్కం, ట్రే 

మమ్మున నాయురభ్యుదయమంగళముల్‌ విలసిల్లునట్లమో 

ఘమ్మగు దీవనల్‌ సలుపంగా దొరంకొందురుగాని, సర్వమున్‌ 

వమ్మొనరించు సన్యసనపద్ధతి నేర్చుదురా భవాదృశుల్‌! 


అర్థాలు: భవాదృశుల్‌=మీవంటివారు, తమ్ముండు =చిన్నసోదరుడు, పాదపద్మముల=తన పద్మాలవంటి పాదాల, 


98 సౌందరనందము 


దాపునకున్‌=దగ్గరకు, చనుదెంచి=వచ్చి, మొక్కన్‌=ప్రణమిల్లితే, ప్రేమమ్మునన్‌=ఆదరంతో, ఆయుః =జీవించేకాలం, 
అభ్యుదయ =అభివృద్ధి, మంగళముల్‌= శుభపరిణామాలు, విలసిల్లునట్లు =పెరిగేటట్లు, అమోఘమ్మగు = ప్రశస్తమైన, 
దీవనల్‌= ఆశీస్సులు, సలుపంగా=ఇవ్వటానికి, దొరంకొందురుగాని=ప్రయత్నిస్తారుకాని, సర్వమున్‌= జీవితాన్ని మొత్తాన్ని 
వమ్మొనరించు=ప్రయోజనంలేకుండాచేసే, సన్యసనపద్ధతి =వైరాగ్య మార్గాన్ని, నేర్పుదురా=బోధిస్తారా? 
తాత్పర్యం: మీవంటి పెద్దవారు తమ్ముడు కాళ్ళదగ్రరకొబ్చి నమన్మురిన్తే ఆదరంతో దగ్గరకు 
తీనికొని ఆయువు అభ్యుదయం శుభాలుపెరిగే గొప్పవరాలు ఇస్తారుకాని, జీవితం మొత్తం 
నాశనంబేసే విధంగా సన్యానమార్గాన్ని బోధించడం ఎంతవరకు న్యాయం చెవ్బండి! 


కాలముచెల్లి, పశ్చిమముఖమ్మునం బ్రాయపుం ట్రొ ద్దొకింతలో 
వ్రాలంగ నున్న పెద్దలు, భవత్రతిపాదిత ధర్మమార్గ చిం 
తాలసితాత్ములై, తెలిసి దారసుతాదుల నుజ్జగించినన్‌ 

బోలు; నిదెట్టు లొప్పితివి? మొగ్గను ద్రుంచుట, పిందె కోయుటల్‌. 


అర్థాలు: కాలముచెల్లి=అనుభవించే వయసంతా ఉడిగిపోయి, ఒకింతలో=కా సేపటికే, ప్రాయపున్‌ ప్రాద్దు= 
ఆయువనే సూర్యుడు, పశ్చిమముఖమ్మునన్‌=పడమటి దిశకు, వ్రాలగనున్న=వాలిపోవడానికి సిద్ధంగానున్న, 
పెద్దలు=ఐవయసుమళ్ళీనవారు, భవత్‌=నీచేత, (ప్రతిపాదిత=అందింపబడిన, ధర్మమార్గ=ఆచరణపద్దతి, చింతా 
లసితాత్ములై= అవలంబించాలనే ఆలోచనగలవారై, తెలిసి=పూర్తిగా జీవితాన్ని అనుభవించి, దారసుతాదులన్‌= 
భార్యాపిల్లలు మొదలైన సంసారాన్ని, ఉజ్జగించినన్‌=వదిలిపెడితే, పోలు=అది ఒకరకంగా మంచిపద్ధతి, మొగ్గను 
ద్రుంచుట=విరియకముందే పూవును తెంపేయడం, పిందెకోయుటల్‌=పెద్దగాకముందే కాయలు కోయటం, 
ఇదెట్టులొప్పితివి=ఇదేవిధంగా మంచిదో చెప్పు. 


తాత్పర్యం: కాలంబెల్లిన వండు ముదునళ్ళు చావడానికి ముందు నీ నిడ్డాంతం నమ్మి 
భార్వావిల్లల్ని సంసారాన్ని వదిలిపెట్టి నీవెంట వడితే బాగానే ఉంటుంది. కాని, ఇదేమిటి? 
విదవకముందే పూలుతెంవడం, కసరుగాయలు కోయడం... ఇదేమైనా బాగుందా? 


“సత్తెముతో నహింసవలె శాశ్వతికమ్మగు భర్తయోగసం 

పత్తికి భాజనంబవయి, వర్థిలు మమ్మరొ” యంటికాదె, యా 
ర్యోత్తమ! మా వివాహపు ముహూర్తమునన్‌ బ్రణమిల్ల, నేల మా 
పొత్తెడసేయుటల్‌, భవదమోఘవచస్మత కేల లోపముల్‌? 


అర్థాలు: ఆర్యోత్తమ=ఉత్తములలో ఉత్తముడా! మావివాహపు=మాపెండ్లినాటి, ముహూర్తమునన్‌ =శుభవేళలో, 
ప్రణమిల్లన్‌=నీ కాళ్ళకుమొక్సితే, సత్తెముతోన్‌=నిజం మాట్లాడటానికి, అహింసవలె=బాధ పెట్టకుండా ఉంటానికిగల 
సంబంధంలా, శాశ్వతికమ్మగు =నిరంతరమైన, భర్తయోగసంపత్తికి=మగనితోకలసి ఉండటానికి, భాజనంబ 
వయి=యోగ్యురాలివై, వర్థిలుమమ్మరొ=పైకిరా తల్లీ, అంటికాదె=అన్నావుకదా, ఏల=ఎందుకు, మాపొత్తు= మాబంధం, 


అర్థతాత్సర్యాలు 99 


ఎడసేయుటల్‌=తెంపటం ఎందుకు? భవత్‌=నీ, అమోఘవచస్మతకు=తిరగులేని వాగ్బలానికి, ఏల= ఏమిటియీ, 
లోపముల్‌=విరోధాలు? 


తాత్పర్యం: ఉత్తమోత్తముడా! మా పెండ్లివేళ మేము నీకాళ్ళకు మొక్కితే వమనిదీవించావ్‌! 
సత్యానికి అహింసనకు శాశ్వతమైన బంధం ఎలా ఉంటుందో అలాంటి బంధంతో మమ్ముల్ని 
(బతకమన్నావుకదా! ఇవ్చుడు ఎందుకు మా బంధాన్ని నీవే తెంపేసావ్‌? పవిత్రమైన నీ మాటకు 
విలువలేదా? 


పిట్టలుగా మృగములుగాం 

బుట్టుండని శాపమిచ్చి పోగూడదొ, మే 
మట్టే జంటం బాయక 

చెట్టుల గుట్టలను బట్టి జీవింతుముగా. 


అర్భాలు: పిట్టలుగా =పక్షులుగానో, మృగములుగాన్‌ =అడవిజంతువులుగానో, పుట్టుండని= పుట్టమంటూ, 
శాపమిచ్చి=మమ్మల్ని శపించి, పోగూడదొ=వెళ్ళిపోకూడదా? మేము=మేమిద్దరం, అట్టే=ఆవిధంగానే, జంటం 
బాయక =విడిపోకుండా, చెట్టులగుట్టలబట్టి= ఏచెట్టుమీదనో ఏగుట్టమీదనో, జీవింతుముగా =బ్రతికేవాళ్ళంకాదా! 


తాత్పర్యం: వక్షులుగానో జంతువులుగానో వుట్టమని శవి స్తే ఇంతకంటే బాగుందేది. 
వాటిలాగానే వచెట్టుమీదనో ఏగుట్టమీదనో కలిని జీవించేవాళ్లంకదా! 


వలలోం జిక్కిన జక్కవ 

పులుంగుంబలె డిందువడి కవూకువు మనుచున్‌ 
విలపించు నా మనోహరు 

నెలుంగుల్‌ చెవి సోంకుచున్న విచటికి నాకున్‌. 


అర్భాలు: వలలోన్‌ చిక్కిన =వల్లోపడ్డ, జక్కవపులుంగుంబలె =చక్రవాకపక్షిలాగా, డిందువడి= అణగిపోయి, 
కువూకువుమనుచున్‌ =కూకూమంటూ, విలపించు=ఏడుస్తున్న నామనోహరున్‌ =నాచిత్తచోరుని, ఎలుగుల్‌= 
కంఠధ్వనులు, ఇచటికి=ఇంతదూరానికి, నాకున్‌= నాకు, చెవిసోంకుచున్నవి=వినపడుతున్నవి. 


తాత్పర్యం: వల్లోవడ్డ చక్రవాకంలా కదలలేక కువుకువుమని ఏడుస్తున్న నావాడి గొంతు 
సడులు ఇంతదూరానికి కూడా నాకు వినివిస్తున్నాయి. 

పశుపక్ష్యాదుల కష్టపు 

దశ చూడంగలేని నీవు తమ్ముని యేడ్పుల్‌ 

విశదముగా వినగల్లుట 

వశిపుంగవ! నా యభాగ్యవశమునంగాదే!” 


100 సౌందరనందము 


అర్థాలు: వశిపుంగవ=ఇంద్రియవిజేతా! పశుపక్ష్యాదుల=నోరులేనివాని, కష్టపుదశ=బాధపడే విధం, చూడం 
గలేని=చూడలేని, నీవు=దయాసముద్రుడవు, తమ్మునియేడ్సుల్‌=తమ్ముడి రోదనలు, విశదముగా= ప్రత్యక్షంగా, 
వినగల్లుట=వినిసహిస్తున్నావంటే, నాయభాగ్యవశమునన్‌=నాదురదృష్టంవల్ల, కాదే=కదా! 


తాత్పర్యం: ఓ జితేంద్రియ్రేష్టా! వక్షులు జంతువులు బాధవడుతూంటేనే చూడలేని నీవు 
తమ్ముడు రోదిన్తూంటే ఎదురుగావుండి వింటున్నావంటే అది నాదురడ్భష్టం కాదా! 


కని కడవెళ్ళని దుఃఖ 

మ్మునం బొరలెడి దేవింగాంచి ముదుసలి చెలి యో 
ర్తనునయము నయముగల మె 

త్తని పలుకులం బెక్కుగతులం దాలిమి గబిపున్‌. 


అర్థాలు: కని=ప్రాప్తించి, కడవెళ్ళని=పూర్తిగాపోని, దుఃఖమ్మునన్‌=విచారంతో, పొరలెడి= పడిదొర్లే, దేవిన్‌=తన 
యజమానిని, కాంచి=చూచి, ముదుసలిచెలియోర్తు=ఒక ముసలి చెలికత్తె అనునయము=ఓదార్పు, నయముగల= 
మృదువుకలిసిన, మెత్తనిపలుకులన్‌=బాధ కలిగించని మాటలతో, పెక్కుగతులన్‌ =అనేకవిధాలుగా, తాలిమి 
గబిపున్‌=అణకువ నేర్చుతోంది. 


తాత్పర్యం: వచ్చిన దుఃఖం వూర్తిగాపోక వడిదొర్లుతున్న యజమానిని చూచి ఒకముసలి 
చెలికత్తె ఓదారుస్తూ మృదువుగా మెత్తనిమాటలతో అనేకవిధాలుగా ఊరుకోబెట్టింది. 


“పరమమృుదువయ్యు, జీవితేశ్వరుని కంటె 
ధీరమానస మా చిన్న దేవి యనుచు 
జెప్పికొని మెచ్చుగా సంతసింతు మేము; 
ఇంతమాత్రకె బేలవైతేమి తల్లి! 


అర్థాలు: మాచిన్నదేవి=జమా చిన్న రాణి, పరమమృదువయ్యు=ఎంతో సుకుమారమైనా, జీవితేశ్వరునికంటె= 
తనభర్తకంటె, ధీరమానస=ఎంతో ధైర్యచిత్తం కలది, అనుచు =అని, చెప్పికొని =చెప్పుకొంటూ, ఏము=మేమంతా, 
మెచ్చుగా =పొగడుకొని, సంతసింతుము= సంతోషిస్తాం, ఇంతమాత్రక =అయ్యో ఇంతమాత్రానికే, బేలవైతి= 
పిరికిదానివయ్యావు, ఏమితల్లి=ఏమిటమ్మా ఇది? 


తాత్పర్యం: మా చిన్నిరాణి చూడటానికి ఎంతో నుకుమారమైనా ధీరగంభీరుడు తనభర్త 
నందకుమారునికంటా ఎంతో ధైర్యసావాసాలు కలిగింది అని నిన్నెంతగానో పొగుడు 
కొంటూంటాం. అలాగని మేమెంతో సంతోషిస్తాం. కాని ఇదేమిటితల్లీ! నీభర్త రావడం కాస్తంత 
ఆలన్యమైతేనే ఇలా అయిపోయావు! నీవింత విరికిదానివని మేమెప్పుడూ అనుకోలేదు. అయ్యా... 
ఏమిటమ్మా ఇది? ఊరుకో! 


అర్థతాత్సర్యాలు 101 


దినదిన మెంతమంది గురుదేవుని దర్శన మాచరింపంగా 
జనరు? సపర్య సల్సి నిజసద్మము చేరరు? పెద్దకాలమై 
కనినకతాన నీవిభుండు గౌతమదేవునితోడ నేమి మం 

తనమున నున్నవాండొ, తనుదాం జనుదెంచెడి నింత నంతటన్‌. 


అర్థాలు: దినదినము=ప్రతిరోజూ, ఎంతమంది=ఎందరుభక్తులు, గురుదేవుని= బుద్ధభగవానుని, దర్శన మాచరింపం 
గా=చూడటానికి, చనరు=వెళ్ళటంలేదు? సపర్యసల్సి= సేవచేసికొని, నిజసద్మము =వారిండ్లకు, చేరరు= తిరిగివెళ్ళరు? 
పెద్దకాలమై=ఎంతోకాలం క్రితం, కనినకతాన =చూచినందువల్ల, నీవిభుండు=నీ భర్త నందుడు, గౌతమదేవునితోడ = 
అన్నగారిమీది ప్రేమతో, ఏమి=ఏమేమి, మంతనమునన్‌=రహస్య సమాలోచనాలలో, ఉన్న వాండొ=మునిగిపోయాడో! 
ఇంతనంతకున్‌ =ఇప్పుడు కాకపోతే ఇంకొంత సేపటికి, తనుదాన్‌= తనంతటతానే, చనుదెంచెడిన్‌=వస్తాడు చూడు. 


తాత్పర్యం: (ప్రతిదినం ఎంతమంది జనం ఆ అయ్యవారిదర్భనానికి వెళ్ళడంలేదు? వారి 
సేవచేనికొని ఇంటికి తిరిగి వెళ్ళడంలేదు? ఎంతోకాలంగా అన్నగారిని చూడనందువల్ల ఏవేవో 
కుటుంబవిషయాలు మాట్లాడుకొంటూ ఉండిపోయి ఉండొచ్చు. ఇవ్హుదుకాకపోతే ఇంకొంత 
సేవటికి నీభర్త తనంతతానే వస్తాడుచూన్తూండు. 


కన్నుసన్నల మెలంగెడి కాంతుగుటిచి 

యీ యధీరవిచారము లింపు గావు; 

విభుండు గ్రమ్మణివచ్చెడి వేళయయ్యె 

లెమ్ము, మాయమ్మ! యని సాంత్వనమ్మొనర్చె. 
అర్థాలు: కన్నుసన్నలమెలంగెడి =నిత్యం చెప్పినట్లు చేసే, కాంతుగులిచి=నీ భర్తనుగురించి, ఈ=ఇటువంటి, 
అధీర =అల్పమైన, విచారములు=ఆలోచనలు, ఇంపుగావు=బాగుండవు, విభుండు =నీ భర్త నందుడు, 
క్రమ్మణివచ్చెడి=తిరిగివచ్చే, వేకయయ్యె=సమయమయింది, లెమ్ము=ఇంక దుఃఖాన్ని ప్రక్మన పెట్టి లే, మాయమ్మ=మా 
అమ్మవుకదూ! అని =అనిచెబుతూ, సాంత్వనమ్మొనర్చె =అనేక విధాలుగా ఊరుకోబెట్టింది. 


తాత్పర్యం: నీవు ఎలా చెబితే అలా నడిచే నీభర్త గురించి ఎందుకు ఇటువంటి మాటలతో 
నీ మెదడు పాదుచేనికొంటావు? వతివ్రతలకు ఇటువంటి వలుకులు మంబివికావమ్మా/ ఇంక 
నీ ప్రియభర్త తిరిగివచ్చే వేళయిందికదా! ఇంక లేమ్మా... మా అమ్మవుకదూ/ ధైర్యంగా 
ఉందమంటూ అనేకవిధాలుగా ఆ వృద్ధచెలికత్తె సుందరిని ఓదార్చింది. 


అంతట భానుమంతుం డపరాంబుధి [గ్రుంకంగ, నత్తలోదరీ 
స్వాంతమునందుంబోలెం గలయన్‌ దెసలెల్లం దమంబు ప్రాతె, నా 
కాంతను బుజ్జగించు చెలికత్తెలు విత్తెడు నాసపోల్మి నొ 
క్కింతవెలుంగు దోంప నుదయించెను దారక లక్కడక్కడన్‌. 


102 సౌందరనందము 


అర్థాలు: అంతట=అసమయంలో, భానుమంతుండు=సూర్యుడు, అపరాంబుధి=పశ్చిమ సముద్రంలో, క్రుంకం 
గన్‌=దిగిపోగా, ఆ+తలోదరీ=ఆ ఉదరం లోతైన సుందరియొక్క స్వాంతమునందున్‌ =అంతరంగంలోని ప్రదేశం, 
పోలెన్‌=వలె, దెసలెల్లన్‌ =దిక్కులన్నీ కలయన్‌=కలిసిపోయేటట్లు, తమంబుప్రాంకెన్‌=చీకట్లు వ్యాపించాయి. 
ఆకాంతను =ఆమెను, బుజ్జగించు=ఊరడించే, చెలికత్తెలు =పరిచారికలు, విత్తెడున్‌=ఆమెహృదయంలో నాటే, 
ఆసపోల్మిన్‌=చిన్ని ఆసక్తివలె, ఒక్కింత=పిసరంత, వెలుంగుదోంపన్‌=కాంతి కనిపించేలా, అక్మడక్నడన్‌= దూరదూరంగా, 
తారకలు=చుక్కలు, ఉదయించెను =పొడిచాయి. 


తాత్పర్యం: ఈ విధంగా చెలికత్తెలు ఊరడిస్తూందగా (ప్రొద్దుక్రుంకింది. ఆ నుందరి మననులో 
వలెనే దిక్కులన్నీ చీకట్లు వ్యావించాయి. ఆమెను ఊరడించే చెలులు ఆమెలో నాటే ఆశలనే 
విత్తనాలలాగా కొంచెం వెలుగనివించేలా అక్షుదళ్ళుడా చుక్సులుపొడిచాయి. 


ఇది 


103 


అనుతాపము 


స్మరదుర్శదున్‌ బట్టి సపరివారంబుగాం 
బశువరించిన యజ్ఞవాటివోలె, 
నూర్మిసంక్షోభమ హోపద్రవము లేక 
నిశ్చలంబగు శాంతనీరధివలెం, 
బ్రావృట్బయోధరావరణమ్ము తొలంగి ని 
ర్మలమైన శారదాభ్రమ్ము వోలెం, 
బ్రశమిత రాజసారంభమై మటి శుద్ధ 
సత్వప్రకాశమౌ స్వాంతమువలె, 


శాంతపావన గంభీర సరళభావ 
బంధురంబయి ధర్మదేవత స్వయమ్ము 
కోరి కట్టించుకొన్నట్టి కొల్వుకూట 
మనంగ నొప్పారు బౌద్ధవిహారభూమి. 


అరాలు: స్మరదుర్మదున్‌=దుర్మార్లుడైన మన్మధుని, పట్షి=వడిసిపట్సి, సపరివారంబుగాన్‌= అతనికి తోడొచ్చే వసంతాదుల 
థ్‌ గా ట్‌ ట్‌ 

సహితంగా, పశువరించిన =విశసనంచేసిన(బలిచేసిన), యజ్ఞవాటివోలెన్‌ =హోమగుండంలాగా, ఊర్మి=కెరటాలతో, 
నంక్షోభ=కల్లోలమై, మవాో =గొవ్ప, ఉవద్రవములేక =గత్తరలేకుండా, నిశ్చలంబగు =చలనంలేని, 
శాంతనీరథివలెన్‌= ప్రశాంతమైన సముద్రంలాగా, ప్రావృట్‌=వర్షాకాలపు, పయోధర=మేఘాల, ఆవరణమ్ము=కప్పు, 
తొలంగి=తప్పుకొని, నిర్మలమైన =స్వచ్చమైన, శారద=శరత్కాలపు, అభ్రమ్మువోలెన్‌ =ఆకాశంలాగా, ప్రశమిత= చల్లబడ్డ, 
రాజన =రజోగుణంతో, ఆరంభమై =మొదలై, మటి=చివరికి, శుద్ధ సత్వ=అచ్చమైన సత్త్వ గుణంచేత, 
ప్రకాశమౌ=కాంతులీనే, స్వాంతమువలె=మనస్సులా, శాంత =ప్రశాంతమైన, పావన =పవిత్రమైన, గంభీర=బిగుతైన, 
సరళభావ=మృదుభావంచేత, బంధురంబయి= మనోహరమైన, ధర్మదేవత =న్యాయాచారదేవత, స్వయమ్ము=తానే, 
కోరికట్టించుకొన్నట్టి= కావాలనికట్టించుకొన్న, కొల్వుకూటమనంగ =సభాభవనంలా, బౌద్ధవిహారభూమి =బుద్దుని 
ఆశ్రమం, ఒప్పారు=ప్రకాశిస్తోంది. 


తాత్పర్యం: మన్మథుని వరివారంతోకలివి బలిచేనిన యజ్ఞభూమిలా, కెరటాలగత్తరలేని 


104 సౌందరనందము 


నిళ్ళులమైన సముద్రంలా, వర్షమేఘాలుతొలగి నిరలమైన శారదాకాశంలా, రజోగుణం తగ్గి 
సత్వగుణం పొంగిన మనన్సులా, ప్రశాంతం వవిత్రం గంభీరం వృదుభావాలచేత అందమైన 
ధర్భదేవత కావాలని కట్టించుకొన్న నభావేదికలా ఆ బుద్ధునివివోారభూమి (వకాళిస్తోంది. 


తజచగు చెట్లనీడ సికతాకృతవేదుల సావధానతన్‌ 

గితిగొని యుండు శిష్యులకుం గేవలతాపరమార్థబోధముల్‌ 
గఅపెడి శాక్యమౌనిపయిం గమ్మందనమ్ముల క్రోవులైన క్రొ 
వ్విరులను జల్లుచుండుం బృథివీరుహముల్‌ సుకృతంబు 'పెంపునన్‌. 


అర్థాలు: తజచు+అగు=ఎక్కువైన, చెట్లనీడ=వృక్షాల ఛాయలు, సికతాకృత=ఇసుకతో చేయబడిన, వేదుల=వేదికలు, 
సావధానతన్‌=వినడానికి సిద్ధంగా ఉండి, గిటికొని=చుట్టూచేరి, ఉండు=ఉన్న్క శిష్యులకున్‌= అంతేవాసులకు, 
కేవలతా=కేవలం, పరమార్థబోధముల్‌=మోక్ష సంబంధమైన (ప్రవచనాలు, కబిపెడి=నేర్చే, శాక్య 
మునిపయిన్‌=బుద్ధదేవునిపై, కమ్మందనమ్ముల=సువాసనల, క్రోవులైన=చల్లేవైన, క్రావ్విరులను=క్రొత్తపూలను, 
సుకృతంబు= పూర్వపుణ్యం, పెంపునన్‌=ఎక్కువైనందున, పృథివీరుహముల్‌=పరిసర వృక్షాలు, చల్లుచుండున్‌= 
చల్లుతూంటాయి. 
తాత్పర్యం: నిండైన చెట్లనీడలలో ఇనుకవేదికలపై విద్యార్థులైకూర్చున్న శిమ్యులకు మోక్ష 
మార్గాలు మాత్రమే బోధించే శాక్యమునిపైన అక్టుడి పెద్ద పెద్దచెట్లు తమవూర్వవుణ్యంచేత 
సువాననలు వెదజల్లే (కొంగొత్త వూలను చల్లుతున్నాయి. 

గురువరు నుపదేశమ్ములు 

మఖణవక చింతనముసల్చి, మాన్యములు తదా 

చరితముల నాచరింతురు 

బురములం దిరుగుదురు బుద్ధమునివరు శిష్యుల్‌. 


అర్థాలు: బుద్ధమునివరు=బుద్ధభగవానుని, శిష్యుల్‌=అనుచరులు, గురువరున్‌=తమగురువు గారైన బుద్దుని, 
ఉపదేశమ్ములు=బోధలు, మజివక=వెంటనే మరచిపోకుండా, చింతనము సల్పి=మననంచేసి, మాన్యములు= 
గౌరవింపదగినవి అయిన, తదాచరితములన్‌=ఆచరింప దగినవాటిని, ఆచరింతురు=తమ నిత్యజీవితంలో 
అనుసరిస్తారు, పురములన్‌=ఆయా పట్టణాలలో, తిరుగుదురు=చరిస్తారు. 


తాత్పర్యం: ఆవిధంగా బుద్దుడుబేసే బోధనలు వెంటనే మరచిపోకుండా మననం చేనికొంటూ, 
ఆచరణలో పెడుతూ ఆ శిష్యులు వట్టణాలలో తిరుగుతూంటారు. 
క్షణవిజ్ఞాననిరూపణమ్ములు, నహింసాధర్మసార ప్రసా 
రణముల్‌, జాతివిభేదకాననకుఠారమ్ముల్‌, దయాసత్యపో 


105 
అర్థతాత్సర్యాలు 
షణముల్‌, గౌతము భాషణమ్ము, లవి శిష్య శ్రేణి తత్రాంతప 
ట్టణవల్లీ జనసన్నివేశములం జాటంబోదు రశ్రాంతమున్‌. 


అర్భాలు: క్షణవిజ్ఞాన=మనకు కనిపించేదంతా క్షణభంగురం శాశ్వతంకాదు అనే తెలివికి, నిరూపణమ్ములున్‌= 
కొన్ని ఉదాహరణలు, అహింసాధర్మ=మనం చేసేపనివల్ల మరొక జీవికి బాధకలగకూడదనే న్యాయంయొక్క 


సార=నిగ్గును, ప్రసారణముల్‌=వెదజల్లేవి, జాతివిభేద= పుట్టుకచేత ప్రాప్తించే తెగల తేడాలనే, కానన=అడవికి, 
కుఠారమ్ముల్‌=తెగనరికే గండ్ర గొడ్డళ్ళు, దయాసత్య=తక్కువవారిపైన కరుణ అనే మనోవ్యాపారం ఎట్టిపరిస్థితుల 
లోను నిజంచెప్పటనే మరోమనోవ్యాపారం ఈరెంటికీ, పోషణమ్ముల్‌=బలంచేకూర్చేవి, అవి=అనే సూర్యకిరాణాలైన, 
గౌతము=ఆ బుద్దుని, భాషణమ్ములు =అమూల్యమైన పలుకులరత్నాలను, శిష్యశ్రేణి=వారి అంతేవాసుల బృందాలు, 
తత్‌ ప్రాంత=ఆ పరిసరములందలి, పట్టణవల్లీ= ఆవాసాల మధ్యగల, జన=ప్రజల, సన్నివేశములన్‌= సమూహాల 
కంతకూ, అశ్రాంతమున్‌= విశ్రాంతిలేకుండా అన్నివేళలా, చాటంబోదురు =తెలియజెప్పటానికి పోతూంటారు. 


తాత్పర్యం: కనివించేవన్నీ బుద్భుదాలని కొన్ని ఉదావారణలు, అవాంనాధర్భనారాన్ని 
వెదజల్లేవికొన్ని, జాతివర్ణభేదాల అడవిని నరికేసే వరికరాలుకొన్నీ, దయానత్యాలకు బలం 
చేకూర్చవికొన్నీ అయిన బీకటినిపోగొట్టే బుద్దుని బోధనలు ఆయాప్రాంతాల (ప్రజాహ్మదయాల్లో 
బలంగా చాటిచెప్ప్రటానికి వారి శివ్యగణాలు నిరంతరం పోతూనే ఉంటారు. 


ఛాగమ్ము మెడకుం గసాయికత్తికి మధ్య 
వెసంజొచ్చి వేటు తప్పించువారు, 
మాలపల్లెల కేగి మంచిమాటలు చెప్పి 
దేహ శౌచమ్ము బోధించువారు, 
దూరతఃపరిహృతదర్గంధకుష్ట దే 
హుల కుపచారముల్‌ సలుపువారు, 
ఆప్రవియోగసంతప్తుల కూజట 
చెప్పి విరక్తి శిక్షించువారు, 
నాండునాంటికిం బదులు వందలుగంజేరు 
జనములకు ధర్మదీక్ష లొసంగువారు 
నౌచుం దిరుగుచునుందు రత్యంతసత్య 
ధర్మశీలురు దేవదూతలవిధాన. 


అర్థాలు: ఛాగమ్ముమెడకున్‌=మేకపోతు మెడకు, కసాయి కత్తికి=హంతకునిచేతి కత్తికి, మధ్య= నడుమ, 
వెసన్‌=వేగంగా, చొచ్చి=ప్రవేశించి, వేటు =కత్తిదెబ్బను, తప్పించువారు=తొలగించు వారును, మాలపల్లెలకేగి = 
అంటరానివారి వసతులకు వెళ్ళీ, మంచిమాటలుచెప్పి=జీవితంలో చేయవలసినవేవో చెప్పి, దేహశౌచమ్ము=శరీరం 


106 సౌందరనందము 


శుభ్రంచేసికొనే మార్గాలు, బోధించువారు= తెలియజెప్పేవారును, దూరతః=దూరంగా, పరిహృత=వదిలివేయబడిన, 
దుర్గంధ=చెడు వాసనలు వెదజల్లే, కుష్టదేహులకు =కుష్టువ్యాధిపీడితులకు, ఉపచారముల్‌=సేవలు, సలుపువారు= 
చేసేవారును, ఆప్తవియోగ=దగ్గరవారు పోయిన, సంతప్తులకు=బాధితులకు, ఊఅటచెప్పి= ఊరుకోబెట్టి, 
విరక్తి=ఎప్పటికైనా వియోగం తప్పదని, శిక్షించువారు=మనసును కుదుటపరచువారును, నాండునాంటికిన్‌ = 
రోజురోజుకూ, పదులు వందలుగంజేరు=అసంఖ్యాకంగా చేరే, జనములకు=(ప్రజలకు, ధర్మదీక్షలు= బౌద్ధమత 
సంస్కారాలు, ఒసంగువారున్‌=నేర్చేవారును, బెచున్‌=అగుచూ, అత్యంతసత్యధర్మశీలురు =గొప్పవైన సత్యధర్మాలను 
అనుసరించే ఆ సన్యాసులు, దేవదూతలవిధాన =దైవపురుషుల్లాగా, తిరుగుచునుందురు= ఆశ్రమమంతా 


సంచరిస్తూంటారు. 


తాత్పర్యం: అకుడి బౌద్దనన్యానులు దేవదూతల్లాగా కొందరు కటికవానికీ మూగజీవానికీ 
మధ్యదూరి వాటినిరక్షిస్తూంటే, కొందరు మాలవల్లెలకువెళ్ళి వారికి దేవాళుభ్రతావిధులు 
బోధిస్తూంటే, కొందరు ఎవరూదగ్గరకు వెళ్ళలేని కువ్చువ్యాధి పీడితులకు సేవచేస్తూంటే, కొందరు 
దగ్గరవారు చనిపోయి బాధవడేవారిని జననధర్శంచెవ్బి ఓదారున్తూంటే మరి కొందరు 
(ప్రతిరోజూ గుంపులుగుంవులుగా ఆ(శథమంలో సేవకుచేరే ప్రజలకు బౌద్దధర్భ దీక్షలు ఇన్తూంటే 
వారు అత్యంత సత్వధర్భపరులుగా ఆ(ళమమంతా తిరుగుతున్నారు. 


వారువీరను భేదభావమ్ములేక 

దొరకునెడ భిక్షగొందు రాదరము నించి, 
నెమ్మది శయించెదరు రాత్రి నెలవు చేరి 
గురుని పాదాంతికమ్మున శిరము లుంచి. 


అర్థాలు: వారువీరను=ఆ సన్యాసులు పేదగొప్పా అనే, భేదభావమ్ములేక=తేడాలు మనసులో పెట్టుకోకుండా, 
ఆదరమునించి=ఒకరినొకరు (ప్రేమించుకొంటూ, దొరకునెడ=ఎవరైనా పిలిచి భిక్షవేస్తే, భిక్షగొందురు=దానిని 
స్వీకరిస్తారు, రాత్రి=చీకటివేళకు, నెలవుచేరి=ఆశ్రమానికి చేరి, గురుని=ఆచార్యుని, పాదాంతికమ్మున=పాదాలవద్ద, 
శిరములుంచి=తలలు పెట్టుకొని, నెమ్మది=హాయిగా, శయించెదరు =నిద్రపోతారు. 


తాత్పర్యం: ఆ బౌద్ధనన్యానులలో పేద గొప్పా అనో భేదంలేదు. అనలా తేడాలు వారి 
మననుల్లోనైతం వుట్టవు. వారు ఎవ్హ్రుడూ ఒకరినొకరు ఆదరంతో (పేమగానే మనలు కుంటారు. 
సాయంత్రానికి ఊళ్ళోకి భిక్షకోసంవెడతారు. ఎవరైనా విలిచి పెడితే న్వీకరిస్తారు. రాత్రికి 
ఆ(శమంబేరి గురువుగారి పాదాలవద్ద తలలు పెట్టుకొని వోయిగా నిద్రిస్తారు. 


చూపు మేరకె చిత్తవిక్షోభములన 
ణంచి యానందధామ మనంగనొప్పు 


అర్థతాత్సర్యాలు 107 


నా విహారమ్ము నందుని భావమునకు 


నింతయనరాని విక్షోభహేతువయ్యె. 


అర్థాలు: చూపుమేరకె=ఒక్కదృష్టి మాత్రంచేతనే, చిత్తవిక్షోభములను=మానసిక వ్యధలన్నిటినీ, అణంచి= క్రొక్కిపెట్టి, 
ఆనందధామము=శాశ్వత సంతోషానికి కేంద్రము, అనంగనొప్పున్‌= అనేవిధంగా వెలుగులు చిందే, ఆ విహారమ్ము=ఆ 


బుద్ధుని ఆ(శమం, నందుని =నూతనంగా చేరిన నందకుమారుని, భావమునకున్‌ =ఆలోచనలకు, 
ఇంతయనరాని =గొప్పు, విక్షోభ= బాధకు, హేతువయ్యె=కారణమైంది. 


తాత్పర్యం: ఒకుచూవుతోనే జనుల మాననిక నమన్యలకు వరిషారం చూవించే ఆనంద 
ధామంగా పేర్గన్న బుద్దుని వివోరభూమి నందునికి మాత్రం గొవ్పుబాధా కారణమయింది. 


బోనునం బడ్డ భద్రగజపోతము పోలిక రోషదుఃఖితం 

బైన మనంబుతోం, దరళితాశ్రువిమూఢవిలోకనమ్ముతో 
నానృపసూతి యేకతములైన ప్రదేశములందుం జేరి యెం 
తేని కుమారిలున్‌ జలరుహేక్షణం బ్రేయసి నెంచి యిట్లనున్‌: 


అర్థాలు: ఆన్ఫపసూతి=ఆ రాకుమారుడైన నందుడు, బోనునన్‌=కపటపుగోతిలో, పడ్డ=పడిపోయిన, భద్రగజ 
పోతము=మదించిన పట్టపుటేనుగు, పోలిక=విధంగా, రోష=కోపంతో, దుఃఖితంబైన =రోదించుచున్న మనంబు 
తోన్‌=మనస్సుతో, తరళిత=మెరుస్తూన్న, అశ్రు =కన్నీటిచేత, విమూధ=అచేతనమైన, విలోకనమ్ముతో=చూపుతో, 
ఏకతములైన=ఒంటరి, (ప్రదేశములందున్‌=చోట్ల, చేరి=ప్రవేశించి, ఎంతేని=ఎంతగానో, కుమారిలున్‌=దుఃఖ 
పడుతూంటాడు, జలరు హేక్షణన్‌ =పద్మాలవంటి కన్నులుగల, పేయసిన్‌= ప్రియురాలైన సుందరిని, ఎంచి= తలచుకొని, 
ఇట్లనున్‌=ఈ విధంగా అనుకొంటూంటాడు. 


తాత్పర్యం: ఆ రాకుమారుడైన నందుడు కవటవుగోతిలోవడిపోయి బయటకురాలేక 
బయటవడని కోవంతో రోదించే మదించిన వట్టవుటేనుగులా బాధవదుతూన్న చిత్తంతో, 
కన్నీటితో మెరున్తున్నా చైతన్యం కోల్పోయిన ఎక్ళడచూస్తున్నాడో తెలియని కంటిచూవులతో 
ఒంటరిగా ఎవరూకనివించని చోటుల్లో చేరి ఎంతగానో బాధవడుతూన్నాడు. అంతలోనే 
వద్భాలవంటి కన్నులుగల తన (ప్రియురాలు సుందరి గుర్తుకొచ్చింది. ఆమెను తలచుకొంటూ 
ఈ విధంగా విలవిస్తూన్నాడు నందుడు. 


“హా! నవనీతకోమలి! ప్రియా! జగదేక విమోహనాంగి! నా 
ప్రాణధనంబ! నా ప్రణయరాజ్యరమారమణీయ వైభవం 

బా! నిను బాసి యొంటిమెయిం బ్రాణముతో నిట నున్నవాండ, నీ 
దీనుని నిస్సహాయుని గతిన్‌ గనువారలు లేక నెచ్చెలీ! 


108 సౌందరనందము 


అర్థాలు: హా=ఓ, నవనీతకోమలి=వెన్నవలె మెత్తనైన మృదువైనదానా! ప్రియా=నా ప్రియురాలా! జగదేక= 
ప్రపంచంలో సాటిలేని, విమోహనాంగి=బాగా ఆకర్షించే అవయవాలుగలదానా! నాప్రాణధనంబ=నా జీవన విత్తమా! 
నా ప్రణయరాజ్య=నా (ప్రేమ సామ్రాజ్యమనే, రమా=లక్ష్మికి, రమణీయ=మనోహరమైన, వైభవంబా= సంపదనే 
ప్రాణప్రియా! నెచ్చెలీ=మంచిస్నేహితురాలా! సుందరీ! ఈదీనుని=ఈ బాధపడేవానిని, నిస్సహాయుని గతిన్‌= ఏవిధమైన 
సహాయం లేనివానివలె, కనువారలులేక=నా హృదయం తెలిసినవారు కనిపించక, నినున్‌=ప్రేయసివైన నిన్ను 
పాసి=విడిచి పెట్టి, ఒంటిమెయిన్‌= ఒంటరిగా, ఇటన్‌=ఇక్కడ ఈ ఆశ్రమంలో, ప్రాణముతో=ఇంకా బ్రతికే, ఉన్నవాం 
డన్‌= ఉన్నాను. 


తాత్పర్యం: ఓ వెన్నవంటి మృదువైనదానా! (వవంచంలో సాటిలేని మోహనాంగీ! నా ప్రాణ 
ధనమా! నా ప్రియురాలా! నా (ప్రేమసామాజ్య లక్ష్మికి ఆనందదాయకమైన గొప్పనంవదా! 
ప్రాణస్నేహొతురాలా! ఇక్కడ ఈ దీనుడు నీవ్రియుడు ఒంటరిగా నవోయంచేసేవారు లేక 
ఇంకా (ప్రాణాలతోటే డఉన్నాడునుమా! 


3 నయనమ్ములాన, గురునిం గని (మొక్కిడి యంతలో ననా 

శ్యానవిశేషకమ్ము భవదాననలక్ష్మి భజింపవత్తుంగా 

దా! నను నమ్ము” మంచు శపథమ్ములు పల్కిన, ధర్మవృత్తికిన్‌ 

హాని యొనర్చలేక సరియంటిని, తత్ఫల మిట్టులయ్యెంబో. 
అర్థాలు: నీ నయనమ్ములాన=నీ కనులమీద ఒట్టు, గురునింగని=అన్నగారిని చూచి, మొక్కిడి= సేవించి, 
అంతలోన్‌=ఆవెంటనే, అనాశ్యాన=ఎండిపోని, విశేషకమ్ము=మకరికా పత్రంతో శోభించే, భవదాననలక్ష్మి=నీ 
ముఖసౌందర్యాన్ని భజింపవత్తుగాదా =పొగడటానికి వస్తానుకదా! ననునమ్ముము=నామాట నమ్మవూ, అంచు= అంటూ, 
శపథమ్ములు=ఒట్లు, పల్మిన=వేసికూడా, ధర్మవృత్తికిన్‌=సేవాధర్మానికి, హానియొనర్చలేక=నష్టంచేయలేక, 
సరియంటిని =ఇక్కడ సరే అన్నాను, తత్సలము =దానిఫలితం, ఇట్టులయ్యెంబో =ఇలా తయారయింది సుమా! 


తాత్పర్యం: అన్నగారికి భిక్షపెట్టి వెంటనే నీబుగ్గలమీది మకరికలు ఆరిపోకముందే తిరిగి 
వచ్చి సే ముఖలక్ష్మిని నేవించుకుంటాను, నీ కనుదమ్ములమీదొట్టు, నన్నునమ్మమంటూ వెళ్ళాను. 
ఇక్టడ అన్నగారి ఆదేశాన్ని ఎదిరించలేక సరేనన్నాను. దాని ఫలితమేయిది. ఇలా అవుతుందని 
నేనూపొంచలేదు. 


తడంబడుగుండెతో నెదురుదారులు సూచుచు నిల్చినిల్చి, యె 
య్యెడకును జాడగానమిం జెలీ! నను దూతితొ, దూఅకుంటివో! 
పడమటిగాడ్పు దెబ్బతిని, వాడిన తీవవిధమ్మునన్‌ బడ 

ల్పడి వసివాడి కుట్టిమముపైం బడి కన్నులు తేలవైచితో. 


అర్థతాత్సర్యాలు 109 


అర్థాలు: తడంబడు గుండెతోన్‌=తబ్బిబ్బుపడుతూ కొట్టుకునే గుండెతో, ఎదురుదారులు=నాకై ఎదురుచూపులు, 
సూచుచు=చూస్తూ, నిల్చినిల్చి=ఎంతోసేపు నిలబడి, ఎయ్యెడకును=ఎంత సేపటికీ, జాడగానమిన్‌=నన్నుచూడలేక, 
చెలీ=ఓ ప్రియురాలా! ననుదూజితొ =నన్ను తిట్టుకున్నావా? దూజకుంటివో =తిట్టుకోలేదా? పడమటిగాడ్పు=వేసవి 
వేడిగాలుల, దెబ్బతిని= బాగా వడదెబ్బతిని, వాడిన =వడలిపోయిన, తీవవిధమ్మునన్‌ =పూలతీవలా, బడల్పడి= 
బడలిపోయి, వసివాడి=మృదుత్వంపోయి, కుట్టిమముపైన్‌=తీగసాగే పాకమీద, పడి=పడిపోయి, కన్నులు=నీ కళ్ళు, 
తేలవైచితో =తేలేసావా? 


తాత్పర్యం: (ప్రియా! తడబడే గుండెతో నాకోసం ఎదురుచూచి ఎంతోసేవు నిలబడి ఎంతకూ 
నాజాడ కనివించక నన్ను తిట్టుకున్నావా? చివరికి వడదెబ్బ తిని వాడిపోయి వాలిపోయిన 
వూలతీవలాగా నీవుకూడా కళ్ళుతేలేసావా? 


అకట! లభింపదాయెంగద! యాసమయమ్మునకైనం జేరి, నీ 
ముకుళిత లోచనమ్మయిన మోమున మోమిడి, స్విన్నబాహువ 
ల్లిక మెడకుం బెనంచికొని, “లెమ్ము చెలీ! క్షమియింపు మంచువేం 
డికొనుచు వట్టివేళ్ళసురటిం గొని చల్లంగ వీచు భాగ్యమున్‌. 


అర్థాలు: అకట=అయ్యో! ఆసమయమ్మునకైనన్‌ =ఆవేళకైనా, చేరి=అక్కడకు చేరుకొని, నీ ముకుళిత=నీవు మూసిన, 
లోచనమ్మయిన =కళ్ళుకలదైన, మోమున =నీముఖంమీద, మోమిడి=నా ముఖంచేర్చి, స్విన్న=నా చెమర్చిన, 
బాహువల్లిక=చేతులహారాన్ని, మెడకుం= నీకంఠానికి, బెనంచికొని= పెనవేసి, లెమ్ముచెలీ=మేలుకో ప్రియా, 
క్షమియింపుము=నన్ను మన్నించు, అంచు=అంటూ, వేండికొనుచు=నిన్ను (బ్రతిమిలాడుతూ, వట్టివేళ్ళసురటిన్‌= 
వట్టివేళ్ళతోచేసిన వీవనను, కొని=చేత పుచ్చుకొని, చల్లంగ=నీవు సేదదీరేవిధంగా, వీచు=విసిరే, భాగ్యమున్‌= 
అదృష్టము కూడా, లభింపదాయెంగద =నాకు దొరకలేదు కదా! 


తాత్పర్యం: అయ్యా! నీవు పడిపోయిన ఆనమయాన్నికైనా నీ దగరికి చేరుకొని మూనిన 
కళ్ళతోనున్న నీ ముఖంమీద ముఖంపెట్టి చెమటతోతడిచిన నా చేతులతో నీమెదను పెనవేసి 
లేచెలీ, నన్ను మన్నించమంటూ (బ్రతిమిలాడుతూ వట్టివేళ్ళ విననకర్రతో వినురుతూ నీకు 
సేదదీర్చే అద్భష్టంకూడా నాకు దక్ళులేదుకదా! 


వెలవెలంబోవు నెచ్చెలిపిండు మోమునం 
గ్రమముగా సంతోషకళలు దేజ 

దారుణంబైనట్టి తన్ముహూర్తము శుభో 
దర్శమై మంగళోత్సవము సేయం 

గువకువ వాపోవు కొదమరాచిల్క టె 


110 సౌందరనందము 


కృవిదిర్చి కెరలుచు గంతువేయ 
అనుతాపవశమున నాభిముఖ్యము భజిం 
పంగలేక నాచూపు ప్రక్క కొదుంగ 


ముసురు విడిచిన నాంటి క్రాంబ్రొద్దు పొడుపు 
వేళం గెందమ్మివలె నరవిచ్చు నీదు 
కన్నుంగవ గాంచు భాగ్యమ్ము గల్లదాయె, 
నెంతవానికి నంత యదృష్టరేఖ! 


అర్థాలు: వెలవెలంబోవు=వెలిసిపోతున్న, నెచ్చెలిపిండు=నీ దగ్గరిచెలుల సమూహపు, మోమునన్‌=ముఖాలమీద, 
క్రమముగా=మెలమెల్లగా, సంతోష=ఆనందపు, కళలుదేజి=రేఖలు పొడసూపగా, దారుణంబైనట్టి=మహా భయంకర 
మైన, తన్ముహూర్తము=ఆ కొద్ది కాలం, శుభోదర్శమై =ముందుగా క్షేమాలిస్తూ, మంగళోత్సవముసేయన్‌= పెద్ద 
పండుగ వేడుకలు చేయగా, కువకువవాపోవు=కువకువలాడుతూ బాధపడే, కొదమరాచిల్క= వయసులోనున్న 
రామచిలుక, టికృవిదిర్చి =రక్కలువిప్పి, కెరలుచు =ఉప్పాంగి, గంతువేయ= ఎగిరి నృత్యంచేయగా, అనుతాప 
వశమున =పశ్చాత్తాపంతో, న +అభిముఖ్యము =ఎదురుపడక, భజింపంగలేక =నిన్ను కీర్తింపలేక, నాచూపు= నాద్భక్కులు, 
ప్రక్కకొదుంగ =ఒకదరికి దవ్వుకోగా, మునురు =చిత్తడివాన, విడిచిననాంటి =ఆగిపోయినరోజున, 
క్రాంబ్రొద్దుపొడుపు =క్రొత్తగా ప్రొద్దుపొడిచిన, వేళన్‌=ఉదయాన, కెందమ్మివలెన్‌=ఎర్రతామరవలె, అరవిచ్చు= తెరచుకొనే, 
నీదు=నీయొక్క కన్నుంగవ=కనుల అందాలను, కాంచు=చూచే, భాగ్యమ్ము=అదృష్టం, కల్గదాయెన్‌= నాకుపట్టలేదుకదా! 
అంత =అంతటి, అదృష్టరేఖ=సౌభాగ్యం యోగం, ఎంతవానికి= ఎంతటి పుణ్యాత్మునికో కదా! 


తాత్పర్యం: వెలవెలబోయే చెలుల ముఖాలమీద మెలమెల్లగా ఆనందరేఖలు పొడనూవు 
తూండగా, దారుణమైన ఆ వివాదమువూర్తం ముందుగా శుభాలిచ్చే మంగళోత్సవం కాగా, 
బాధవడుతూ కువకువలాదో కొదమరాబిల్టు ఉప్పొంగి రెక్కలువిదిట్సి ఆనందంతో 
గంతులువేయగా, చేనినతవ్దుకు వశ్వాత్తావంతో నీకెదురువడి మాటాడలేక నా చూవులు 
(వ్రక్కదారులు వెదుక్ళోగా, మునురువట్టి ఆగిననాడు క్రొత్త (ప్రొద్దుపొడువువేళ అరవిరిసే 
ఎ(ర్రదామరల్లాంటి నీ కనుల అందాలను చూచి వరవళించే భాగ్యం నాకు లేదుకదా! అంతటి 
అద్ధష్టం ఎంతటి వుణ్యాత్ములకో కదా! 

ఈ దెసకు నీదు చూపులు 

ఆ దెసకున్‌ నాదుచూపు లల్లికగొని యీ 

రోదోంతరమునం గలియుట 

యే దర్శనభాగ్య మంబుజేక్షణ! మనకున్‌. 


అర్థాలు: అంబుజేక్షణ=పద్మనయనా! ఈ దెసకు=ఇటువైపుకు, నీదు=స్తీసహజమైన నీ, చూపులు =లలితమైన 


అర్థతాత్సర్యాలు 111 


చూపులు, ఆ దెసకున్‌=అటు సుందరమైన నీ వైపుకు, నాదుచూపులు =పురుషత్వం పొంగిపొరలే నాయొక్కచూపులు, 
అల్లికగొని=పెనబడి అల్లుకొని, ఈ రోదోంతరమునన్‌=ఈ విశాల విశ్వపు అంచులలో, కలియుటయే= కలిసి 
విహరించడమే, మనకున్‌=మన యిద్దరికీ, దర్శనభాగ్యము=చూడటమే అదృష్టం కదూ! 
తాత్పర్యం: ఓ వద్భనయనా! నీ ప్రీసహజమై లలితములైన చూవులు ఈ పురుషత్వం వైవుకు, 
నా వురుషత్వం పొంగిపొర్లే చూవులు ఆ లలితత్వం వైవుకు ప్రనరించి అల్లుకొని పెనవేనికొని 
ఈ విశాలవిశ్వాంతరాళవు అంచులందు వివారించే దృశ్యాన్ని దర్శించడం మనకు గొప్పు 
అద్భష్టంకదూ! 

అన్నయనుజ్ఞ లేక యడుగావలం బెట్టంగ శక్తిలేదు, త 

త్సన్నిధి కేగి నా వగపుచందము దెల్బంగ శక్తి లేదు, నా 

ఖీన్నత చూచి పొమ్మనుచు గెంటునుబో, యిటువంటి రూపుతో 

ని న్నలరింప నీ యెదుట నిల్ఫెడి శక్తియు లేదు ప్రేయసీ! 


అర్థాలు: (ప్రేయసీ=ప్రియురాలా సుందరీ! అన్న=అన్నగారైన బుద్ధభగవానుని, అనుజ్ఞలేక= అనుమతిలేకుండా, 
అడుగు =ఒక్కడుగుకూదా, ఆవలన్‌=బయటకు, పెట్టంగ=వేయడానికి, శక్తిలేదు=మానసిక బలం లేనివాడిని, 
తత్సన్నిధికి=ఆయనముందుకు, ఏగి=వెళ్ళీ, నా=నాదైన, వగపుచందము=దుఃఖవిషయం, తెల్పంగ=చెప్పటానికి, 
శక్తిలేదు=ధైర్యంలేదు, నా ఖిన్నతచూచి=నా బాధనుచూచాక, పొమ్ము+అనుచు=బయటకు పొమ్మంటూ, గెంటునుబో= 
గెంటివేస్తాడేమో, ఇటువంటి=ఇలాంటి, రూపుతో=నా వాడిపోయిన రూపంతో, నిన్నూనా కోసం తపించేనిన్ను 
అలరింప=సంతోషపెట్టడానికి, నీయెదుట=నీముందు, నిల్చెడి=నిలబడే, శక్తియులేదు= సాహసంకూడా లేదు! 


తాత్పర్యం: నుందరీ! ప్రియురాలా! అన్నగారి అనుమతిలేకుండా ఈ బౌద్ధవిహారంనుండి 
ఒక్ళడుగుకూడా బయట పెట్టడానికి మాననికబలం లేనివాణి. పోనీ ఆయనముందుకే వెళ్ళి నా 
పరిస్థితి చెబుదామనుకుంటే అక్కడికి వెళ్ళటానికే ధైర్యం లేనివాణి. ఎందుకంటే నాయీ ముఖం 
చూచాక నన్ను బయటకు గెంటివేసాడేమోనని భయం. ఇవ్లుడే ముఖంతో నీ ముందుకువచ్చి 
నిన్ను నంతోషపెట్టేది? అందుకుకూడా సాహనంచేయలెనివాల్లి. 


అళికులస్పృహణీయమైన నీ ధమ్మిల్ల 

భరమునం గుసుమమంజరులు తుటిమి 
కెందామరలకు రక్తిమ దిద్దు నీ పాద 

ముల రత్ననూపురములను గూర్చి 
అరచందమామ సోయగ మేలు నీ ఫాల 

మునం బచ్చికస్తూరి బొట్టు దిద్ది 
బాగోగులను నీవె పరికించుకొమ్మని 

మణిగణస్థగిత దర్పణము దాల్చి 


112 సౌందరనందము 


సరసకలహమ్ము వేళ నంజలిఘటించి 
ధన్యమైనట్టి నందుహస్తద్వయమున 

నొకటి బిచ్చపుంబాత్ర మోయుటకు దొడరెం 
దుడుచుచున్నది బాప్పబిందువుల నొకటి. 


అర్భాలు: అళికుల =తుమ్మెదలదండును, స్ప ఫహణీయమైన =గుర్తుకుతెచ్చే, నీ ధమ్మిల్ల=నీ తలవెండ్రుకల, 
భరమునన్‌=పెంపులో, గుసుమమంజరులు =పూలగుత్తులు, తుటిమి =క్రుక్కి కెందామరలకు=ఎర్రతామరలకు, 
రక్తిమ=ఎ(ర్రదనాన్నిి దిద్దు=అలంకరించే, నీపాదముల= నీ లేతపాదాలకు, రత్ననూపురములను=మణిమంజీరాలు, 
కూర్చి=అలంకరించి, అర చందమామ=సగంచంద్రుని, సోయగము=అందాలను, ఏలు=మించే, నీ ఫాలమునన్‌= 
నీ నుదుటిమీద, పచ్చికస్తూరి=లేత మృగనాభితో, బొట్టుదిద్ది=బొట్టు పెట్టి, బాగోగులను= మంచిచెడులను, నీవె=నీవే, 
పరికించుకొమ్మని=చూచి దిద్దుకొమ్మని, మణిగణస్థగిత=మణులతో పొదిగిన, దర్పణము =అద్దాన్నిి తాల్చి=ధరించి, 
సరసకలహమ్ము=వలపుజగడాల, వేళన్‌=సమయంలో, అంజలిఘటించి=దోసిలి పట్టి, ధన్యమైనట్టి=కృతకృత్యమైన, 
నందు=ఈ నీ ప్రియసఖుడు నందుని, హస్తద్వయమునన్‌=రెండు చేతులలో, ఒకటి=ఒకచేయి, బిచ్చపుంబాత్ర= 
భిక్షాపాత్రను, మౌయుటకున్‌=మోయడానికి, తొడరెన్‌=పాల్చడింది, ఒకటి=మరొకచేయి, బాప్పబిందువులన్‌= కన్నీటిని, 
తుడుచుచున్నది= తుడుచుకొంటున్నది. 


తాత్పర్యం: (పేయసీ! తుమ్మెదలదండువంటి నీ ఒత్తయిన కురులలో వూలగుత్తులను తురిమి, 
ఎ(రతామరలకు ఎ(ర్రదనాన్ని కూర్చే నీ ఎర్రని పాదాలకు మణిమంజీరాలు అలంకరించి, 
నగం చందమామలా అందాలుబిందే నీ నుదుటిమీద వచ్చికస్తూరితో బొట్టుదిద్ది, బాగుందో 
లేదో నిన్నే చూచుకోమని మణులుపొదిగిన అద్దాన్ని నీముందు వట్టుకొని, శృంగార కలవోలలో 
నీముందు దోనిలివట్టి ధన్యతపొందిన ఈ రెండు చేతులలో ఇవ్హుడొకటి అన్నగారిచ్చిన 
బిచ్చవుపాతను మోస్తోంది, ఇక రెండోది ఈ విరహాన్ని భరించలేక నా కన్నులుకార్జే కన్నీటిని 
తుడుచుకొంటోంది. ఇదీ నా పరిస్థితి. 


ఈసు విడనాడి దయచూపుదేని దేవి! 
పత్రలాంఛితమైన నీ వదన లక్ష్మి 

మనమునన్‌ నిల్పి ధ్యానించుకొనుచు, ముక్తి 
గాంచం బ్రయత్నించెదన్‌ రతికాంతుదయను.” 


అర్భాలు: దేవి=ప్రియురాలా! ఈసు=కోపాన్ని విడనాడి=వదిలేసి, దయచూపుదేని=నన్ను దయతలచితే, పత్ర 
లాంఛితమైన=మకరికాపత్రాలతో సొగసులీనే, నీవదనలక్ష్మి=నీ ముఖమనే నాభాగ్యాన్ని మనమునన్‌=నా మనస్సులోనే, 
నిల్పి=నిలుపుకొని, ధ్యానించుకొనుచు =లోలోపల స్మరించుకొంటూ, రతికాంతు =రతీదేవి కాంతుడైన మన్మధుని, 
దయను=కరుణచేత, ముక్తిగాంచన్‌ =మోక్షాన్ని పొందడానికి, ప్రయత్నించెదన్‌ =సాధనచేస్తాను. 


అర్థతాత్సర్యాలు 113 


తాత్పర్యం: దేవీ! నామీద కోపాన్నివదిలి నన్నుమన్నిస్తే, నేను మకరికావత్రాలు రచించిన నీ 
ముఖబింబాన్నే తలచుకొంటూ మన్ఫ్రథుని దయచేత మోక్షాన్నిచేరే (ప్రయత్నంచేస్తాను. 


అనుచు సంతాపవాహినియైన వగపు 

వెల్లువకు సేతు వొండు గల్పించుకొనును, 
అదియుం బాంతున లోంతులేనట్టి దగుట 
విరిసి కూలినం, దానును వెల్లి మునుంగు. 


అర్థాలు: అనుచు=అంటూ, సంతాపవాహినియైన =విచారంయొక్క ప్రవాహమైన, వగపు= దుఃఖపు, వెల్లువకు= 
పొంగునుదాటేందుకు, సేతువు+ఒండు=వంతెన ఒకటి, కల్పించుకొనును=తయారుచేసి కొంటూన్నాడు. 
అదియున్‌ =అదికూడా, పాంతున =స్థంభాదుల పాతటానికి, లోంతు=తగిన లోతు, లేనట్టిదగుట =లేకపోవడాన, 
విరిసి=ఆధారం తొలగిపోయి, కూలినన్‌ =కూలిపోతే, తానును=అతడుకూడా, వెల్లి=ఆప్రవాహంలో, మునుం 
గు=మునిగిపోతాడు. 


తాత్పర్యం: ఇలా అంటూ విచారంలో మునిగి లోనుండి పొంగుకొచ్చే దుఃఖపువెల్లువకు ఒక 
వంతెనకట్టడానికి ప్రయత్నించాడు. అదికూడా స్థంభాలు పాతటానికి తగినలోతు లేకపోవడాన 
వట్టునిలవక కూలిపోయింది. అతడా బ్రవావాంలో మునిగిపోయాడు. 


చిడుముడిపాటున నింకొ 

క్కెడ కేగును, గాలు నిల్వ కింకను వేటా 
క్కెడ కేగు వెండి మున్పటి 

యెడకే యేతెంచి మరల నిట్లని వగచున్‌, 


అర్థాలు: చిడుముడిపాటునన్‌=ఇలా కలతచెంది, ఇంకొక=వేరొక, ఎడకు=చోటికి, ఏగును= వెడతాడు, 
కాలునిల్వక =అక్కడకూడా నిలబడలేక, ఇంకను=ఆపైన, వేటొక్కమరొక, ఎడకు= చోటికి, ఏగు=వెడతాడు, వెండి=ఆ 
తరువాత, మున్పటియెదకే= ముందున్న చోటికే, ఏతెంచి=వచ్చి, మరల=మళ్లీ, ఇట్లని=ఇలా, వగచున్‌= 
బాధపడుతున్నాడు. 


తాత్పర్యం: ఇలా కలతచెందిన నందుడు అక్షుడకడా తిరిగి ఎక్కడా కాలునిలువక మళ్ళీ 
ముందున్నచోటికే వచ్చి ఇలా బాధపడుతున్నాడు. 


“కిసలయకోమలమ్మయిన కేలు గ్రహించినదాదిగా రసో 
ల్లసన మనోహరంబును, గళానవతారమణీయమున్‌, నితాం 
తసుఖదమైన నీదు చరితమ్మున నొక్కొకభావ మిష్టు మా 
నసమునం బాణి నీ నెజతనమ్మునకుం బ్రణమిల్లం జేసెడిన్‌. 


114 సౌందరనందము 


అర్థాలు: కిసలయ=లేచిగురులవంటి, కోమలమ్మయిన =మృదువైన, కేలు =నీచేతిని, గ్రహించినది=పట్టుకున్నది, 
ఆదిగా=మొదలుగా, రసోల్లసన=ఇంద్రియాల గగుర్పాటుచేత, మనోహరంబును =మనస్సును దొంగిలించు నదియును, 
కళానవతా =క్రొత్తకాంతులచేత, రమణీయమున్‌=కమనీయమును, నితాంత =శాశ్వతమైన, సుఖదమైన= సుఖాన్నిచ్చేదైన, 
నీదు=నీయొక్క చరితమ్మునన్‌=నడవడిలో, ఒక్కొకభావము =ఒక్కొక్క చేష్ట, ఇవ్న=ఈ విరవావేళ, 
మానసమునన్‌=నాహృదయమంతా, పాటి=ప్రవహించి, నీనెజతనమ్మునకున్‌= నీ జాణతనానికి, ప్రణమిల్లన్‌= మొక్కేలా, 
చేసెడిన్‌ చేస్తుంది. 

తాత్పర్యం: నీ లేచిగురువంటి చేతిని గ్రహించినది మొదలుగా ఆ మనోహరమైన గగుర్పాటు, 
ఆ కమనీయమైన కాంతిప్రనరణం, ఎన్నడూవీడని నుఖాన్నిచ్చే నీ నడవడిలోని ఒక్మోచేష్ణా 
నామనసంతా ప్రాకి నీ జాణతనానికి నమస్శరింవజేస్తోంది. 


కన్నుల వేలుచున్నదదె కామిని! మద్విరహజ్వరార్తి చే 

వన్నె దొఅంగి, వెల్లనయి, వాడి, విశీర్ణశిరోజభారమై 
యున్న భవత్స్వరూపమయయో! కఠినాత్ముండ మిత్రఘాతినౌ 
నన్నెటు చూడవచ్చితివి, నాపయి నేటికి నీకుం బ్రేముడుల్‌? 


అర్థాలు: కామిని= ప్రేయసీ! అదె=అదిగో, మద్విరహజ్వరార్తిచే=నా ఎడబాటుచే కలిగిన వేడితో, వన్నెదొజంగి= 
రంగుతగ్గి, వెల్లనయి =తెల్లబడి, వాడి=వడలిపోయి, విశీర్ణ=విడిపోయిన, శిరోజభారమైయున్న= తేలికపడిన వెంట్రు 
కలతోనున్న, భవత్‌ =నీయొక్క స్వరూపము=రూపం, అయయో =అయ్యో, కన్నులవ్రేలుచున్నది =కళ్ళల్లో కనిపిస్తోంది, 
కఠినాత్ముండ=బండగుండెవాడిని, మిత్రఘాతినౌ=స్నేహధర్మం పాటించనివాడినైన, నన్ను+ఎటు= నన్నెట్లా, 
చూడవచ్చితివి=చూడటానికి వచ్చావు? నేటికి=ఈ ప్రాద్దుకూ, నీకున్‌= నీహృదయంలో, నాపయి= నామీద, 
(ప్రేముడుల్‌=ఇంకా ప్రేమ మిగిలిందా! 


తాత్పర్యం: (పేయనీ! నా ఎడబాటువేడిచేత వన్నెతగ్గి, తెల్లబడి, వాడిపోయి, విడిపోయిన 
కబరీభారంతో నీ రూవం అయ్యో నా కళ్ళలో కదులుతోంది. ఈ కఠినాత్కుడిని స్నేహధర్మాన్ని 
పాతరేనినవాణ్ణి నన్ను చూడటానికి ఎట్లావచ్చావు? ఇంకా నీ హృదయంలో నామీద (పేమ 
మిగిలిందా! 


మునుపటి యట్లె యున్నది కపోలమునందు విశేషకంబదే! 
మన ప్రణయ ప్రసంగముల మర్మములం దలపించు రేఖ, నా 
పొనరిచినట్టి పాపమును మూదలకించెడి ధర్మముద్ర, యీ 
తని మబుమేనికై తనువుదాల్చిన కర్మవిపాకబీజమున్‌. 


అర్థాలు: కపోలమునందు=నీ బుగ్గమీద, విశేషకంబు=నేనురచించిన మకరికాపత్రం, మునపటియబట్లె= అప్పటిలాగే, 


అర్థతాత్సర్యాలు 115 
ఉన్నది=ఉంది. అదే=ఆ పత్రమే, మనప్రణయ=మన శృంగార పరమైన, ప్రసంగముల=మాటల, 
మర్మములన్‌=రహస్యాలను, తలపించు=గుర్తుకుతెచ్చే, రేఖ=మాలిక, నాపొనరిచినట్టి =నేను చేసిన, పాపమును= 
నేరాన్ని మూదలకించెడి=ఎత్తిచూపే, ధర్మముద్ర=న్యాయదర్పణం, యీతని=ఈ దుర్మార్లుని, మటుమేనికై=తరువాతి 
జన్మకోసం, తనువుదాల్చిన =రూపొందిన, కర్మవిపాకబీజమున్‌=పాపాల పంట. 


తాత్పర్యం: నీబుగ్రమీది మకరిక నేనుగీసిందే. అదివ్హుడు మన ప్రణయరవాన్యాలను గుర్తుచేసే 
మాలికలావుంది. నోను చేనిన నేరాన్ని ఎత్తిచూపే న్యాయదర్పణంలావుంది. చివరికీ 
దురాత్ళునిమరుజన్యకోనం రూపొందిన పాపాలపొలంలోవండిన గింజలావుంది. 


ఎన్ని విధాలనో హృదయ మిచ్చి భజించితి విట్టిక్రూరునిన్‌ 

నిన్నుం దలంచి చిత్తసరణిన్‌ విలపింతున, జాలి నింతునా? 

ఇన్ని విధమ్ములన్‌ హృదయ మిచ్చిన ప్రేయసి వీటింబుచ్చితిన్‌ 

నన్ను గుణించి పల్లటిలనా, పెనుసిగ్గున (మగ్గిపోదునా? 
అర్థాలు: ఇట్టికూరునిన్‌=ఇటువంటి చెడుగని, హృదయమిచ్చి=నీయెడదనిచ్చి, ఎన్నివిధాలనో= ఎన్నోవిధాలుగా, 
భజించితి=సేవించావు. నిన్నున్‌ =అటువంటినిన్ను తలంచి =స్మరించి, చిత్తసరణిన్‌=మనసునిండా, విలపింతున= 
ఏడ్వనా? జాలినింతునా=జాలిపడనా? ఇన్నివిధ మ్ములన్‌ =ఇన్నిరకాలుగా, హృదయమిచ్చిన=మనసిచ్చిన, 
ప్రేయసి=ప్రియురాలిని, వీటింబుచ్చితిన్‌=ఆరడి పెట్టాను, నన్నుగుటించి=ఇటువంటి నన్నుగూర్చి, పల్లటిలనా= 
అటమటించనా? పెనుసిగ్గున=ముఖంచూపించలేక, మ్రగ్గిపోదునా=చచ్చిపోనా. 


తాత్పర్యం: ఇలాంటి క్రూరాత్ముని ఎంతగా మనసిచ్చి సేవించావు! అలాంటి నిన్ను తలచుకొని 
మనసారా వద్వనా? జాలివదనా? ఇన్నిరకాలుగా పృదయమిబ్చిన ప్రియనఖిని ఆరడి పెట్టాను. 
ఇటువంటి నన్నుగురించి నేను అటమటించనా లేక నిగ్గుతో చచ్చిపోనా? 


ఎన్నంగరాని కూర్మి నిలువెల్ల నొకింతగ రాగపూర్ణమౌ 
సొన్నపుం బానపాత్ర యగుచున్‌ గరయుగ్మమునందు నిల్చు నా 
పెన్నిధి, నిష్టదైవమును వీజిండినై యిటు పాజవైచికొం 

టి, న్నిరుపేదనై యలమటించెద దికృణి రిత్తజోగినై. 


అర్థాలు: ఎన్నంగరాని=ఇంత అని చెప్పలేని, కూర్మి= ప్రేమ, నిలువెల్లన్‌=దేహమంతా, ఒకింతగ=కొంతగా, 
రాగపూర్ణమౌ=అనురాగంతో నింపుకొన్న సొన్నపున్‌=బంగారుతోచేసిన, పానపాత్ర=మధువుసేవించే కలశంగా, 
అగుచున్‌=మారి, కరయుగ్మమునందు=నా దోసిట, నిల్చు=అమరే, నీపెన్నిధిన్‌=నాకున్న పెద్ద భాండాగారాన్నిి 
ఇష్టదైవమును =నాకిష్టమైన దేవతను, వీరిండినై=పిరికివాడినై, ఇటు=ఇలా, పాజవైచికొంటిన్‌ =పారేసుకొన్నాను. 


నిరుపేదనై=ఇప్పుడేమీ లేనివాడినై, రిత్తజోగినై=వట్టి బిచ్చగాడినై, దిక్కజి=దిక్కులేక, అలమటించెద=ఏడుస్తున్నాను. 


116 సౌందరనందము 


తాత్పర్యం: ఎంతో (ప్రేమను దేవామంతా అనురాగంతో కలివి నింవుకొని బంగారు 
పానపాత్రలా తయారై నా చేతులమధ్య అమరిన పెద్ద నిక్షేపాన్ని, నా యిష్టదేవతను విరికివాడిలా 
ఇలా వదులుకున్నాను. ఇవ్ముడేమీలేని వట్టిభిచ్చుగాడినై దిక్కులేక భిక్షాపాత్రతో రోదిన్తున్నాను 
చూడు నుందరీ! 


వలపుల్‌ వడ్డికిం బాణం గౌంగిటం గదింపన్‌ బాత్రవై, నిండుచూ 

పులకున్‌ వెన్నెలవై, శ్రవోయుగళి కింపుల్‌ నింపు గానమ్మవై, 

యలరుందావివి యయ్యు నూర్చులకుం, బై నాత్మైకభోగ్యమ్మవై, 

తలంపుల్‌ దాంటి, యభిన్నవై, తుది మదాత్మ్నా! నాకు లేవైతివే.” 
అర్భాలు: వలపుల్‌=ప్రేమలు, వడ్డికిన్‌ పాజన్‌ =వృద్ధివైపు పరుగులుతీయగా, కౌంగిటన్‌= ఆలింగనంతో, 
కదింపన్‌=నిలువరించడానికి, పాత్రవై=యోగ్యురాలివై, చూపులకున్‌=నా దృక్కులకు, నిండు=నిండైన, వెన్నెలవై= 
చంద్రకాంతివై, శ్రవోయుగళికి=నా రెండు చెవులకు, ఇంపుల్‌నింపు=ఆనందాన్ని చేకూర్చే, గానమ్మవై=దివ్య సంగీతానివై, 
ఊర్పులకున్‌=నా ఊపిరులకు, అలరుందావివి=పూల సువాసనవు, అయ్యు=అవుతూ, పైన్‌=ఆ పైన, అత్మైక= నా 
అంతరాత్మకు మాత్రమే, భోగ్యమ్మవై =అనుభవనీయమై, తలంపుల్‌=ఆలోచనలకు, దాంటి =అతీతంగా, 
అభిన్నవై=విడదీయరానిదానివై, తుది=చివరకు, మదాత్మా=నా ఆత్మలో ఆత్మవైనదానా, నాకు= దురదృష్టవంతుడనైన 
నాకు, లేవైతివే=లేకుండా పోయావుకదా! 


తాత్పర్యం: వృద్ధివైపుకు వరుగులుతీసే మన (పేమల్ని ఆలింగనంతో నిలువరించడానికి 
యోగ్యురాలివైనదానా! నా చూవులకు నిండు వెన్నెలవైనదానా! నా చెవులకు ఆనందాన్ని కూర్చే 
దెవ్యగానమా! నా ఊవిరులకు వూలనువాసనవైనదానా! ఆపైన నా అంతరాత్ళకు మాత్రమే 
అనుభవైకయోగ్యమా! నా ఆలోచనలకు అలీతమై అభిన్నవైనదానా! చివరకు నా ఆత్మలో 
ఆత్మవైనదానా! ఇవ్హుడు నాకు లేకుండా పోయావుకదా! 


ఇది 


117 


ఉపదేశము 


అలవలమర్చి, తీవియలయల్లిక పందిరివెట్టి, యంబుజ 

మ్ములు దొవ లెన్నా నాటి, జలపూరము నింపియు, నల్పబుద్ధినై 
యలుంగులు పూద్చివైచితిం గటా! గృహదీర్ణిక; కంచనవ్రాలునో? 
యలి విహరించునో? మునుకలాడంగ వచ్చునా? దప్పిదీర్చునో? 


అర్థాలు: గృహదీర్ణికకు=ఇంటి దిగుడుబావికి, అలవలు=కంచెలు, అమర్చి=ఏర్పాటుచేసి, తీవియల యల్లిక= 
పూలతీగలు అల్లుకునేట్లు, పందిరివెట్టి=పందిరివేసి, అంబుజమ్ములు=తామరలు, తొవలు=కలువలు, ఎన్నొనాటి= 
ఎన్నిటినో భూమిలోగ్రుచ్చి, జలపూరము= నీటిప్రవాహంతో, నింపియున్‌=నీరునింపి, అల్పబుద్ధినై= బుద్ధితక్కువ 
వాడినై, అలుంగులు= ఎక్కువైననీరు పోవడానికి మార్గాలు, పూడ్చివైచితిన్‌=మూసివేసాను, కటా= అయ్యో! అంచ 
వ్రాలునో=ఈ బావిలో హంసలు వాలుతాయో, అలి విహరించునో=తుమ్మెదలు సంచరిస్తాయో, మునుకలాడంగ 
వచ్చునొ=ఈతలుకొట్టవచ్చునో, దప్పిదీర్చునో=దాహం తీర్చుకోవచ్చునో? 


తాత్పర్యం: ఒకడు తనయింటిలోని దిగుదుబావికి చుట్టూ కంచెకట్టాడు, వూలతీగలకు 
వందిరివేసాడు, కమలాలు కలువలు నాటాడు, బావిని జలవ్రవాహంతో నింపాడు. అయితే 
అలుగులు మూనివేసాడు. ఇవ్హ్రుడా బావిలోకి వాంనలు వసాయో లేవో తుమ్మెదలు 
వివారిన్తాయో లేదో, స్నానాలు చేయవచ్చునో లేదో, మంచినీళ్ళు (తాగవచ్చునో లేదో 
అనుకొంటూ తీరిగ్గా బాధపడుతూన్నాడు. ఎన్ని మంచివనులు చేనినా ఒకు తప్పుచేస్తే అన్నీ 
అనుమానాలేకదా! 


వా” మూ 
mua 


అని యిటు బహుభంగుల వగ 

పునం బడి దిన మొక్క యుగము పోలిక గడపన్‌ 
విని, కని యాతని చందము 

మునిపుంగవుం డొక్కనాండు (మ్రోల నిలువంగన్‌. 


అర్థాలు: అని=అంటూ, ఇటు=ఈవిధంగా, బహుభంగుల =అనేకవిధాలుగా, వగపునన్‌ పడి=దుఃఖంలోపడి, 


118 సౌందరనందము 


దినమొక్కయుగము పోలికన్‌=ఒక్కోరోజును ఒక్కోయుగంలాగా, గడపన్‌=గడుపుతూండగా, ఆతనిచందము=ఆ 
నందుని పరిస్థితిని, విని=కర్ణాకర్ణిగా విన్నవాడై, కని=కళ్ళారా చూచి, ఒక్కనాండు=ఒకరోజున, మునిపుంగవుం 
డు=మునిశ్రేష్టుడైన బుద్దుడు, మైల=ఎదురుగా, నిలువంగన్‌=నిలబడగా.... 


తాత్పర్యం: అంటూ ఇలా అనేకవిధాలుగా దుఃఖంతో రోజొకయుగంలా గడువుతూంటే ఆ 
నందుని నంగతి దిని తానుగా చూచిన బుద్దభగవానుడు ఒకనాడు ఎదుటికిరాగా.... 


తన బాలిశత్వమ్ముం గనెనేమొ, వినెనేమొ 
గౌతముండనెడి సిగ్గరితనమ్ము 
తన పాటు చూడంగా మనసొప్ప కప్పుడే 
విడిచిపుచ్చు నంటన్న వెట్టి యాస 
తన చేత యమృతపాత్రము బోరగిలం ద్రోసి 
నతండెకా యన్న రవ్వంత యీసు 
పూజ్యపాదునిదెసం బొడమిన తన చెట్ట 
భావమ్మునకు నాత్మ పాపశంక 


యొక్కటొక్కటిగాం బుట్టి, యొకటి నొకటి 
పొలియంగాంజేసి, యంతలోం బొత్తుగూడి, 
వెండి పొడసూపి, నందుని పేదమనసు 
తాళంజాలనియంత గగ్గోలుచేసె. 


అర్థాలు: తన బాలిశత్వమ్మున్‌=తన మూర్ధత్వాన్ని గౌతముండు=పూజ్యబుద్దుడు, కనెనేమొ= చూచాడేమో, 
వినెనేమొ=లేక విన్నాదేమో, అనెడి=అనేటువంటి, సిగ్గరితనమ్ము=సిగ్గుకొంత, తనపాటు=తనపరిస్థితి, చూడం 
గా=చూచినంత, మనసొప్పక=ఇంకా ఉంచడానికి మనసూరుకోక, అప్పుడే=వెంటనే, విడిచిపుచ్చున్‌= వదిలిపెడతాడు, 
అంటన్న=అనే, వెట్టి= పిచ్చి, ఆశ=కోరిక, తనచేత=తనచేతిలోని, అమృతపాత్రము =కోరికలు సిద్ధించే అక్షయపాత్రను, 
బోరగిలన్‌=తలక్రిందులుగా, త్రోసిన =పడవేసినది, అతండెకా=ఇతదేగదా, అన్న=అనే, రవ్వంతయీసు=కొంచెం ఈర్ష 
వ్ర, పూజ్యపాదునిదెసన్‌=గౌరవనీయునియెడ, పొడమిన=ఏర్పడిన, తనచెట్ట భావమ్ము నకున్‌ =తనచెడుతలంపుకు, 
ఆత్మ=లోలోని, పాపశంక=నేరం చేసానేమోనన్న అనుమానం, ఒక్కటొక్కటి గాన్‌=వరుసగా, పుట్టి=లోజనించి, 
ఒకటినొకటి= ఒకదాన్నొకటి, పొలియంగాంజేసి=న శింపజేసి, అంతలో= అంతలోనే, పొత్తుగూడి =జతగట్టి, వెండి 
పొడనూపి =మళ్ళీ కనిపించి, నందుని పేదమనను=ఆ నందుని బలహీన వైన మనసు, తాళం 
జాలనియంత =తట్టుకోలేనంతగా, గగ్గోలుచేసె=చికాకు పెట్టాయి. 

తాత్పర్యం: తన మూర్టత్వాన్ని గ్రహించాడేమో అన్నగారనే నిగ్గొకవైవు, తన పరిస్థితి గ్రహించి 
మననుమారి వదిలిపెడతాడనే ఆశ ఒకవైవు, తన బంగారంవంటి జీవితాన్ని పాడుచేసాడనే 


అర్థతాత్సర్యాలు 119 


కోపం ఒకవైవు, అయ్యో అన్నను బెడ్డగాభావించానేమోనన్న అనుమానం ఒకవైవు, ఒక్ళొకటోే 
మననులో వుట్టి ఒకదానినొకటి చంవి, అంతలోనే మళ్ళీవుట్టి నందుని పేదమననును 
తట్టుకోలేనంతగా కలత పెడుతున్నాయి. 


మోయంగలేని భావభరమున్‌ వహియించుట నీరసించి కే 
ల్లోయిలి బట్టెంగాని, తణితో “భవతేనమియంచుం బల్మలేం 
డాయెం గుమారుండా గురుని, నయ్యనఘుండును జాలిపెంపునన్‌ 
డాయంగవచ్చి, తాం గవుంగిటన్‌ గదియించి, శిరమ్ము మూర్శొనెన్‌, 


అర్థాలు: కుమారుందు=ఆ నందకుమారుడు, మోయంగలేని=తానుమోయలేని, భావభరమున్‌= తలపుల బరువును, 
వహియించుట=మోయడంవల్ల, నీరసించి=సత్తువతగ్గి, కేల్లోయిలిబట్టెంగాని=చేతులు జోడించాదేకాని, 
తతితో=సమయానికి, ఆ గురునిన్‌=ఆ పూజ్యునకు, భవతేనమ =నీకు నమస్మారం, అంచున్‌=అని, పల్మలేం 
డాయెన్‌=నోటితో పలుకలేకపోయాడు. ఆ+అనఘుండును=ఆ పాపం అంటని బుద్దుడుకూడా, జాలి పెంపునన్‌= 
దయకలిగినవాడై, డాయంగవచ్చి=దగ్గరకువచ్చి, తాన్‌=తానుగా తమ్ముని, కవుంగిటన్‌=కౌగిలిలో, కదియించి= 
హత్తుకొని, శిరమ్ము=తలపైన, మూర్మొనెన్‌=వాసన చూచాడు. 


తాత్పర్యం: అవ్వుటికే నందకుమారుడు మోయలేని ఆలోచనలభారంతో నీరనించిపోవదం 
వల్ల అన్నకు చేతులుజోడించాడేకాని నోటితో నమస్మారం అని చెప్పలేకపోయాడు. అదిచూచి 
బుద్దుడు తమ్మునిపైన జాలితో దగ్ధరికివచ్చి తానే తనతమ్ముని దగ్గరకు తీనికొని ఆశ్వాసించాడు. 


వన్నె దొజంగి, క్రొంజివురు వాడి, కృశించిన లేంతతీవకున్‌ 
వెన్నెలజల్లు క్రొమ్మిసిమి పెట్టినరీతిం గుమారనందుం డా 
యన్న కవుంగిటన్‌ నిలిచినంతనె కీడ్వడియున్న యంగముల్‌ 
కొన్నవకంబు సత్తువయుం గొన్నటులాయె, మనంబు రెకొనెన్‌. 


అర్థాలు: వన్నె=రంగు, తొజింగి=తగ్గి, క్రొంజివురు=లేతచిగురు, వాడి=బడలుపడి, కృశించిన క్షీణించిన, లేం 
తతీవకున్‌ =అప్పుదేపుట్టిన పూతీగకు, వెన్నెలజల్లు=చల్లని చంద్రకాంతి, క్రొమ్మిసిమి =కోమలత్వాన్ని, పెట్టిన 
రీతిన్‌=ప్రసాదించినట్లు, కుమారనందుండు =నందకుమారుడు, అన్నకవుంగిటన్‌ =అన్నగారి కౌగిట్లో, నిలిచి 
నంతనె=చేరినవెంటనే, మనంబురెక్కొనన్‌=మనస్సు ఉత్సాహంపొందునట్లు, కీద్వడియున్న=బక్కచిక్కిపోయిన, 
అంగముల్‌=అవయవాలన్నీ క్రొన్నవకంబు=క్రొత్తగా మిసమిసలాడుతూ, సత్తువయున్‌=బలాన్ని కొన్నటు 
లాయె=పొందినట్లయింది. 


తాత్పర్యం: లేత వూవులలీగ వన్నెతగ్గి చిగుర్లు ఎండివాడిపోతూండగా, వెన్నెలజల్లు కురిని 
తిరిగి కోమలత్వాన్ని పొందినట్లు, కుమారనందుడు అన్నకౌగిట్లో చేరినంతనే చిక్షిపోయిన 


120 సౌందరనందము 


అవయవాలు (కొత్తవాంగులద్దుకొని మినమినలతో బలాన్నిపొంది అతని అంతరంగం 
నూతనోత్సావాం పొందింది. 

అమ్ముని యాసీనుండై 

తమ్ముని నుపవిష్ణుంజేసి, తనువు నిమిరి, శాం 

తమ్ముగం దత్మోమలభా 

వమ్మున కనురూపమైన ఫణితి నిటు లనెన్‌. 


అర్థాలు: ఆ+ముని=ఆ మునికల్పుడైన శాక్యముని, ఆసీనుండై=తన స్థానంలో చక్కగా కూర్చున్నవాడై, 
తమ్మునిన్‌=తన తమ్ముడైన నంద రాకుమారుని, ఉపవిష్ణున్‌=తన ప్రక్కనే కూర్చున్నవాడుగా, చేసి=సుఖవంతునిగా 
చేసి, తనువు=అప్పటివరకు వివిధాలోచనలతో కలతవడి డస్సిన అతని శరీరాన్ని, నిమిరి=తన చల్లని చేతులతో 
తడిమి సాంత్వనపరచి, శాంతమ్ముగన్‌ =ఏమీజరుగని విధంగా క్రొత్తగా తనదగ్గరకు వచ్చినవానిలా భావించి, 
తత్మోమల=ఆ తన మునిజన భావాలకు తగినవిధంగా మెత్తని, భావమ్మునకు=తన స్వభావానికి, అనురూపమైన= 
తగిన, ఫణితిన్‌=విధంగా, ఇటులనెన్‌=ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ శాక్యముని తాను కూర్చొని తనప్రక్ళనే తమ్ముని కూర్చుందబెట్టుకొని వడలిన 
దేహాన్ని (్రమదీరేవిధంగా నిమిరి వరమశాంతంగా తనభావాలకు తగినవిధంగా మెత్తని 
మాటలతో ఇలా అనునయించాడు. 


“అంబుధి కంబుజారి యుదయంబునుబోలె, భవచ్చుభ ప్రవే 
శంబు విహారవాటికకుం జాల మహోత్సవ మౌనంటంచు భా 
వంబున నెంచి, తోడికొని వచ్చితి నిన్నిటకుం గుమార! దై 
న్యంబున మున్గియున్న భవదాననముం గనలేరు భిక్టువుల్‌. 


అర్థాలు: కుమార=తమ్ముడా నందకుమారా! అంబుధికి=నీటినిల్వయిన సముద్రానికి, అంబుజారి =అంబుజాలకు 
శత్రువైన పూర్ణచంద్రుని, ఉదయంబునుబోలె=దర్భనానికిలాగా, భవత్‌=అమాయకుడవైన నీయొక్క, శుభప్రవేశంబు= 
మంగళకరమైన ఆగమనం, విహార వాటికకున్‌=ఈ మా ఆశ్రమనివాసాలకు, చాల=మిక్కిలి, మహోత్సవము=గొప్ప 
ఆనంద హేతువు, బెనంటంచు =అవుతుందని, భావంబునన్‌=నా మనసులోపల, ఎంచి=తలంచి, నిన్నిటకున్‌=నా 
ఆత్మబంధువువైన నిన్నిక్మడకు, తోడికొని=వెంటబెట్టుకొని, వచ్చితి=వచ్చాను. దైన్యంబున =నీవిక్కడ ఏడుపుమొహంతో 
దుఃఖంలో, మున్గియున్న=మునిగి బాధపడుతూంటే, భిక్షువుల్‌=ఇక్కడి సర్వం విడిచిపెట్టి ఆనందంగా బ్రతుకుతూన్న 
బౌద్ధసన్యాసులు, భవత్‌=నీయొక్క ఆననమున్‌=వాడిపోయిన నీ ముఖాన్ని కనలేరు=చూచి భరించలేరు. 


తాత్పర్యం: తమ్ముడా! నందకుమారా! వద్భాలకు శత్రువు, కలువలకు మిత్రుడైన వూర్ణ 
చం(దుని ఉదయంతో ఉప్పొంగే సముద్రంలాగా అమాయకుడవైన కాంతివంతమైన నీ 


121 
అర్థతాత్సర్యాలు 
మంగళకరమైన రాకతో మా విహోరవాటికంతా గొవ్బ వండుగవచ్చినట్లు మురినిపోతుందనే 
ఆలోచనతో ఆత్మబంధువైన నిన్ను వెంటబెట్టుకొని వచ్చాను. కాని నీవు నా వాత్సల్యాన్ని 
భంగపరిచావుసుమా! తమ సర్వస్వాన్ని విడిచి ఇక్సదకువచ్చి ఆనందంతో (బ్రతుకుతూన్న ఇక్తుడి 
సన్యానులు దుఃఖంతో కుమిలిపోతున్న స్త ముఖాన్ని చూచి భరించలేరు తమ్ముడూ! 


చూడంగదన్న! భిక్షువులు శోభనశీలురు, ప్రాణిదుఃఖముల్‌ 
చూడంగలేరు, భూతహితలోల మనస్కులు, సత్యదేవతా 

పీడ సహింపలే, రతను పెంపు జయించిన శూరతాఖనుల్‌, 
వాండి యెజుంగనట్టి మృదుభావులు, (పేమరసైకజీవనుల్‌. 


అర్థాలు: చూడంగదన్న=తమ్ముడూ! వీరిని చూడరాదూ! భిక్షువులు=ఇచటి సన్యాసులు, శోభన శీలురు= 
ప్రజాశ్రేయమే తమ అభ్యాసంగాగలవారు, ప్రాణిదుఃఖముల్‌=హింసవలన జీవులు రోదించడాన్ని, చూడంగలేరు= 
చూచి సహించలేరు, భూతహిత=సకల జీవులు వృద్ధిచెందడంలోనే, లోల=శ్రద్ధవహించిన, మనస్కులు =ఆలోచనలు 
గలవారు, సత్యదేవతాపీద=నిజం చెప్పడంలోనే శాశ్వతమైన ఆనందంగలదనే దైవతత్వానికి ఉపద్రవాన్ని, సహింప 
లేరు=భరించలేరు, అతను=మనిషిని వినాశనంవైపు తీసికెళ్ళే కామం అనే పురుషార్థపు, పెంపు =అభివృద్ధిని, 
జయించిన =సత్వమార్గంలో ఓడించిన, శూరతాఖనుల్‌= యుద్ధవిద్యలో పారంగతులు, వాండి=పరుషత్వమే, 
ఎజుంగనట్టి=తెలియని, మృదుభావులు= మెత్తని హృదయంగలవారు, (ప్రేమరస=అందరినీ (ేమించడమనే మనోధర్మం, 
ఏక=జఒక్కటి మాత్రమే, జీవనుల్‌=బ్రతుకుగా కలిగినవారు. 


తాత్పర్యం: తమ్ముడూ! ఇక్ళడి భిక్షువులను చూడు. ప్రజల నుఖమొక్ళటే సాధనగాగలవారు. 
ప్రాణుల దుఃఖాన్ని చూడలేరు. సమన్తజీవుల సౌఖ్యంకోనమే నిత్యం ఆలోబిన్తూంటారు. నతృ్యమే 
దేవతగా ఆమెకేమా(తం బాధకలుగనీయరు. కామోద్రేకాన్ని జయించిన శూరులు. 
వరుషశబ్దాలను ఉపయోగించని మృదుభావులు. (పేమిం చడమొక్ళటో (బితుకుగా కలవారు. 


తనతోడిదే లోకమని నమ్ముకొని వేటి 

గతిలేని యొకతల్లి సుతుం డితండు 
స్వయము కోరి వరించి కయికొన్న యొకనవ్య 

లావణ్యలహరివల్లభుం డితండు 
అభి షేకపరిపూతుందై మొన్ననే సింహ 

క్రీశ మెక్కిన రాచబిడ్డ యితండు 
పట్టినకత్తి దింపక సంగరాంగణ 

విహరణం బొనరించు వీరుండితండు 


122 సౌందరనందము 


మమతలం ధ్రెంచి, కాముని మాయ గెలిచి, 

రాజ్యలోభమ్ముం ద్రోసి, క్రూరత నణంచి 

శాంతులై చేరి నిల్చి రంజలిఘటించి 

ధర్మదేవత పాదపద్మముల చెంత. 
అర్థాలు: ఇతండు =ఇక్కడ వీనినిచూడు, తనతోడిదే=తనతోనే, లోకమని=ఈ ప్రపంచమని, నమ్ముకొని =పూర్తిగా 
విశ్వసించి, వేజెగతిలేనిజ మరొక ఆశ్రయంలేని, ఒకతల్లి=ఒక మాతృమూర్తికి, సుతుండు=కుమారుడు, ఇతండు= 
వీనినిచూడు, స్వయము=తానుగా, కోరి వరించి=కావాలని ప్రేమించి, కయికొన్న=చేపట్టిన, ఒకనవ్యలావణ్య 
లహరి=ఒక క్రొత్త సుకుమార సుందరికి, వల్లభుండు=భర్త ఇతండు=వీనినిచూడు, అభిషేకపరిపూతుందై= అభిషేకంచేత 
పవిత్రుడై, మొన్ననే =క్రొత్తగా, సింహపీఠము=రాజసింహాసనం, ఎక్కిన =అలంకరించిన, రాచబిడ్డ= రాజకుమారుడు, 
ఇతందు=ఆక వీనినిచూడు, పట్టినకత్తి= చేత పట్టిన ఖడ్గాన్ని దింపక =క్రింద పెట్టకుండా, సంగరాంగణ=యుద్ధభూమిలో, 
విహరణంబు=వీరవిహారం, ఒనరించు=చేసే, వీరుండు=వీరయోధుడు. (వీరంతా) మమతలంద్రెంచి =వీరొక్షరే నావారనే 
భావన దరికిరానీయకుండా, కాముని=మన్మథుని, మాయగెలిచి=మోసాన్ని జయించి, రాజ్యలోభమ్మున్‌=రాజభోగాలను, 
త్రోసి=ప్రక్మకునెట్టి, క్రూరతన్‌=దారుణకృత్యాలను చేసే స్వభావాన్ని, అణంచి =త్రొక్కిపెట్టి, శాంతులై=సాధు స్వభావంతో, 
చేరి=ఒకచోట కలిసి, ధర్మదేవత=సాధుధర్మమనే దేవత, పాదపద్మములచెంత=పద్మాలవంటి పాదాలముందు, 
అంజలిఘటించి=చేతులుజోడించి, నిల్చిరి=నిలబడ్డారు. 
తాత్పర్యం: ఇక్కడ వీరినొక్తొక్టురినీ చూడు. ఇతడు తననే నమ్ముకొని (బ్రతికే వేరేవ్రవంచం 
తెలియని ఒక తల్లితనయుడు. ఇతడు తానుగా (పేమించి ఇతనిని చేవట్టిన నవ సుకుమార 
నుందరికి భర్త. ఇతడు మొన్ననే వట్టాభి షేక (కతువు వూర్తిచేనికొని నింపోననమెక్కిన 
రాకుమారుడు. ఇతడు వట్టినకత్తి దింవకుండా యుద్ధరంగంలో వీరవివోరంచేసే వీరుడు. 
వీరంతా మమకారాలు విడనాడి, మన్మథుని మోనవుచేతలను గెలిచి, రాజభోగాలు బ్రక్షకు 
నెట్టి, క్రూరత్వాన్ని (తొక్సిపెట్టి మిగులశాంతులై ఒకచోచేరి ధర్భదేవత పాదవద్దాలచెంత 
చేతులుజోడించి నిలబడ్డారు. 

విడుమర యాధివ్యాధుల, 

కుడుకువ మోహాదికమున, కురుసత్యదయల్‌ 

విడిసిన చోటిది; జాలిన్‌ 

బడె దేమిటి కన్న? దైన్య భావము గదురన్‌. 
అర్భాలు: ఆధి=మానసిక వ్యధలకు, వ్యాధులకు =శారీరక రుగ్మతలకు, విడుమర =విడుదల, మోహాదికమునకు = 
మోహాది షడ్వికారాలనుండి, ఉడుకువ=ఊరట, ఉరు సత్యదయల్‌= గొప్పవైన సత్యము దయలనే ఉన్నతగుణాలు, 
విడిసిన =విడిదిచేసిన, చోటిది=ప్రదేశం ఈ ఆశ్రమం, దైన్యభావము=ఏదో పోగొట్టుకున్న యోచన, కదురన్‌= 
అతిశయించేలా, జాలిన్‌= దుఃఖంలో, ఏమిటికి=ఎందుకు, పడెదు=పడిపోతావు, అన్న=తమ్ముడూ! 


అర్థతాత్సర్యాలు 123 


తాత్పర్యం: ఈ ఆరామం మాననిక శారీరక వ్యాధులనుండి విడుదల ప్రసాదిస్తుంది. మోవోది 
షడ్వికారాలనుండి ఊరటకలిగిస్తుంది. నత్వము దయ అనే ఉన్నతగుణాలకు శాశ్వతమైన 
చోటు. ఇందులో ప్రవేశించటానికి ఎందుకు బాధపడతావు తమ్ముడూ? 


భవనిదాఘసంతాపముల్‌ పరిహరించు 

సత్యశాంతిదయాసరిత్‌రురులు పొడము 

నీ విహారమహాహార్య మెక్కి యిటులం 

గంట నీర్వెట్టం దగదు నీవంటివాండు. 
అర్థాలు: భవ =జన్మబంధాలనే, నిదాఘ=ఎండాకాలపు, సంతాపముల్‌=పరితాపాలను, పరిహరించు =ఈ 
జీవితంనుండి తొలగించే, సత్య=కాలాతీతం, శాంతి=కల్లోలాతీతం, దయా=కోపాతీతం అయిన, సరిత్‌=నదుల, 
రురులు=ప్రవాహాలు, పొడమున్‌=పుట్టుకనొందే, ఈ=ఈ చక్కని వాతావరణంలోని, విహార=భిక్షుకాశ్రమమనే, 
మహా=గొప్పదైన, ఆహార్యము= జ్ఞానపీఠంపైన, ఎక్కి=కాలు పెట్టి కూడా, ఇటులన్‌=ఈ విధంగా వెర్రివానిలా, నీవంటివాం 
డు=నీవంటి ఉన్నతకుల సంజాతుడు, కంట =కళ్ళ వెంబడి, నీర్వెట్టన్‌ =బాప్పజలాలు రాల్చడం, తగదు=తగినపని 
కాదు. 
తాత్పర్యం: ఇది వవిత్రమైన భిక్షువులు నివనించే బౌద్ధధర్శ (్రచారకేంద్రం. ఇక్సుడ మనిషిని 
శుపష్టింపజేసే భవ బంధాలనే ఎండాకాలవు అరివడ్వర్గాలకు, వాటివల్ల మనిషిపొందే దుః 
ఖాలకు తావులేదు. వాటిని శాశ్వతంగా తొలగించే కాలాతీతమైన, కల్లోలాలతీతమైన, 
కోపాతీతమైన నుగుణాల నదీప్రవావోలకు జన్ఫుక్షేత్రం ఈ వివోరం. ఇటువంటి మహిమగల 
జ్ఞానవీఠంలో కాలుపెట్టికూడా నీవంటి ఉత్తమకులసంజాతుడు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోవడం 
ఏమీ బాగాలేదు. 


పాజిన్‌జూడుము! శోకమోహభయసంభ్రాంతమ్ము, నీరంధ్ర సం 
సారారణ్యమునన్‌ దెసల్‌ దెలియ కాశాబద్ధమై సారెకున్‌ 
గూరత్వమ్మున నొండొరున్‌ గసిమసంగున్‌ బ్రాణిలోకమ్ము, హిం 
సారంభమ్ము వినా, సుఖంబెటుల లభ్యంబౌ నిటన్‌ దేహికిన్‌? 


అర్థాలు: పాజన్‌జూడుము=సరిగా పరిశీలించి చూడు, శోక=దుఃఖంచేత, మోహ=కోరికల చేత, భయ= బెదరుచేత, 
సం(భ్రాంతమ్ము=కలవరపాటుకు గురిచేసేది, నీరంధ్ర =దట్టమైన, సంసార=కుటుంబమనే, అరణ్య మునన్‌=ఈ 
కారడవిలో, దెసల్‌=దిక్కులు, తెలియక= గుర్తించలేక, ఆశాబద్ధమై=ఏదోలభిస్తుందనే కోరికల త్రాళ్ళతో కట్టుబడి, 
సారెకున్‌=మాటి మాటికి, క్రూరత్వమ్మునన్‌=కటికితనంతో, ప్రాణిలోకమ్ము=ఈ జీవప్రపంచ మంతా, 
ఒండొరున్‌ =ఒకరినొకరు, కసిమసంగున్‌=చంపుకొంటారు. ఇటన్‌=ఇటువంటిచోట, దేహికిన్‌ =దేహధారికి, హింసా 
రంభమ్మువినా =చంపుకోడంతో మొదలయే దుఃఖంతప్ప, ఎటుల=ఏవిధంగా, సుఖంబు =ఆనందం, లభ్యంబౌ= 
సమకూరుతుంది? 


124 సౌందరనందము 


తాత్పర్యం: తమ్ముడూ! ఈ జీవితాన్ని జాగ్రత్తగా చూడు! దుఃఖం కోరికలు భయం వీటిచేత 
కలవరపాటుకు గురిచేస్తూ దట్టమైన కుటుంబమనే కారడవిలో దిక్సుతెలియక ఆశలనే తాళ్ళతో 
కట్టువడి మాటిమాటికీ (క్రూరంగా ఒకరినొకరు చంవుకొనే ఈ జీవలోకంలో దుఖుంతప్పు 
నుఖం ఎక్కడ దొరుకుతుంది చెవు? 


భరమౌ నాంకటిపెల్లునన్‌ బులి నిజాపత్యమ్ము భక్షింప, సూ 
నరులై యీనరు లెల్లవారు పరసంతానమ్ము భక్షింతు, రీ 
పరహింసారతమౌ జగమ్ము ననుకంపాదృష్టి రక్షింప నెం 
తురుగానీ, మనకేమి యన్నటులం బ్రొద్దుల్‌ పుత్తురా రాసుతుల్‌? 


అర్భాలు: భరమౌన్‌=భయంకరమైన, ఆంకటి పెల్లునన్‌=ఆకలివెల్లువచేత, పులి= పెద్దపులి, నిజాపత్యమ్ము=తన 
సంతానాన్నే, భక్షింప=తింటే, సూనరులై=హంతకులై, ఈనరులు=ఈమానవులు, ఎల్లవారు=అందరూ, పర 
సంతానమ్ము=ఇతరుల పిల్లల్ని భక్షింతురు=తింటారు. ఈ పరహింసా=ఈ పరులను బాధపెట్టడంలో, రతమౌ= మునిగిన, 
జగమ్ము= ప్రపంచాన్ని అనుకంపాదృష్టి=దయతో, రక్షింపన్‌=కాపాడగా, ఎంతురుగానీ=పూనుకుంటారు కాని, 
రాసుతుల్‌=రాకుమారులు, మనకేమియన్నటులన్‌=మనకెందుకులే అని, ప్రొద్దుల్‌పుత్తురా=కాలం గడిపేస్తారా? 


తాత్పర్యం: పెద్దవులికి ఆకలి ఎక్కువైతే తనవిల్లల్నే తింటుంది. కాని మానవులుమాత్రం 
ఇతరుల్ని తింటారు. ఇలా ఇతరుల్ని చంవటమనే కార్యంలో మునిగిపోయిన ఈ (ప్రపంచాన్ని 
దయతోకాపాడటానికి వ్రయళల్నిస్తారుకాని, మనవంటి రాజకుమారులు మనకెందుకులే అని 
ఊరకుంటారా? 


ప్రాసాదోపరితలముల 
దాసీజన కల్ప్యమానతత్తద్భోగో 
ల్లాస లసితాత్ములెల్ల ద 
యాసారవిదూరులో? మహాంధులొ? తనయా! 
అర్థాలు: తనయా=అబ్బాయీ, ప్రాసాద=రాజభవనాల, ఉపరితలముల =పైభాగాల్లో, దాసీజన =సేవకీగణంచేత, 
కల్ప్య్వమాన=సమకూర్చబడిన, తత్తత్‌=ఆయా, భోగ+ఉల్లాస=సుఖ సంతోషాలతో, లసిత= పరవశించే, ఆత్ములెల్ల= 
అంతఃకరణులంతా, దయాసార =కరుణార్ధతకు, విదూరులో =దూరంగా ఉండేవారో, మహాంధులొ =గ్రుడ్డివారో? 
తాత్పర్యం: తమ్ముడూ! నీ వనితనానికి బాధవడుతున్నాను. రాజప్రాసాదాల పైభాగాల్లో 
దాసీజనులచేత సేవలుచేయించుకొంటూ ఆ నుఖాల్లోతేలిపోయే నీవంటి వాళ్ళంతా దయకు 
దూరమైనవారా, లేక వుట్టంధులా అర్థంకావడం లేదు. 
కానలం బచ్చికల్‌ దిని మృగమ్ములు గ్రుక్కెడు నీరు గోలి ప్రా 
ణానిలముల్‌ భరించుకొనవా, నరు లెంతటి జాల్ములోకదా! 


అర్థతాత్సర్యాలు 125 


జేనెడు పొట్టకై దురితసింధువునం బడి సృష్టియెల్ల దుః 
ఖాన ముడుంగజేసి నరకప్రతిమాన మొనర్హురక్కటా! 


అర్థాలు: మృగమ్ములు=లేళ్ళు దుప్పులు వగైరా సాధుజంతువులు, కానలన్‌=మహారణ్యాలలో, పచ్చికల్‌=పచ్చగడ్డి 
వగైరాలు, తిని=ఆరగించి, (గుక్కెడు=ఒకసారి మింగదగు, నీరు =నీటినిమాత్రం, గ్రోలి=త్రాగి, ప్రాణానిలముల్‌= 
ప్రాణాలునిలిపే ఆకలిమంటలను, భరించుకొనవా =చల్లార్చుకోవడంలేదా! నరులు=ఈ ఉన్నతజన్ములైన మానవులు, 
ఎంతటి= ఎంతపెద్ద, జాల్ములోకదా=క్రూరాత్ములోకదా! జేనెడు=బ్రొటనవ్రేలి నుండి చిటికెనవ్రేలిదాకా సాగదీస్తే ఎంతో 
అంతమాత్రమైన, పొట్టకై=కడుపులోని ఆకలిమంట చల్లారడంకోసం, దురితసింధువునన్‌=పాపపు సముద్రంలో, 
పడి =కూలిపోయి, సృష్టియెల్ల=ఈ ప్రపంచమంతా, దుఃఖాన=శోకంలో, ముడుంగజేసి =నశింపజేసి, 
నరకప్రతిమానము=చనిపోయాక యాతనలుపొందే ఒక యమలోకానికి ప్రతికృతిగా, ఒనర్తురు=తయారు చేస్తున్నారు, 
అక్కటా=అయ్యో! 


తాత్పర్యం: నోరులేని సాధుజంతువులు కూడా కాస్త వచ్చగడ్డితిని గుక్కెడు నీళ్ళుతాగి ఆకలి 
చల్లార్చుకుంటున్నాయి. ఈ వరిణతజీవులైన మానవులు ఎంతటి (కూరులోకదా! అయ్యో! 
జేనెడు పొట్ట నింవుకొనడానికి పావవు సముధద్రంలోవడి ఈ (ప్రవంచాన్ని దుఃఖంలోముంచి 
ఎక్ళడో నరకలోకం ఉంటుందనుకుంటే దానికి (ప్రతిరూపాన్ని ఇక్కడే చూవిస్తున్నారు కదా! 


ఆంకలిబాధచేం జెమట లాజని గాసికి నోర్చి, ప్రాణముల్‌ 
పోకడపెట్టువారి శ్రమమున్‌ రుధిరమ్ము గడించి యాయంగాం 
జేకుజినట్టి యర్థము లిసీ యని రోయ కెటుల్‌ భుజింతు వ 
న్నా! కృపమాలి, ఘోరకలుషాక్తతం దుచ్చములైన భోగముల్‌. 


అర్థాలు: అన్నా=అయ్యా! ఆంకలిబాధచేన్‌=ఆకలివలన బాధచేత, చెమటలు=స్వేదజలాలు, ఆటని=ఆరి పోకుండా 
స్రవిస్తూంటే, గాసికిన్‌=శారీరకబాధలకు, ఓర్చి=సహించి, ప్రాణముల్‌= జీవధాతువులు, పోకడపెట్టు= 
బయటకుపోతూండగా, వారి=ఆ శ్రమజీవుల, శ్రమమున్‌= కష్టం, రుధిరమ్ము=రక్తం కలిసి, గడించి=సంపాదించి, 
ఈయంగాన్‌=సమర్చిస్తూంటే, చేకుటినట్టి=సమకూరిన, అర్థములు=సంపదలను, ఇసీయని=ఛీ అని, రోయక= 
చీదరించుకోకుండా, కృపమాలి=కరుణలేకుండా, ఘోరకలుష=భయంకరమైన పాపాలవలన, అక్తతన్‌=పొందినవైన, 
తుచ్చములైన=నీచములైన, భోగములు =సుఖాల్ని, ఎటుల్‌=ఏ విధంగా, భుజింతువు=అనుభవిస్తావు? 


తాత్పర్యం: ఓయీ! కడువునింవుకోవడానికి ప్రాణాలకు తెగించి చెమటలారకుండా పనిచేసే 
(శ్రమజీవుల కష్టం, రక్తం కలిని సంపాదించి మీకిచ్చే నంవదల్ని ఆ పావ వంకిలంచేత 
పొందిన తుచ్చమైన నుఖాల్ని భీ అని బీదరించుకోకుండా దయమాలి ఏవిధంగా నీవు 
అనుభవిన్తావు? 


126 సౌందరనందము 


వ్రేగయినట్టి వేదనల పెల్లున మున్నె కుసుళ్ళుగూలి, య 

య్యో! గడి కాళ్ళతో నొకటి నొక్కటి తాంచుచుం గ్రుమ్ములాడు నీ 
లేంగలవంటి లోకుల మలీమసభావముం బాపి ప్రోతురా, 
రాగిలి భోగముల్‌ గుడుతురా! నినువంటి నరేంద్రపుత్రకుల్‌. 


అర్థాలు: అయ్యో=అయ్యయ్యో, వ్రేగు+అయినట్టి=భారమైన, వేదనల=బాధలయొక్క, పెల్లున= ఆవేశంతో, 
మున్నె=ముందుగానే, కుసుళ్ళుగూలి=అవయవబంధాలు తొలగిపోయి, గడి కాళ్ళతోన్‌=బంధాలువేసిన కాళ్ళతో, 
ఒకటినొక్నటి =ఒకదాన్నొకటి, తాంచుచున్‌=తన్నుకొంటూ, క్రుమ్ములాడున్‌=పొడుచుకొనే, ఈ లేంగలవంటి= 
అమాయకమైన దూడలవంటి, లోకుల=ప్రజలలోని, మలీమసభావమున్‌=మకిలి ఆలోచనల్ని, పాపి=తొలగించి, 
ప్రోతురా=కాపాడతారా, నినువంటి=నీవంటి, నరేంద్రపుత్రకుల్‌=రాజకుమారులు, రాగిలి=తమకం వహించి, 
భోగముల్‌=సుఖార్ని, కుడుతురా =అనుభవిస్తారా? 


తాత్పర్యం: అయ్యో కుమారా! బాధల బరువుతో అనలే కీళ్ళబంధాలు తొలగిపోయి, 
కట్టేసీనకాళ్ళతో తమలోతాము తన్నుకొంటూ డ్రుమ్ముకొంటూ నదచే లేగదూడలవంటి ఈ 
(ప్రజలలోని దుష్టభావాల్ని తొలగించి కాపొడాల్యా లేక నీవంటి రాకుమారులు తమకంతో ఈ 
నుఖాలన్నీ అనుభవించాలా చెప్పు! 


సారధికృత్య మొక్కరుండు, సైంధవకృత్యము వేటొకండు శాం 
తారభటిన్‌ యథావిధి నుపాయముమై నెబివేర్చి లోకయా 
త్రారథమున్‌ మునీంద్రవిహితమ్మగు గమ్యము చేర్చుకోసమై 
పాజుని జన్మమున్‌, బుడమిపాలుని జన్మముం గల్గె నిమ్మహిన్‌. 


అర్థాలు: లోకయాత్రారథమున్‌=ఈ సంసార జీవయాత్ర అనే రథానికి, సారధికృత్యము= సరియెనదారిలో 
నడుపగలిగిన పనికి, ఒక్మరుండు=అధికారిగా ఒకడు, సైంధవకృత్యము= సింధుదేశంలో పుట్టిన మేలైనగుజ్టాలవలె 
రథాన్ని లాగగలిగిన పనికి, వేటొకండు=మరొకడు, శాంత=నెమ్మది, ఆరభటిన్‌=అతిశయించగా, యథావిధిన్‌= 
స్వాభావికంగా, ఉపాయముమై= తగిన ఎత్తుగడతో, నెజవేర్చి=పూర్తిచేసి, మునీంద్రవిహితమ్మగు=మహర్షులకు ఇష్టమైన, 
గమ్యము =ఉద్దేశ్యానికి, చేర్చుకోసమై =తీసుకువెళ్ళడానికి, పాజునిజన్మమున్‌=లోకాన్ని సరిదిద్దగల మార్గదర్శి బ్రాహ్మణుని 
పుట్టుక, పుడమిపాలుని జన్మమున్‌=ఈ భూమిని జనామోదంగా పాలించగలిగిన క్షత్రియుని పుట్టుక, ఇమ్మహిన్‌=ఈ 
నేలమీద, కల్గెన్‌=సంభవించాయి. 


తాత్పర్యం: ఈ లోకంలో నంసారమనే జీవనయానం సాగించడానికి మంబిదారిలో 
నడువగలిగే మార్గదర్శకుని వనిని, మేలైనగుజ్ఞాలవలె రథభారాన్ని ముందుకులాగేవనిని మెల్లగా 
స్వాభావికంగా తగిన ఎత్తుగడతో వూర్తిచేసి మవార్షులు చెప్పినవిధంగా గమ్యాన్ని చేర్చడంకోసం 
ఈ లోకంలో (బాహ్మణునివుట్టుక, క్షతియుని పుట్టుక సంభవించాయి. 


అర్థతాత్సర్యాలు 127 


బరువు మోయంగంజాలు నశ్వములు లేక 
ప్రాష్యము నెటింగి నడపు సారధియు లేక 
దారితప్పెను నేంటికి నారథమ్ము; 

ఎచటం బడి కూలిపోవునో యెజుంగరాదు. 


అర్థాలు: కాని, బరువు=ఈ భారాన్ని, మోయంగన్‌ జాలున్‌=ముందుకు లాగగలిగిన, అశ్వములులేక =గుట్టాలు 
దొరక్క ప్రాప్యమున్‌ =పొందదగినదాన్ని ఎతింగి=తెలిసికొని, నడపు=ముందుకు నడపగలిగే, సారధియులేక = 
మార్గదర్శకుడు దొరక్క నా రథమ్ము=నేను ఎక్కిన ఈ ధర్మరథం, నేంటికి=ఈ నాటికి, దారితప్పెను=తప్పుదారి 
పట్టింది. ఎచటన్‌ పడి= ఏగోతిలోపడిపోయి, కూలిపోవునో=శిథిలమవుతుందో, ఎజుంగరాదు =తెలియడంలేదు. 


తాత్పర్యం: కాని, ఈ రథభారాన్ని మోయగలిగిన మేలుజాతి గుజ్ఞాలు దొరకలేదు. పొంద 
దగిన లక్ష్యాన్ని గుర్తించి నడవగలిగిన సారధి దొరకలేదు. ఈ నాటికి నా ధర్భరథం దారి 
తప్పింది. ఏగోతిలోపడి విరిగిపోతుందో నాకర్థం కావడంలేదు. 

స్వర్గఫలకాంక్ష రాజ్యవిస్తార కాంక్ష 

జన్నములటంచు సంగ్రామ సరణులంచు 

జనులు కురియించు రక్తవర్షమ్ము కతనం 

దడియుచున్నది భూదేవి తనువు కుర్ర! 


అర్భాలు: కుర్ర=ఓయి చిన్నవాడా, స్వర్గఫల =ఎక్కడో చనిపోయినవెనుక వచ్చే స్వర్గంపైన, కాంక్ష=కోరికతో, 
రాజ్యవిస్తార =భూమిమొత్తాన్ని పాలించాలన్న, కాంక్ష=కోరికతో, జన్నములటంచు=యజ్ఞాలనీ, సంగ్రామ సరణు 
లంచు=యుద్ధతంత్రాలనీ, జనులు=ఈ ప్రజలు, కురియించు=పారించే, రక్తవర్షమ్ముకతనన్‌ నెత్తుటి ప్రవాహాలతో, 
భూదేవితనువు=ఈ భూమాత శరీరం, తడియుచున్నది=తడిచిపోతోంది. 


తాత్పర్యం: ఓయి వనసివాడా! ఎప్పుడో స్వర్ధభ్రాప్తి కలుగుతుందనీ, ఈనేలంతా పాలించాలనీ 
యజ్ఞాలతోనూ యుద్దాలతోనూ ఈ (ప్రజలు పారించే నెత్తుటి వ్రవావోల్లో ఈ భూమి అంతా 
తడిబిపోతోంది. 


పొదుగు విడువని పిల్లపై బుద్ధిపాణి 
యడలునన్‌ దల్లి మేక సూనాంగణమున 
రాల్బు కన్నీటిబొట్లంకురములుగాంగ 
మొలచుచున్నవి విషవృక్షములు కుమార! 


అర్థాలు: కుమార=నందకుమారా! పొదుగువిడువనిపిల్లపై=పాలుమానని తనపిల్లమీద, బుద్ధిపాటి=మనసుపోయి, 
సూనాంగణమున=కసాయి ముంగిట్లో, తల్లిమేంక=ఆమేకతల్లి, అడలునన్‌=భయంతో, రాల్చు=వదిలి పెట్టే, కన్నీటి 


128 సౌందరనందము 


బొట్లు=బాప్పబిందువులు, అంకురములు గాంగ=జలాలుకాగా, విషవృక్షములు =విసపుచెట్టు, మొలచుచున్నవి= మొలిచి 
పెద్దవుతున్నాయి. 
తాత్పర్యం: కుమారా! కసాయిముంగిట్లో తల్లిమేక పాలుమానని తనవిల్లను మర్చిపోలేక 
వదిలిపెట్టే కన్నీటిబొట్లు సాగుజలాలుకాగా ఇక్ళడ విషవృక్షాలు మొలున్తూన్నాయి. 
ఆద్యులైనట్టి బుషులు సత్యంబహింస 
ధర్మదేవత రెండు నేత్రము లటంచుం 


గఅపిపోయిరి లోకసంగ్రహము కొణకు; 
నంధురాలయి యాపె యల్లాడునిపుడు. 


అర్థాలు: ఆద్యులైనట్టి=మానవధర్మానికి మొదటివారైన, బుషులు=మహామునులు, సత్యంబు= నిజంచెప్పడం, 
అహింస=బాధించకపోవడం, లోకసంగ్రహముకొజకున్‌= ఈ ప్రపంచపు గొప్పదనానికి, ధర్మదేవత=న్యాయ 
వ్యవస్థయొక్క రెండు నేత్రములు =రెండుకళ్ళు, అటంచున్‌=అని, గబిపిపోయిరి=నేర్చి వెళ్ళిపోయారు. ఆపె=ఆ 
ప్రపంచం, ఇపుడు =ఇప్పుడు, అంధురాలయి =రెండుకళ్ళూలేని గుడ్డిదై, అల్లాడున్‌=దుఃఖంతో క్రుంగిపోతోంది. 
తాత్పర్యం: పూర్వులైన మన మవార్షులు ఈ లోక(వగతికి సత్యం అపొంన ఈ రెండూ 
రెండుకళ్ళని చెవ్పిపోయారు. లోకం ఇప్పుడు రెండుకళ్ళూలేని (గ్రుడ్డిదై అల్లాడుతోంది. 

ఊబిలోం గాళ్ళు దిగంబడి, యోరమెడను 

మలంచి బయలాలకించు గోమాతవోలెం 

దల్లడిలుచున్న దీవిశ్వధాత్రి రాచ 

బిడ్డనికి నీకుం దగునె యుపేక్షసేయ? 


అర్థాలు: ఊబిలోన్‌=లోతుగానున్న బురదలో, కాళ్ళుదిగంబడి =కాళ్ళురెండూ కూరుకుపోయి, ఓరమెడనుమలచి= 
మెడప్రక్కకు వంచి, బయలాలకించు=బయటనుంచి ఎవరిమాటలైనా వినిపిస్తాయాని వినే, గోమాతవోలెన్‌ =తల్లి 
ఆవులా, ఈవిశ్వధాత్రి=ఈ ప్రపంచం, తల్లడిలుచున్నది=బిగ్గరగా విలపిస్తూన్నది. రాచబిడ్డనికి=రాకుమారుడవైన, 
నీకున్‌=నీవంటివానికి, ఉ పేక్షసేయ=పట్టించుకోకపోవడం, తగునె=న్యాయమేనా? 


తాత్పర్యం: ఊబిలో కాళ్ళుదిగబడి ఓరమెదతో దిక్కులుచూచే గోమాతలాగా ఈ సకల ప్రవంచం 
తల్లడిల్లిపోతోంది. రాబబిడ్డవైన నీకు అనాదరించడం తగినవనేనా? 


నా తమ్ముండు దయాపయోధి, (్రితచింతారత్న్స, మాపన్న ర 
క్షాతాత్పర్యుండు, బౌద్ధధర్మలతికల్‌ సాంకంగలాండంచు నే 
చేతఃప్రీతిగ నెంచికొందుంగద, యిస్సీ! పుష్పబాణాగమా 
ధ్యేతృప్రాథమికుండవై, తిరుగంజన్నే నీ కిటుల్‌ సోదరా! 


అర్థతాత్సర్యాలు 129 


అర్థాలు: సోదరా=తమ్ముడూ! నాతమ్ముండు=నాతమ్ముడు, దయాపయోధి=కరుణకు సముద్రంవంటివాడు, 
(శిత=ఆ(శ్రయించినవారికి, చింతారత్నము=అడి గిందిచ్చే చింతామణి వంటివాడు, ఆపన్న=కష్టాలలోనున్నవారిని, 
రక్షాతాత్సర్యుండు=కాపాడటమే తనధర్మంగా కలవాడు, బౌద్దధర్మలతికల్‌=ఇప్పుడేపుట్టిన లేతీగలవంటి బౌద్ధధర్మాన్ని 
సాంకంగలాండు= పోషించగలవాడు, అంచు=అని, నే=నేను, చేతఃప్రీతిగన్‌=మనసారా, ఎంచికొందుంగద= 
ఎన్నుకొన్నానుగదా, యిస్సీ=అయ్యో, పుష్పబాణ =మన్మథుని, ఆగమాధ్యేతృ =రాకకోసం ధ్యానించడమే, 
ప్రాథమికుండవై=మొదటిపనిగా భావించి, నీకిటుల్‌ =నీకీవిధంగా, తిరుగంజన్నే=తిరగడం బాగుందా? 


తాత్పర్యం: నాతమ్ముడు దయానము(ద్రుడు, ఆ(ితజన చింతామణి, కష్టాలలో ఉన్నవారిని 
కాపొడతాడు, ఈ బౌద్దధర్భాన్ని గట్టాక్ఫిన్తాడు అని భావించుకున్నానుకాని, అయ్యో! ఇలా 
కామమగ్నుడవైపోయావేమి సోదరా! 


నకనకలాడు పొట్టకు నింత గంజియే 
నొదవని నిరుపేద యుమ్మలికయు 
వేంకియెత్తిన మందుమాంకు పథ్యము పాన 
మరయువారలు లేని యనద మూల్లు 
అస్రజర్దరితాంగులై రణక్షోణి ది 
కటి యేడ్చువారి యాహారవమ్ము 
పతివియోగం బేకసుతవియోగము జత 
యె పొక్కు నిర్భాగ్యురాలి కూయి 
అంధపంగ్వాదులగు వికలాంగులెల్ల 
సలుపు గగ్గోలు నేకమై జగతి, శోక 
భీకరమహాంబునిధియౌచు, విరతిలేక 
యడలుచుండంగం జెవిందూరదా, కుమార! 


అర్థాలు: నకనకలాడు=ఆకలితో దహించిపోయే, పొట్టకు=ఉదరంలోకి, ఇంతగంజియేన్‌= కొంచెం గంజిగూడా, 
ఒదవని=దొరకని, నిరుపేద =గర్భదరిద్రుని, ఉమ్మలికయు=దుఃఖం, వేంకియెత్తిన= జ్వరం తగిలితే, మందుమాం 
కు=ఒక మందుమాత్రగాని మూలికగాని, పథ్యము=తినదగిన ఆహారంగాని, పానము =త్రాగేందుకు పానీయంగాని, 
అరయువారలు= చూచి ఇచ్చేవారు, లేని=తనవారంటూలేని, అనదమూల్లు=అనాథయేడ్చు, అస్రజర్దరిత = 
ఆయుధాలచేత గాయపడిన, అంగులై=అవయవాలతో, రణక్షోణి=యుద్ధరంగంలో, దిక్కజి= దిక్కులేక, ఏడ్చువారి= 
విలపించేవారి, ఆహారవమ్ము=దీనాలాపం, పతివియోగంబు= భర్త ఎడబాటు, ఏకసుతవియోగము=ఒక్కగానొక్క 
కొడుకుచావు, జతయి=కలిసిరాగా, పొక్కు బాధపడే, నిర్భాగ్యురాలి=దురదృష్టవంతురాలి, కూయి=ఏడ్చుగొంతు, 
అంధపంగ్వాదులగు= (గుడ్డివారు కుంటివారు మొదలైన, వికలాంగులెల్ల=అవిటి వారంతా, సలుపు=చేసే, గగ్గోలున్‌= 


130 సౌందరనందము 


గొడవలూ, ఏకమై =ఒక్కటై, జగతి=ఈ ప్రపంచం, శోకభీకర =దైన్యంచేత భయంకరమైన, మహాంబునిధియౌచు= 
గొప్పసముద్రంగా, విరతిలేక=విరామంలేకుండా, అడలుచుండంగన్‌= హాహాకారాలు చేస్తూంటే, కుమార=అబ్బాయీ, 
చెవిందూరదా =నీకు వినిపించడంలేదా? 


తాత్పర్యం: కడుపుకింత గంజిదొరకని నిరుపేద దుఃఖం, జ్వరం తగిలితే మందుమాకు 
చూచేవారులేని అనాథల ఏడ్చు, యుద్దాల్లో గాయవడ్డవారి దీనాలావం, మగడు కొదుకు 
ఒక్ళసారే మరణిస్తే అవ్హుడామెచేసే విలావం, అవిటివారి గగ్గోలు అన్నీకలిసి ఈ(బ్రవంచాన్ని 
శోకభయంకర నముద్రంలా హాహాకారాలు చేస్తూంటే వినిపించడంలేదా కుమారా? 


ఆంకలిసెకకుం గాయమున మాంసాదులు 
హరియించిపోవ శల్యములు మిగిలి 
పొలుసెత్తి, పాలి, కన్నులగుంటలేర్పడి, 
బోర యెండంగ, బొజ్జ బూరటిల్లం 
బుడకకాళులతోడ నడయాడు చల్లనం 
బెరటిలోనికి నేగి బిడ్డం డచట 
మంటిపెళ్ళలు దినుచుంట గన్లోనియును 
వలదని వారింప వాకురాక 


కుత్తుకన్‌ నల్లపూసయుం, గుండలోన 
వడ్లగింజయుం, గనుల బాపష్పములు లేక 
కడుపు చుమ్మలుచుట్టంగా నడలుచున్న 
తల్లులం గాంచవో నీవు తమ్ముంగుఖ్ఞి? 


అర్థాలు: ఆంకలిసెకకున్‌=అకలిమంటలకు, కాయమున=దేహంలో, మాంసాదులు=మాంసం రక్తం అన్నీ, 
హరియించిపోవ=ఆవిరికాగా, శల్యములుమిగిలి=ఎముకలు బయటపడి, పొలుసెత్తి=చర్మంమీద పొట్టుతేలి, 
పాలి=తెల్లబడి, కన్నుల=కళ్ళు, గుంటలేర్పడి=గుంటలు పడి, బోరయెండంగ=గుండెలు ఎండిపోయి, బొజ్జ 
బూరటిల్లన్‌=పొట్ట ఉబ్బిపోయి, బుడక కాళులతోడ=పుల్లలవంటి కాళ్ళతో, నడయాడుచు =నడుచుకొంటూ, 
చల్లనన్‌=మెల్లగా, పెరటిలోనికిన్‌ ఏగి=దొడ్డివైపుకెళ్ళి, బిడ్డడు=తన కొడుకు, అచట=అక్కడ కనిపించిన, మంటి 
పెళ్ళలు=మట్టిగడ్డలు, తినుచుంట=నోట్లో పెట్టుకోవడం, కన్గోనియును =చూచికూడా, వలదని =వద్దని, వారింప= 
అద్దుపెట్టడానికి, వాకురాక=నోటమాటరాక, కుత్తుకన్‌=మెడలో, నల్లపూసయున్‌ =సౌభాగ్యచిహ్నమైన నల్లపూసలు, 
కుండలోన=పొయ్యిమీద పాత్రలో, వడ్ల గింజయున్‌=బియ్యపుగింజలు, కనుల=కళ్ళలో, బాష్పములు=కన్నీరు కూడా, 
లేక=కనిపించకుండా పోగా, కడుపు=ఉదరమంతా, చుమ్మలుచుట్టంగాన్‌ =సంక్షోభించగా, అడలుచున్న అలమటిస్తున్న 
తల్గులన్‌=అ మాతృమూర్తులను, కాంచవోనీవు=నీకు కనిపించడం లేదా, తమ్ముంగుజ్బ=తమ్ముడా? 


అర్థతాత్సర్యాలు 131 


తాత్పర్యం: ఆకలిమంటలకు శరీరమంతా ఎండిపోయి ఎముకలు బయటవడ్డ, చర్జమంతా 
పొట్టుతేలిపోయిన, పాలిపోయిన, కళ్ళు గుంటలువడ్డ, గుండెలెండిపోయిన, పొట్ట ఉజ్బీపోయిన 
కొడుకు వుల్లలవంటి కాళ్ళతో నడుచుకొంటూ మెల్లగా దొడ్జివైవుకు వెళ్ళి అకుడ మట్టిబెడ్డలు 
తింటూండటం చూబికూడా తవ్హు- తినకూడదని అద్దు పెట్టడానికి నోరు పెగలక మెడలో 
నల్లవూనకాని, కుందలో బియ్యపుగింజకాని, కళ్ళలో కన్నీరుకాని కనిపించని ఆ మాతృమూర్తులు 
కదువంతా చుమ్మలుచుట్టుకోగా అలమటించిపోవడం నీకు కనిపించడంలేదా తమ్ముడూ? 


అవియున్‌ గుండెలు రాతికైనం గనుమన్నా! విశ్వదైన్యమ్ము, చా 
లవు నీర్వెట్టంగ వేయికన్నులు, భుజాలక్షల్‌ వలెన్‌ బాపకూ 

ప విపన్నాత్ముల నుద్ధరింప, వెతంబాపన్‌, సేదంబోకార్ప, మై 
నివురన్‌, బాప్పజలమ్ముం బోందుడువం దండ్రీ! లెమ్ము సజ్ఞుండవై. 


అర్థాలు: విశ్వ దైన్యమ్ము=-ఈ ప్రపంచపు దీనత్వాన్నిి కనుమన్నా=ఒక్కసారి చూడునాయనా, రాతికైనన్‌= 
రాయివంటివానికైనా, గుందెలు=హృదయం, అవియున్‌=ఇదిచూస్తే బ్రద్దలై పోతుంది. వేయికన్నులు =మనిషికి 
వెయ్యికళ్ళున్నా నీర్వెట్టంగ =కన్నీళ్ళు పెట్టడానికి, చాలవు= సరిపోవు, పాపకూప=ఈ పాపమనే లోతైన నూతులలోని, 
విపన్నాత్ములన్‌ =కష్టాలలో ఉన్నవారిని, ఉద్ధరింప =పైకెత్తడానికి, భుజాలక్షల్‌ =లక్షభుజాలు, వలెన్‌ =కావాలి, వెతం 
బాపన్‌=వీరి కష్టాలు పోగొట్టడానికి, సేదన్‌=వారి బడలికను, పోకార్చ=తీర్చడానికి, మైనివురన్‌ =ధైర్యం చెప్పడానికి, 
బాప్పజలమ్మున్‌ =కన్నీటిని, పోందుడువన్‌=తుడవదడానికి, సజ్ఞుండవై=సిద్ధపడి, లెమ్ము=ముందుకురా, తంద్రీ=నాయనా! 


తాత్పర్యం: ఈ ప్రవంచం ఎంత దీనస్థితిలో ఉందో ఒకసారి చూడునాయనా! ఇదిచూస్తే 
ఎంతటి రాతిగుండెలైనా (బద్ధలవుతాయి. దీన్నిచూచి కన్నీరు పెట్టడానికి వెయ్యికన్నులు చాలవు. 
పాపకూపంలోని వీరిని ఉద్ధరించడానికి లక్షచేతులు కావాలి. వీరి కష్టాలు తీర్చడానికి, బడలిక 
పోగొట్టడానికి, ధైర్యం చెవ్పడానికి, కన్నీరు తుడవడానికి లేచి నిద్ధవడునాయనా! 


అని బుజ్జవమునం బలికిన 

విని నందుడు, బెదరు సుంత విడిచినమది నా 
నన మెత్తిచూచి, గౌతమ 

ముని కేమో విన్నవింపంబోయి మనమునన్‌. 


అర్థాలు: అని=ఈ విధంగా, బుజ్జవమునన్‌=అనునయంగా, పలికిన=బుద్ధుడు మాట్లాడితే, విని=అదివిన్న నందుం 
డు=ఆ నందకుమారుడు, బెదరు=లోపలి భయం, సుంత= కొంతవరకు, విడిచినమదిన్‌=వదలిన మనస్సుతో, 
ఆననము=ముఖాన్ని ఎత్తిచూచి=పైకెత్తి చూచి, గౌతమమునికి=అన్నగారైన గౌతమబుద్దునితో, ఏమో=ఏదో, 
విన్నవింపంబోయి= చెప్పుకొనడానికి సిద్ధమై కూడా, మనమునన్‌=తనలో...... 


132 సౌందరనందము 


తాత్పర్యం: ఈ విధంగా అన్నగారు అనునయిస్తూ పలికిన మాటలకు తమ్ముడైన నందుడు 
మననులోని బెదురు కొంత పోగా, ముఖమెత్తి అన్నగారిని చూచి ఏదో చెప్పబోయి, మళ్ళీ 
మననులో ఇలా అనుకొంటున్నాడు. తాను చేసేకార్యం నమర్ధనీయం కాకపోతే పెద్దవారి 
ముందు మాట్లాడటానికి నంకోచం తవ్బదుకదా! 


“వెన్నెల తోడికోడలయి, వీణియపాటకు విందువియ్యమై 
సన్నని తెమ్మెరల్‌ నవతుషారకణమ్ములు సాంకు బిడ్డయౌ 
కొన్ననవంటి నా వలవుంగూడ గురుండు దొసంగొనర్చి, నన్‌ 
జెన్నంటిగాం దలంచి నిరసించె, నింకేమని మాజువల్ముదున్‌.” 


అర్థాలు: వెన్నెల=చల్లదనానికి, తోడికోడలయి=ఏరాలై, వీణియపాటకు=వీణానాదంవంటి ఆనందకారకానికి, 


విందువియ్యమై =కావలసిన వియ్యపురాలై, సన్నని =మెల్లగావీచే, తెమ్మెరల్‌= చల్లగాలులు, నవతుషారకణమ్ములు= 
అప్పుడే పుట్టిన మంచుబిందువులు, సాంకు=పోషించే, బిడ్డయౌ=గారాలబిడ్డ అయిన, క్రొన్ననవంటి=లేతపూవు లాంటి, 
నావలపున్‌=నా ప్రేమ పల్లవాన్ని కూడ=సహితం, గురుండు=పూజనీయులైన అన్నగారు, దొసంగు= తప్పిదంగా, 
ఒనర్చి=చేసి, నన్‌=నన్ను, చెన్నటిగాన్‌=నీచునిగా, తలంచి =భావించి, నిరసించెన్‌ =తిరస్మరించాడు, ఇంకేమని=ఇంక 
ఏవిధంగా, మాజువల్ముదున్‌=సమాధానం చెప్పేది? 


తాత్పర్యం: నా (పేమవువ్చుం ఎటువంటిది! చల్లదనం దానినీడ. వీణానాదానికి కావలనీన 
దగ్రర చుట్టం. నన్నని విల్లతెమ్మెరలు, కోమలమైన మంచుభిందువులు తమ బిడ్డగా పోషించే 
నవపల్లవం. అటువంటి నా (పేమనుకూదా తవ్షునుచేసి అన్నగారు నన్ను నీచుడిగా భావించారు. 
నన్ను నిరాదరించారు. ఇక ఈయనకు ఏమని చెప్పాలి? 


అనుచు జింతించి, యేతాదృశానురాగ 
విభవసామ్రాజ్యలక్ష్మియౌ వెలందిమిన్న 
తలంపునం బాబు, ననుతాపతప్తుండగుచు 
నెనరు నిండిన హృదయమ్ము నిశ్వసింప. 


అర్థాలు: అనుచున్‌=ఈ విధంగా, చింతించి=తలపోసి, ఏతాదృశ=ఇటువంటి, అనురాగ= ప్రేమయొక్క, 
విభవ=సంపదనే, సామ్రాజ్యలక్ష్మియౌ ఐదే శానికి ఏలికయిన, వెలందిమిన్న=నాయకురాలైన సుందరి, తలం 
పునన్‌=మనసులో, పాఅన్‌-విహరించగా, అనుతాప=పశ్చాత్తాపంతో, తప్తుండగుచు=దహింపబడినవాడై, నెనరు=కరుణ, 
నిండిన= తొలుకాడిన, హృదయమ్ము=అంతరంగం, నిశ్వసింప =నిట్టూర్చువిడువగా న 


తాత్పర్యం: పైవిధంగా బాధవడుతూండగా ఇంతగొవ్బ అనురాగసంవద అనే సామ్రాజ్యానికి 
అధిదేవత అయిన (్రీరత్నం తన(పేయని నుందరి మననుపొరలలోంచి బయటకొచ్చి 


అర్థతాత్సర్యాలు 133 


వివరించింది. నందుడు అదిచూచి పశ్చాత్తావంతో దహించుకుపోయాడు. అతని హృదయం 
కరుణతో నిండిపోయి గాఢంగా నిట్టూర్చింది. అవ్మ్రుడు.... 


“గురుదేవుం డక్కటా! మన 

నిరుపమమగు రాగసురధునిన్‌ దెగనాడన్‌, 
వెజతు నెదురాడంగా, సుం 

దరి! యీనాదొసంగుంగూడం దగు మన్నింపన్‌. 


అర్భాలు: అక్కటా=అయ్యో! మన=మనమధ్యగల, నిరుపమము అగు=పోల్చటానికి వీలులేనిదైన, రాగ= 
అనురాగంయొక్క సురధునిన్‌=ఆకాశగంగా ప్రవాహాన్ని కూడా, గురుదేవుండు =పూజ్యుడైన అన్నగారు, తెగనాడన్‌= 
ఖండించగా, ఎదురాండగా=కాదనడానికి, వెజితున్‌=భయపడుతున్నాను, సుందరి=నాప్రేయసీ సుందరీ! ఈ=ఈ 
పరిస్థితిలో, నా=నాదైన, దొసంగున్‌=ఈతప్పును, కూడన్‌=సహితం, తగు మన్నింపన్‌=క్షమించడానికి తగినదానవే. 


తాత్పర్యం: అయ్యో! వూజ్యులైన అన్నగారు మనమధ్యగల ఉవమించటానికి వీలులేని అనురాగ 
గగన గంగా(వావోన్ని కూడా అడ్డుకున్నారు. పఏమిచేయను/ కాదనలేను. నుందరీ/ 
ఇటువంటమ్లుడు నీవు నాయీ తవ్హునుకూడా క్షమించాలి తవ్పుదు. 


ఎజుంగుదుగాన నందు విమలేంగిత, మీ పదదాసు నేరముల్‌ 
గరుణదలిర్చ సైంచెదవుగావున వేందెదంగాక, నిష్కృతుల్‌ 

దొరకునె నా యఘమ్ములకుం దొయ్యలి! నాదొకమాట, యింతకున్‌ 
బరులు గ్రహింతురెట్టు? లతిమానుషముల్‌ మన కూర్మి పేరుముల్‌.” 


అర్భాలు: నందు=ఈ నందకుమారుని, విమల=స్వచ్భమైన, ఇంగితము=అభిప్రాయం, ఎజుంగుదుగాన= 
తెలిసినదానవుగనుక, ఈపదదాసు=నీ పాదాలను సేవించే వీని, నేరముల్‌= తప్పులన్నిటినీ, కరుణదలిర్చ= 
దయాతిశయంతో, సైంచెదవుగావున క్షమిస్తావు కాబట్టి, వేండెదంగాక=నిన్ను ప్రార్ధిస్తున్నాను, తొయ్యలి=ఓ ప్రియురాలా, 
నా అఘమ్ములకున్‌=నేను చేసిన పాపాలకు, నిష్టృతుల్‌=పరిష్మారాలు, దొరకునె=ఈ లోకంలో లభిస్తాయా, నాది=నేను 
చెప్పవలసిన, ఒకమాట=మాటొకటుంది, ఇంతకున్‌=ఇంతకీ, మన=మనమధ్య నడచిన, కూర్మి=ఇష్టాల, 
పేరుముల్‌=గొప్పతనాలు, అతిమానుషముల్‌=మానవాతీతాలు, పరులు= ఇతరులు, గ్రహింతురెట్టుల్‌=ఏవిధంగా 
తెలిసికొంటారు? 


తాత్పర్యం: ఈ నందకుమారుని అభిప్రాయాల్లోని విమలత్వం తెలినినదానివి కనుక ఈ 
పాదదానుని తవ్హులన్నీ నామీది దయతో క్షమిస్తావు కాబట్టి ఓ ప్రియురాలా! నిన్ను ప్రార్థిస్తున్నా... 
నేను నీవట్ల చేసిన పాపాలకు ఈ లోకంలో ప్రాయశ్శిత్తం లభిస్తుందా? ఇంతకీ ఇప్పుడు నేను 
బెవ్హవలనిన మాటొకటుంది. అనలు మనమధ్య నడచిన ప్రియ వచనాల గౌరవాలు 
మానవాలీతాలు కదా! వాటిని ఇతరులు ఎట్లా తెలిసికొంటారు? 


134 సౌందరనందము 


అనుచు జింతాపరంపరలందు మరల 
మునుంగు నందునివైఖరి పోల్చి గురుండు 
“మనసు దాపంగనేల? యీ మౌనముద్ర 
వదలి ననుం గాంచుమన్న! నీ వదనమెత్తి. 


అర్థాలు: అనుచున్‌ =ఇలా అనుకొంటూ, చింతాపరంపరలందు =ఆలోచనల వెల్లువలో, మరల=తిరిగి, మును 
గు=మునిగిపోతూన్న నందునివైఖరి=నందుని పరిస్థితిని, పోల్చి= ఈడుపరచి, గురుండు =అనుభవజ్ఞుడైన అన్న 
గారిలా అన్నారు, మనసు=నీ మనసులో ఉన్న విషయాన్ని, దాపంగనేల=దాచుకోవడం ఎందుకు, ఈ మౌనముద్ర= 
ఇలా మాటాడకుండా ఉండటం, వదలి=వదిలిపెట్టి, నీ వదనమెత్తి =నీతల పైకెత్తి 


పైకెత్తి, ననున్‌=నావైవు, కాంచుమన్న= 
చూడు తమ్ముడూ! 


తాత్పర్యం: ఇలా అనుకొంటూ మళ్ళీ ఆలోచనల్లో వడిపోతున్న తమ్ముని గమనించిన గౌతముడు 
ఎందుకు లోలోపల దాచుకుంటాను? కాస్త తలెత్తి నావైవు చూడమన్నాడు. 


నీనాసందున నేటికీ యరమరల్‌? నిక్కమ్ము దెల్పంగదో 

యీ! నాపల్ము రుచింపదేమొ? మది కేమేనొవ్వు గల్పించెనే 
మో? నీ మానసమెట్లా నా కెబుంగరాదో? యాప్తు లెవ్వారు తం 
డ్రీ! నాకన్నను నీ కటంచనునయించెన్‌ బేర్మి దైవారంగన్‌. 


అర్థాలు: నీనాసందునన్‌=నీకూ నాకూ మధ్య, ఏటికి=ఎందుకు, ఈ అరమరల్‌=ఈ తేడాలు? నిక్కమ్ము= నిజమేదో, 
తెల్పంగదోయీ =చెప్పరాదూ! నాపల్ము=నేచెప్పింది, రుచింపదేమొ=బాగులేదో, మదికి=నీ మనస్సకు, ఏమేని=ఏదైనా, 
నొవ్వుగల్పించెనేమో= కష్టం కలిగించిందా, నీ మానసమెట్లా=నీ మనసేమిటో, నాకెజుంగరాదో= నాకు తెలియలేదా, 
నాకన్నను=నాకంటె, నీకు=ఇక్కడనీకు, ఆప్తులెవ్వారు=కావలసినవారెవరు, తం[డ్రీ=నాయనా! అటంచు=అంటూ, 
పేర్మి= ప్రేమ, తైవారంగన్‌=పొంగగా, అనునయించెన్‌=ఓదార్చాడు. 

తాత్పర్యం: తండ్రీ! నీకూనాకూ మధ్య ఈ దూరాలు ఎందుకు? నిజమేదో చెప్పరాదూ! 
నామాట నచ్చలేదా? నీ మననుకేమైనా కష్టం కలిగించిందా? చెవకపోతే నీ మనను నాకెలా 
తెలుస్తుంది? ఇక్కడ నాకంటె నీకు కావలనినవాళ్ళెవరున్నారు? అంటూ బుద్దుడు (పేమతో 
బుజ్జగించాడు. 

ఇది 
వష్ధనర్ధము 


వా” మూ 
mua 


135 


ధర్మసంవాదము 


దగదీఅ నీరమ్ము ద్రావి యోలలనాడ 

రారయ్య! యో బాటసారులార! 
చల్లని యీ తరుచ్చాయల సేదదే 

జంగ విశ్రమింపరారయ్య! సుంత 
ముగ్గిరాలిన ఫలమ్ముల నారగింప ర 

య్యా! మాకు నాత్మీయులైతి రింక 
అడ్డమాకలు లేక యాడుండు పాడుండు 

య్యేలలూంగుండు సంశయింపవలదు 


కేళిదీర్ణిక కలవలు గూలంద్రోసి 

చూజవదలితి నలుంగులు పాజవిడిచి, 
అరమరలులేక, కొంచక యనుభవింప 
రమ్మ! రాయంచలార! భృంగమ్ములార! 


అర్థాలు: ఓ బాటసారులార=ఓ దారినబోయే ప్రయాణీకులారా; దగదీజ=దప్పిక తీరేలా, నీరమ్ముద్రావి= మంచినీళ్ళు 
త్రాగి, ఓలలాడ=జలకాలాడగా, రారయ్య=రండి రండి, చల్లని=చల్లగా ఉందే, ఈతరుచ్చాయల=ఈ చెట్లనీడలలో, 
'సేదదీజంగ=అలసట తీరేలా, విశ్రమింప రారయ్య=ఊరడిలుదురుగాని రండి, సుంత= కొంచెం, ముగ్గిరాలిన=పండి 
క్రిందవడిన, వ లమ్ములన్‌ =వ ండ్లను, ఆరగింపరయ్యా తినండి సామీ, మాకున్‌ =ఇక్కడ మాకు, 
ఆత్మీయులైతిరి =కావలసినవారయ్యారు, ఇంక =ఇకమీద, అడ్డమాకలు =అద్దుసొద్దులు, లేక= లేకుండా, ఆడు 
డు=ఆడండి, పాడు(డు=పాడండి, ఉయ్యేలలూంగుండు=ఉయ్యాలలూగండి, సంశయింపవలదు=సందేహపడకండి, 
క్రేల్లి దీర్ణికకు=ఆడుకొనే దిగుడుబావులకు, అలవలు= అవరోధాలు, కూలంద్రోసి=పడగొట్టి, అలుంగులు =మొరవలు, 
పాజవిడిచి=పారేలా వదిలి, చూజవదలితి=చాటుగా నీరునింపాను, రాయంచలార =ఓ రాజహంసలారా, భృంగమ్ము 
లార=ఓ తుమ్మెదలారా, అరమరలులేక=సందేహాలు లేకుండా, కొంచక=జంకులేకుండా, అనుభవింపరమ్మ= యధేచ్చగా 
విహరించండి. 


తాత్పర్యం: తెరువరులైన ఓరాయంచలారా! తుమ్మెదలారా! దప్పిలీర జలకాలాడరండు. ఈ 


136 సౌందరనందము 


చల్లనిబెట్లనీడల్లో విశ్రమించండి. కొన్ని మిగలమగ్గిన వళ్లుతినండి. కావలనినవారు కాన 
మీకడ్డుసొద్దు లేవు. ఆడండి. పొడండి. ఊయలలూగండి. మీరు వివారింబేందుకు 
దిగుడుబావులలో పూర్తిగా నీరుపెట్టాను. జంకూగొంకూలేక స్వేచ్చగా విహరించండి. ఇది 
ధర్భునంవాదానికి పాఠకుల్ని నిద్ధంచేయడం. స్వేచ్చగా వాదించండని నూచన. 


వా తడ 
mu —n 


అల్లన నిల్చి రాకొమరుం డానతుండై, తొలుదొల్త సుంత తొ 
ట్రిల్లియుం గొంకొకింత యధరీకృత మైనకొలంది మాటలన్‌ 
దొల్లిటి మాధురీమహిమ దోంపంగ నంజలివట్టి, “సైంపంగాం 
జెల్లుం బ్రభూ! ననున్‌, జనవుచేం బొరపొచ్చెపు మాటలాడినన్‌. 


అర్థాలు: రాకొమరుండు=రాజకుమారుడు నందుడు, అనతుండై=అజ్ఞాపించబడినవాడై, అల్లననిల్చి=జదునివలె 
నిలబడి, తొలుదొల్త=మొట్టమొదట, సుంత=కాస్తంత, తొట్రిల్లియున్‌= కంగారుపడి, కొంకు=భయం, ఒకింత= కొంచెం, 
అధరీకృతము =తక్కువ, ఐనకొలంది= అవుతూన్నకొద్దీ, మాటలన్‌=తన మాటలలో, తొల్లిటి=ముందున్న, 
మాధురీమహిమ= తీపిదనం, తోంపంగన్‌=తొంగిచూడగా, అంజలివట్టి=చేతులుమోడ్చి, ననున్‌=దీనుడనైన నన్ను, 
చనవుచేన్‌=ఒకప్పుడు నీతోవున్న గారాబంచేత, పొరపొచ్చెపు=డాంబికమైన, మాటలు =పలుకులేవైనా, ఆడినన్‌= 
అన్నానేమో, ప్రభూ=ఇప్పుడీ ప్రపంచానికే శాంతిని బోధించే ఏలికా, సైంపంగాన్‌=క్షమించుటకు, చెల్లున్‌= 
సరిపోయినవాడవ. 


తాత్పర్యం: ఈ విధంగా బుజ్జగించబడిన రాకుమారుడు నందుడు కొంతసేపు చలనం 
లేకుండా నిలబడి మొట్టమొదట తిరిగి మాట్లాడటానికి కాస్తంత కంగారువడ్డాడు. కొంత 
సేవటికి తనలోని భయం కొంతకొంత తరిగిపోతూండగా మాటలలో ముందున్న తీవిదనం 
మరల పొటమరించడం మొదలు పెట్టింది. అన్నగారి ముందు చేతులుమోద్సి నమన రించాడు. 
ఒకప్పుడు అన్నగారితోనున్న గారాబంచేత అలా పెడసరంగా మాట్లాడానేమోనని ఒవ్దుకున్నాడు. 
ఇవ్లుడు ఈ (ప్రపంచానికే శాంతిని బోధించే కార్యక్రమంలో ఉన్న ప్రభుడైన అన్నను క్షమించమని 
వేడుకున్నాడు. అలా క్షమించగలదని నమ్మాడు. 


నను గాముకమాకత్రునిగా 

మనమున దలపోసియేమొ, మదనాగమతీ 
ర్భునిగాంగ నానతిచ్చుట? 

వినవలతున్‌ గురుండు నాదు విన్నపము దయన్‌. 


అర్థాలు: ననున్‌=దీనుడనైన నన్ను, కాముకమాత్రునిగా=కేవలం కామాతురినిగా, మనమునన్‌=మనసులో, 
తలపోసియేమొ =అనుకొనికాబోలు, మదనాగమ=కామశాస్త్రంలో, తీర్ణునిగాంగ =ఉపాధ్యాయుడనని, ఆనతి 


అర్థతాత్సర్యాలు 137 


ఇచ్చుట=శాసించటం, గురుండు =పూజనీయుడవైన నీవు, నాదువిన్నపము =నేచెప్పేదికూడా, దయన్‌=కరుణించి, 
వినవలతున్‌=వినమని కోరుతున్నాను. 

తాత్పర్యం: నన్ను కేవలం మదనవిద్యా పారంగతునిగా భావించి కాబోలు ఇలా శాసించటం. 
ఆర్యా! నా మాటకూడా కొంచెం వింటావా? 


ఎలదేంటి రెక్కతుద పైం 
బొలసినం గసుగందు మల్లెమొగ్గకుం దులయై, 
తొలిసంజ నూత్నరుచులన్‌ 
గలగలమని నవ్వు వలపుం గాదనందగునే? 
అర్థాలు: ఎలదేంటి=వయసులోవున్న తుమ్మెద, రెక్కతుద పైన్‌ =రెక్కచివరలో, పొలసినన్‌= తళుక్కుమని, 
కసుగందు =రంజిల్లే, మల్లెమొగ్గకున్‌=మల్లెపూవుకు, తులయై=సాటివచ్చే; తొలిసంజ=ఉదయభానుని, నూత్న 
రుచులన్‌ =క్రొత్తకాంతులతో, గలగలమనినవ్వు=గలగలా నవ్వే వలపున్‌=(ప్రేమరాగాన్ని కాదనయావద్దనడం, 
తగునే=భావ్యమేనా? 
తాత్పర్యం: వయసనుతుమ్మెద రెక్టుబివర మెరిసే మల్లెమొగ్రల్హా ఉదయభానుని క్రొత్త కాంతుల్లా 
గలగలా విరిసే (పేమరాగాన్ని వలదనడం బాగుంటుందా? 
పొచ్చె మెజుంగని భావముల్‌ పొంది పొసంగి 
వలపు నెత్తావు లీనెడు భాగ్య మల్చ 
మగునె గురుదేవ! - నీ చెప్పినట్ల- శోక 
బహుళమైన యనిత్యప్రపంచమందు. 
అర్థాలు: నీచెప్పినట్ల=నీవు చెప్పినట్లే, శోకబహుళమైన =దుఃఖంతో నిండిన, అనిత్య=శాశ్వతం కాని, ప్రపంచ 
మందు=ఈ లోకంలో, పొచ్చెము=కపటం, ఎజుంగని =తెలియని, భావముల్‌= ఉద్దేశాలు, పొంది=గ్రహించి, పొసం 
గి=ముందుకుసాగి, వలపునెత్తావులు =శ్రేమపరిమళాలు, ఈనెడు=(ప్రసవించే, భాగ్యము=ఆ అదృష్టం, 
అల్బమగునె =తక్కువదవుతుందా? గురుదేవ= పూజ్యులైన ఆచార్యవర్యా! 
తాత్పర్యం: ఆచార్యవర్వా/ నీవుచెవ్పినట్లో తాత్మాలికం, దుఃఖమయం అయిన ఈలోకంలో 
కవటంలేని భావాలతో ముందుకుసాగుతూ (పేమ వరిమళాలు ప్రనవించే అద్భష్టం ఏమంత 
తక్కువదా? 
చింతల్‌ సేరని తా, వుదారగుణముల్‌ శిక్షించు నాచార్యక, 
మృంతశ్శత్రు సమాజమున్‌ దొలంచు దివ్యాస్తంబు, నద్వైత భా 
వాంతేవాసి, కృపాలతల్‌ మొలచు పా, దానందనిష్యంది, స 
ర్వాంతర్యామిగదా, మహా ప్రణయభావావేశమో గౌతమా! 


138 సౌందరనందము 


అర్థాలు: ఓ గౌతమా=అన్నగారైన గౌతముడా! చింతల్‌సేరని=దుఃఖాలు దరిచేరని, తావు= చోటు, ఉదార 
గుణముల్‌=ఉన్నతమైన భావాలను, శిక్షించున్‌=నేర్చే, ఆచార్యకమ్ము=గురు పీఠం, అంతశ్ళత్రు=మనలోపలి విరోధులైన 
కామక్రోధాదుల, సమాజమున్‌=కూటాన్నిి తొలచు=చేదించే, దివ్యాస్తంబున్‌ =అలౌకికాయుధం, అద్వైతభావ =రెండు 
అనేది లేదనే సూత్రానికి, అంతేవాసి=శిష్యరూపం, కృపాలతల్‌=కరుణ అనే తీవలు, మొలచు= పుట్టే, పాదు=నేలతల్లి, 
ఆనంద=పరమసుఖాన్ని, నిష్యంది=ప్రవించేది, మహా=గొప్ప శక్తివంతమైన, ప్రణయ భావా వేశము=ప్రేమతత్వపు 
పరాకాష్ట సర్వాంతర్యామిగదా=ఈసృష్టి అంతరాంతరాళాల్లో సదా వ్రవహించేదే కదా! 
తాత్పర్యం: అన్నా గౌతమా! చింతలే లేనితావు, ఉన్నతగుణాలను బోధించే ఆచార్యస్థానం, 
అంతళ్ళత్రువులను తొలగించే దివ్యాయుధం, అద్లైతభావానికి శిష్పబ్రాయం, కరుణాలతలకు 
పొదు, ఆనందాన్ని (నవించే మహో (ప్రేమతత్వం అన్నిచోట్లా వ్యావించిందేకదా! 

భానుకోటి ప్రభాభాసమానమై, స్వ 

తంత్రమై నిల్చు నానందధామమునకు 

సంతతవసంతసుఖదమై జరగుం గాదె 

తాపహర మౌచుం బ్రేమఘంటాపథమ్ము. 
అర్థాలు: ప్రేమఘంటాపథమ్ము=వలపు సామ్రాజ్యపు రహదారి, భానుకోటి=కోటిమంది సూర్యుల, ప్రభా= కాంతితో, 
భాసమానమై=సమానంగా వెలుగుతూ, ఆనందధామమునకు= పరమసంతోష సౌధానికి, స్వతంత్రమై= స్వేచ్చగా, 
నిల్చు=దారిచూపిస్తుంది. సంతత=ఎప్పుడూ, వసంతసుఖదమై =పూలకారులా సంతోషదాయకమౌతూ, 
తాపహరమౌచున్‌=తాపాన్ని పోగొడుతూ, జరగున్‌గాదె=నడపుతుంది గదా! 
తాత్పర్యం: ఈ (పేమ అనే రాజమార్గం ఆనందసౌధానికి కోటినూర్యవ్రభలతో స్వేచ్చగా 
దారి చూవిస్తుంది; ఎవ్హుడూ వసంతకాలంలా తాపాన్ని పోగొడుతూ నుఖాన్నిస్తుందిగదా! 

ప్రియజనవిహీనమైన జీవితము మొరడు, 

ప్రణయమాధురి గ్రోలిన బ్రతుకు దివస 

మాత్రమేనియుం జాలుం, బ్రేమమ్ము లేమి 

కన్న నిప్పచ్చరము వేజి కలదె దేవ! 
అర్థాలు: ప్రియజన=ప్రేమించేవారి, విహీనమైన=తోడులేని, జీవితము=బ్రతుకు, మొరడు= మోడువంటిది. 
దేవ=పూజనీయా! ప్రణయమాధురి=వలపు తీపులు, గ్రోలిన=త్రాగిన, బ్రతుకు=మనుగడ, దివసమాత్రమేనియున్‌= 
ఒక్కరోజైనా, చాలున్‌=సరిపోతుంది. పప్రేమమ్ము= అనురాగం, లేమికన్న=దొరక్మపోవడంకంటె, నిప్పచ్చరము= శూన్యం, 
వేజికలదె=వేరేముంది? 
తాత్పర్యం: (పేమించే తోడులేని (బ్రతుకు మోడువంటిదికదా! దేవా... వలవుమాధురులు 
(త్రాగిన బ్రతుకు ఒక్ళరోజు చాలు. వలవు దొరక్ళపోతే బ్రతుకంతా తూన్యమేకదా! 


139 
అర్థతాత్సర్యాలు 
స్వరచయమ్ము లొండొంటిని బెరసి రాగ 
రసము లీనెడుపగిదిం బరస్పరమ్ము 
భావములు గూడి రాగమ్ము ప్రభవమందుం; 
దీయం తలంపులు మొదలంటం ద్రెంచుటెట్లు? 


అర్థాలు: స్వరచయమ్ములు =సరిగమపదని అనే సంగీత స్వరములు, ఒండొంటిని=ఒకదాని కొకటి, బెరసి= 
హత్తుకొని, రాగరసములు =కమ్మని సంగతులు, ఈనెడుపగిదిన్‌ =జన్మనిచ్చే విధంగా, పరస్పరమ్ము=అన్యోన్యం, 
భావములు =అనురక్తులు, కూడి =కలిసి, రాగమ్ము=ప్రేమ, ప్రభవమందున్‌=పుడుతుంది. తీయన్‌=మధురమైన, తలం 
పులు=ఆలోచనల్ని, మొదలంటన్‌=కూకటి వేళ్ళతో, ఎట్లు=ఏవిధంగా, తెంచుట=నాశనంచేయగలను? 
తాత్పర్యం: న రి గమ వ ద ని అనే నప్తస్వరాలు ఒకదానికొకటి ఒరునుకొని మధుర 
మనోహరమైన నంగీతపు ధ్వనులు వుట్టి రసావివ్మురణం జరుగుతుంది కదా! అలాగే, (పేయనీ 
(ప్రియుల అన్యోన్య భావాలు ఒక్ళటై అనురాగం జనిస్తుంది. ఈ (ప్రవంచాన్ని ఐకమత్యంగా 
నడివించేదే ఈ ప్రక్రియ. అందుకు ఆధారాలైన ఈ లీపి తలపుల్ని కూకటి (వేళ్ళతో ఎలా 
భేదించమంటావు? 

ప్రహరి చరింపుచున్‌ దిగిచిపట్టెడు నొండొకటిన్‌ సతమ్ము నీ 

గ్రహములు (ప్రేమసూత్రముల, రాగవశంవదవృత్తింగాదె! దు 

స్సహబహుళాధ్వయానముల డశ్రాంతి యెజుంగ కుడుల్‌ చరించు న 

న్వహము వియోగభారవహమైన దయావహగీతికారుతిన్‌. 
అర్థాలు: ఈ (గహములు=ఈ పైన మనచుట్టూ తిరిగే గగనచరాలన్నీీ సతమ్ము=ఎల్లప్పుడూ, ఒండొకటిన్‌= 
ఒకదానినొకటి, ప్రేమసూత్రముల=స్నేహ పాశాలతో, ప్రహరి=తమతమ కక్ష్యలలో, చరింపుచున్‌=తిరుగుతూ, 
తిగిచిపట్టెడున్‌=అఆకర్షించి పట్టుకుంటున్నాయి. రాగ=అనురాగానికి, వశంవద=లొంగిన, వృత్తిన్‌ గాదెజయాత్ర 
వలనకదా, దుస్సహ=సహింపరాని, బహుళ=ఎన్నో అధ్వ=త్రోవల, యానముల=ప్రయాణాల్లో, శ్రాంతి= తీరిక, 
ఎటుంగక=లేకుండా, ఉడుల్‌=నక్షత్రాలు, అన్వ్నహము=ప్రతిదినమూ, వియోగ=ఎడబాటనే, భారవహమైన = 
బరువునుమోసే, దయావహ=కరుణామయమైన, గీతికా=పాటల, రుతిన్‌=ధ్వనితో, చరించున్‌=తిరుగుతూంటాయి. 
తాత్పర్యం: మనచుట్టూ తిరిగే గ్రహాలన్నీ ఒకదానినొకటి స్నేహపాశాలతో ఆకర్షించబట్టే 
కదా తమకక్ష ల్లో విడవకుండా తిరుగుతున్నాయి! భరింపరాని ఎన్నో ఆకాశవు దారులలో 
నక్షత్రాలు తీరికలేకుండా ఎడబాటనే బరువునుమోన్తూ కరుణామయమైన నంగీతధ్వనులతో 
రోజూ తిరుగుతూన్నాయంటే (పేమకు లొంగిన నడకల వల్లనే కదా! 


వివృత తరంగబాహుండయి, విశ్వము నాత్మపృథూపగూహన 
ప్రవమునం దేల్పంగాందివురు వారిధినాయకుం డైక్యభావసం 


140 సౌందరనందము 


భవదనుభూతి సౌఖ్యరసభావనం జేసికదా మహాత్మ! యీ 
భవవిషపాత్రలోం బ్రణయభాక్కుల కందు మరందబిందువుల్‌. 


అర్థాలు: మహాత్మ=ఓ మహాపురుషా! వారిధినాయకుండు =మహాసముద్రుడు, వివృత =విచ్చుకొన్న తరంగ= కెరటాలనే, 
బాహుండయి=చేతులుకలవాడై, విశ్వమున్‌=ప్రపంచాన్ని, ఆత్మ=తనయొక్క పృథు=పెద్దదైన, ఉపగూహన =కౌగిలి 
అనే, ప్లవమునన్‌=తెప్పపై, తివురు=ప్రయత్నించి, తేల్పగాన్‌=తేలించడానికి, బక్యభావ=ఒకటి అనేభావమే, 
సంభవత్‌=ఫలంగా, అనుభూతి =అనుభవ, సౌఖ్యరసభావనన్‌=సుఖట్రీతి యోచనను, చేసికదా= కావించేకదా! ఈ=ఈ 
కనిపించే, భవ=పుట్టుకనే, విషపాత్రలోన్‌= ప్రాణాంతకమైన గిన్నెలో, ప్రణయభాక్కులకు= ప్రేమనుపొందేవారికి, 
మరందబిందువుల్‌= తేనెచుక్కలు, అందు =అభిస్తాయి! 


తాత్పర్యం: మహోత్ళా! సముద్రుడు తన తరంగాలనే చేతుల కౌగిట ఈవిశ్వాన్ని తేల్చి 
వట్టుకోవడం ఇద్దరూ ఒకటనే భావాన్నిచ్చే నుఖానుభూతిని పొందటం కోసమేకదా! అలాగే 
(పేమికులకు ఈ వుట్టుకనే ప్రాణాంతకమైన జీవనపాత్రలో తేనెబొట్లు ఆ అనుభూతితోనే 
దొరుకుతాయి. 


అకలుషమైన ప్రేమ కిరవై, నురుంగుల్‌ వెలివాజుచున్న స్ఫా 
టిక మణిపాత్రలోపల నటించు నిజ ప్రతిబింబ దర్శనో 
త్సుకసుఖమున్‌ వినిశ్చలతం జూజంగొనంగల నేర్పరుల్‌ గదా! 
సుకృతులు, వారి కీభవము సుందరమై శివమై కనంబడున్‌. 


అర్థాలు: సుకృతులు =పుణ్యాత్ములు, అకలుషమైన =నిర్మలమైన, ప్రేమకు =అనురాగానికి, ఇరవై=తావయి, నురుం 
గుల్‌=తెల్లటి ఫేనాన్ని వెలివాబుచున్న=క్రక్కుచున్న స్ఫాటిక=అచ్చమైన, మణిపాత్రలోపల=రత్నంతో చేసిన గిన్నెలోని, 
నటించు=కదలే, నిజ=తమవైన, ప్రతిబింబ=నీడలను, దర్శన=చూచుకోవడంలో, ఉత్సుక=తమక, సుఖమున్‌= 
సౌఖ్యాన్ని వినిశ్చలతన్‌ =తదేక పారవశ్యంతో, చూజగొనంగల =దొంగిలించగల, నేర్చరుల్‌ గదా=నిపుణులుకదా! 
వారికి=అటువంటివారికి, ఈభవము=ఈ సంసారం, సుందరమై= ఎంతో అందంగానూ, శివమై=కైవల్యంగానూ, 
కనంబడున్‌=కనబడుతుంది. 


తాత్పర్యం: పుణ్యాత్ములు నిర్భలమైన (పేమకు క్షేత్రాలు. వారు నురుగువలె తెల్లటి న్వచ్చమైన 
మణిపాత్రలోవల కదలాడే తమ (వతిబింబాలను చూచేతమకంలో కదలకుండా సుఖాన్ని 
చూరగొనగల నేర్హరులుకదా! వారికీ నంసారంకూడా ఎంతో అందంగానూ, శుభదాయకం 
గానూ కనిపిస్తుంది. 


విరియన్‌ బూచెడు దేవ! (పేమసుమముల్‌ విశ్వమ్ము; నాకొక్క క్రొ 
వ్విరి మారందర్వురీపరాగసుషమావిర్భావమానోజ్జమై 


141 
అర్థతాత్సర్యాలు 

దొరకెన్‌, నాయెద నద్ది రాగరస మాధుర్యమ్ములన్‌ నింప, ద 

బృణకావుల్‌ మెయిం గప్పుమాత్ర ముకుళీభావమ్ము సంధిల్లునే? 


అర్థాలు: దేవ=ఓ దైవసమానుడా! విశ్వమ్ము=ఈ ప్రపంచంలో, (ప్రేమసుమముల్‌=ఎన్నో అనురాగపుష్పాలు, 
విరియన్‌బూచెడు=విరబూస్తున్నాయి. నాకు+ఒక్క=అందులో నాకొక, క్రొవ్విరి=క్రొత్త పూవు, మారందర్సురీ= 
ప్రవాహంవంటి మకరందంతో, పరాగ=పుప్పొడి, సుషమ=శోభయొక్క, అవిర్భావ=పుట్టుకచేత, మానోజ్ఞమై = 
మనోహరమై, దొరకెన్‌=దొరికింది. నాయెదన్‌=నా హృదయంలో, అద్ది=ఆ పూవు, రాగ=అనురాగముయొక్క 
రస=ఇంద్రియాల యొక్క మాధుర్యమ్ములన్‌ =తియ్యదనాలను, నింప=నింపివేయగా, దబ్బజికావుల్‌=కపటపు రంగులు, 
మెయిన్‌ =శరీరాన్నిి కప్పుమాత్ర =కప్పినంతమాత్రాన, ముకుళీభావమ్ము=ముడుచుకోవడం అనేది, 


సంధిల్లునే=తాకుతుందా? 


తాత్పర్యం: భగవానుడా! విశ్వంలో ఎన్నో (ప్రేమవుష్పాలు వూన్తున్నాయి. వానిలో మరంద 
వరాగాలచేత మనోహరమైన క్రొత్తవూవొకటి నాకు దొరికింది. అది రాగరస మాధుర్యాలతో 
నా హృదయం నింపేసింది. ఇక పైనెన్నిరంగులు వూస్తేమాత్రం ముడుచుకుంటుంది? 

వసివాళ్వాడ, దొకప్పుడుం 

గసుగందదు, మేల్మిచాయ కగ్గదు, తావుల్‌ 

కొసరు, మరందము చిలుకును 

విసువక యెదం దాల్తు నట్టి ప్రేమసుమమ్మున్‌. 


అర్థాలు: వసివాళ్వాడదు=పూర్తిగా వాడిపోదు, ఒకప్పుడున్‌ =ఒక్కసారికూడా, కసుగందదు= కమిలిపోదు, 
మేల్మిచాయ=మేలైన కాంతి, కగ్గదు=తగ్గిపోదు, తావుల్‌=సువాసనలు, కొసరు=కావాలంటుంది, మరందము= తేనియలు, 
చిలుకును =చల్లుతుంది, అట్టి=అటువంటి, పేమ సుమమ్మున్‌=వలపు అనే విరిని, విసువక= విసుక్కోకుండా, 
ఎదన్‌=హృదయంలో, తాల్లున్‌= ధరిస్తాను. 

తాత్పర్యం: (పప్రేమకుసుమం పూర్తిగావాడిపోదు. ఎప్పుడూ కమిలిపోదు. కాంతి తగ్గదు. 


పైగా సువాసనలు దిద్దుకొంటుంది. చుట్టూ తేనెలుచల్లుతుంది. అటువంటి పుష్పాన్ని 
కాదనకుండా హృదయంలో దాచుకొంటాను. 


తెలియనివాండ గాను గురుదేవ! జగజ్జనజీవనమ్ము క 

శృలతకుం దావలంబయి, రుజావికలంబు, జరాపరీతమై, 
కలుషలతాలవాలమయి, కాడును బీడయి, శోచనీయమై 
గులగులలాడు పుర్వులకు గూండయి మృత్యుముఖమ్ముం జొచ్చుటల్‌. 


అర్థాలు: గురుదేవ=పూజ్యగౌతమా! జగత్‌=ఈ ప్రపంచంలోని, జనజీవనమ్ము=ప్రజల జీవితం, కశ్ళ్శలతకున్‌= 


142 సౌందరనందము 


మలినాలకు, తావలంబయి=ఉనికిపట్టయి, రుజావికలంబు=రోగాలచేత పీడింపబడుతూ, జరాపరీతమై= ముసలి 
తనంచేత చుట్టబడి, కలుషలత=పాపాలనే లతలకు, ఆలవాలమయి=ఆవాసమై, కాడునుబీడయి=అడవిగాను 
బంజరుగాను, శోచనీయమై =శోకింపదగినదై, గులగులలాడు= లుకలుకలాడే, పుర్వులకు=పురుగులకు, గూం 
డయి=నివాసమై, మృత్యుముఖమ్మున్‌ =చావు నోటిలోనికి, చొచ్చుటల్‌=ప్రవేశించవలసి రావడం, తెలియనివాం 
డగాను=ఎరుగనివాణ్ణికాను. 


తాత్పర్యం: ఆర్యా! ఇక్కడి జనజీవితం గురించి నాకంతా తెలును. ఇది మలినాలకు ఉనికివట్టు. 
అన్ని రోగాలకూ ఆటవట్టు. ఎవ్హుడూ మునలితనం ఆవరించి ఉంటుంది. పాపాలనే 
ముళ్ళలీగలకు ఆవానం. అంతా అడవుల మయంలా బంజరుభూమిలా శోకాలకు ఆలవాలం. 
లుకలుకలాడే పురుగులకు గూడువంటిది. చావుయిక్ళ ముఖంలోనికి చేరాలంటే మాత్రం 
రాజమార్గం. అంతా నాకు తెలును. 


బుడగలవంటి తుచ్చసుఖపూర్తికి లోభముసెంది, యామిషం 
బెడలిన యెమ్ము గాంచి కలహించెడు కుక్కలగుంపువోలెం బా 
ల్పడిరి జగజ్జనుల్‌ ప్రణయలాస్య కళోచితరంగమైన యీ 
పుడమి సమస్తమున్‌ బ్రధనభూమి యొనర్చంగ నష్టబుద్దులై. 


అర్థాలు: బుడగలవంటి=ఏక్షణమైనా చితికిపోయే నీటిబుడగలవంటి, తుచ్చసుఖ=నీచమైన సుఖాలవలన, 
పూర్తికి=ఏదో సంతృప్తిపొందాలనే, లోభముచెంది=ఆరాటపడి, ఆమిషంబు =మాంసం, ఎడలిన =విడిచిపెట్టిన, 
ఎమ్ముగాంచి=ఎముకను చూచి, కలహించెడు =కొట్లాడుకునే, కుక్కలగుంపువోలె=ఊరకుక్కల మందల్లా, జగజ్జనుల్‌=ఈ 
ప్రంచంలోని ప్రజలు, నష్టబుద్దులై=ఉచితానుచితాలు కోల్పోయినవారై, ప్రణయలాస్య= ప్రేమనర్తనమనే, 
కళా=లలితకళకు, ఉచితరంగమైన= అనువైన రంగస్థలమైన, ఈపుడమి=ఈ భూమి, సమస్తమున్‌ మొత్తాన్ని 
ప్రధనభూమి=యుద్ధరంగంగా, ఒనర్పంగ=చేయడానికి, పాల్పడిరి=సిద్ధపడ్డారు. 


తాత్పర్యం: నీటిబుడగలవలె పైకి ఉన్నాయనివించే నీచమైన సుఖాలతవ్తికోనం ఆరాటవడి 
మాంసంకోల్పోయిన ఎముక కోనం కాట్లాదే కుక్ళలగుంవులాగా ఈ (ప్రపంచ (ప్రజలు బుద్దులు 
నశించి (పేమనర్హనమనే లలితకళకు తగిన రంగస్థలం ఈ భూమి మొత్తాన్ని యుద్దరంగం 
చేయడానికి వూనుకొన్నారు. 


నాకీ లోకముతోం బనేమి, వినుమన్నా! పాలమున్నీటిలో 
నేకాంతమ్మగుచోం బ్రవాళములచే నేపారు ద్వీపమ్ములో 
నాకుల్‌ రాలని, పూలు వాడని వసంతారామమధ్యమ్ములో 
రాకాచంద్రసహగ్రముల్‌ వెలుంగు హర్య్యాగ్రమ్మునం దొక్కటన్‌. 


అర్థాలు: వినుమన్నా=అన్నా నేచెప్పేదివిను! నాకు=తత్వం తెలిసిన నాకు, ఈలోకముతోన్‌= ఈ ప్రపంచంతో, 


అర్థతాత్సర్యాలు 143 


పనేమి=ఏమిపని? పాలమున్నీటిలోన్‌=పాలసముద్రంలో, ఏకాంతమ్మగుచోన్‌=ఎవరూలేనిచోట, ప్రవాళములచేన్‌= 
పగడాలచేత, ఏపారు=ఒప్పారే, ద్వీపమ్ములోన్‌=ఒకదిబ్బమీద, ఆకుల్‌రాలని=ఏనాడూ శిశిరంలేని, పూలువాడని= 
వెలుగుతగ్గిపోని, వసంతారామ=పూవులకారుతోనిండిన ఆశ్రమం, మధ్యమ్ములో=నడుమ, రాకా చంద్రసహస్రముల్‌= 
వేయిమంది పూర్ణచంద్రులు, వెలుంగు=ప్రకాశించే, హర్య్యాగ్రమ్మునందు =మేడపైన, ఒక్కటన్‌=ఒకచోట.... 

తాత్పర్యం: అన్నా! ఈ లోకంతో నాకు వనేముంది! నేనైతే పాలనముద్రంలో ఎవరూలేని 
చోట వగడాలదిబ్బమీద ఆకులేరాలని వూలేవీవాదని వనంతమనే ఆరామం మధ్య వేయిమంది 
పూర్ణచం(దులు ఒక్నటా (వకాళించే సౌధోవరిభాగంలో ఒకచోట.... (తరువాతి వద్యంతో 


అన్వయం ) 


నాకుం బ్రాణము ప్రాణమైన చెలితో నానాసుఖమ్ముల్‌ లతా 
నీకమ్మై పెనంగొన్న డోలికలలో నిఃఖేదదివ్యామృత 

స్వీకారమ్ము భజింపుచున్‌ సమయముల్‌ సీమల్‌ వెసన్‌ దాంటి, యే 
కాకారమ్మును నిత్యమై నెగడు నయ్యానంద మర్థించెదన్‌.” 


అర్థాలు: నాకున్‌=నాకు, ప్రాణము=జీవమూ, ప్రాణమైన=సర్వస్వమైన, చెలితో=నా సుందరితో, నానా 
సుఖమ్ముల్‌=అన్నివిధాల ఆనందాలు, లతానీకమ్మై=తీవలమాలికలుగా, పెనంగొన్న=మెలివేసుకొన్న, డోలికలలో = 
పల్లకీలలో, నిఃఖేద=బాధలులేని, దివ్యామృత= దేవతలు సేవించే బ్రహ్మరసాన్ని స్వీకారమ్ము=చేగొని, భజింపుచున్‌= 
సేవిస్తూ సమయముల్‌= కాలావధులు, సీమల్‌=దేశావధులు, వెసన్‌=వేగంగా, దాంటి=అధిగమించి, ఏకా 
కారమ్మును=ఇద్దరం ఒక్కటై, నిత్యమై=శాశ్వతంగా, నెగడున్‌=పరిఢవిల్లే, ఆ+ఆనందము=ఆ అమేయమైన ఆనందాన్ని 
అర్థించెదన్‌=కోరుకొంటాను. 

తాత్పర్యం: నా ప్రాణమూ నర్వస్వమైన నుందరితో నర్వనుఖాలు తీవలుగా పెనవేనికొని 
తయారైన వల్లకీలలో వఏబాధాలేకుందా దివ్యమైన అమృతాన్ని సేవిన్తూ కాలమూ దేశమూ 
మరచిపోయి. ఒక్ళటిగా శాశ్వతంగా విహరించే ఆగొప్ప ఆనందాన్ని కోరుకొంటున్నాను. 


అని యుత్మంఠ దలిర్చ నందుండు స్వకీయ(ప్రేమసిద్ధాంతమున్‌ 
వినిపింపన్‌, సుగతుండు తద్వదనమున్‌ వీక్షించి, మందస్మితం 
బును బెన్‌జాలియు జాలువాఅ, “హృదయంబున్‌ విప్పి మేల్సేసితో 
తనయా! వన్నెలుదేజు నీ ప్రణయతత్వం బెల్ల నాలించితిన్‌. 


అర్థాలు: అని=ఇలాచెప్పి, నందుండు=నందకుమారుడు, ఉత్మంఠదలిర్చ=ఆసక్తికరంగా, స్వకీయ=తనదైన, 
(ప్రేమసిద్ధాంతమున్‌=వలపు నిర్ణయాన్ని వినిపింపన్‌=వివరించగా, సుగతుండు=తథాగతుడు, తద్వదనమున్‌=అతని 
ముఖాన్ని, వీక్షించి=అవలోకించి, మందస్మితంబును =చిరునవ్వును, పెన్‌జాలియు =పెద్దగా కనికరమూ, 


144 సౌందరనందము 


జాలువార=ప్రవహించగా, ఓతనయా=ఓతండ్రీ! వన్నెలుదేలు=రంగులమయమైన, నీ=నీ అమాయకపు, 
ప్రణయతత్వంబు ఎల్లన్‌=ప్రేమగురించిన భావం మొత్తాన్ని, ఆలించితిన్‌= ఆలకించాను. హృదయంబున్‌=నీ మనసును, 
విప్పి=బహిరంగపరచి, మేల్సేసితి=నాకుచాలా మంచిచేసావు. 


తాత్పర్యం: నందుడిలా తన (పేమనిద్దాంతాన్ని వివరించగా బుద్దుడు అతనిముఖాన్ని 
పరిశీలనగా చూచాడు. కోపానికి బదులు ఆయనలో చిరునవ్వు విపరీతమైన జాలి కలిగి ఇలా 
అన్నాడు. ఓయీ తమ్ముడూ! నీ రంగులవవంచమైన (పేమతత్వాన్ని వూర్తిగా విన్నాను. నీ 
హృదయాన్ని విష్టి దాచుకోకుండా లోవలున్నది మొత్తంచెప్పేసావు. మంచివని చేసావు. నాకు 
మేలేచేసావు. 


అఖిల జంతు సామాన్యమౌ నాత్మసౌఖ్య 
లోలతయె పెద్దగాం జవుల్వుట్టం జెప్పి 
తింతదూరమ్ము; కామమోహితుల కెల్ల 
నెంత చక్కని యుపదేశ మిది కుమార! 


అర్భాలు: కుమార బిడ్డా! ఇంతదూరమ్ము=ఇప్పటిదాకా, అఖీల=అన్ని జంతు=జలచరాలు భూచరాలు అయిన 
జన్యువులకు, సామాన్యమౌ=సమానంగా ఉందే, ఆత్మతనదైన, సౌఖ్యలోలతయె =సుఖంపొందాలన్న చాపల్యాన్నే, 
పెద్దగాన్‌=గొప్పచేసి, చవుల్‌ పుట్టన్‌= నోరూరేలాగా, చెప్పితి=చెప్పావు. ఇది=ఈ సిద్ధాంతం, కామమోహితులకు= 
తుచ్చమైన సుఖాలు పొందాలనుకొనేవారికి, ఎల్లన్‌=ఇటువంటి వాటన్నింటిలోకి, ఎంతచక్కని=ఎంతమంచి, 
ఉపదేశము =ఉద్బోధన! 


తాత్పర్యం: అబ్బాయీ! ఇవ్పుటిదాకా నీవుచెమ్పిందంతా కొంతమందికి బాగానచ్చుతుంది. 
ఈ లోకంలో వుట్టిన అన్ని జంతువులకు నవాజంగావుందే నుఖాలమీది లాలనత్వమేకదా 
పెద్దగొవ్చుగా రుచికరంగా చెప్పావు! ఇదంతా తుచ్చమైన సుఖాలమీద కోరికలున్నవారికి ఎంత 
చళ్ళని ఉవదేశం! 


హద్దుమీజిన విషయవాంఛాళిం దవిలి 

పరువులిడు మానసహయమ్ము పజ్జ నరుగు 

భావనన్‌ బట్టలేక, స్వప్నములు గిలుకు 

కవుల వ్రాంతలు చదివితోకాక నీవు! 
అర్థాలు: నీవు=ఇప్పటివరకు నీవు, హద్దుమీజిన=మర్యాదలు అతిక్రమించిన, విషయ= ఇంద్రియాలయొక్క 
వాంఛాళిన్‌=కోరికల సమూహమందు, తవిలి=తగులుకొని, పరువులిడు=పరుగులు పెట్టే, మానస=మనస్సు అనే, 
హయమ్ముపజ్ఞన్‌ =గుజ్జిం దగ్గరకు, అరుగు=చేరే, భావనన్‌=ఆలోచనను, పట్టలేక=గట్టిగా నియమించలేక, 


అర్థతాత్సర్యాలు 145 


స్వప్నములు=కలలో తేలిపోతూ, గిలుకు=ఏదో తోచినట్లు రచించే, కవుల=ఈ రచయితల, వ్రాంతలు=రచనల్ని 
చదివితోకాక=చదివివుంటావు కాకపోతే నీకీ వెర్రి ఆలోచనలు ఎలావస్తాయి? 


తాత్పర్యం: ఇవ్బటిదాకా నీవు ఎల్లలుదాటిన ఇంద్రియ వాంఛలలో తగులుకొని వరుగులు పెట్టే 
మనననే గుజ్జాన్ని చేరే ఆలోచనలతో, దానిని నియంత్రించలేక్క దానిని చేరాలని కలలు 
కంటూ ఏవో తమకు తోచినట్లు వర్ణించే కవుల వర్ణనలు చదివినట్లున్నావు. లేకపోతే నీకీ 
వెజ్టిమొణ్జి ఆలోచనలు ఎందుకు వస్తాయి? 


ఆ తరుశాఖలన్‌ ఫలచయమ్ముల మెక్కుచు, వింతవింతలౌ 

చేంతలుం బల్కు లొండొరుల చేతములన్‌ గరంగింపం గామసం 

ప్రీతి ఘటింపుచున్న విరుమేనులు నొక్కటిచేసి; చెప్పు మా 

కోంతులజంట సౌఖ్యమునకున్‌ సుత! యేమని పేరుపెట్టెదో? 
అర్భాలు: సుత =అబ్బాయీ! ఆ తరుశాఖలన్‌=ఆ చెట్టుకొమ్మలమీద, ఫలచయమ్ముల =రకరకాల పండ్లు, 
మెక్కుచు=కడుపునిండా తింటూ, వింతవింతలౌ= చిత్రమైన, చేంతలున్‌=పనులతోనూ, పల్ముల=కిచకిచలతోనూ, 
ఒందొరుల =ఒకదానికొకటి, చేతములన్‌=మనస్సులు, కరంగింపన్‌=చెమరింపజేయగా, ఇరుమేనులున్‌=రెంటి 
శరీరాలను, ఒక్కటిచేసి= పెనవేసి, కామసంటీతి=సంయోగసుఖాన్ని, ఘటింపుచున్నవి = సంపాదిస్తున్నాయి. ఆ కోం 
తులజంట=ఆ కపిద్వయంయొక్క సౌఖ్యమునకున్‌=ఆనందానికి, ఏమని =ఏవిధంగా, పేరుపెట్టెదో= పేరుపెడతావో, 
చెప్పుము=తెలియజేయి. 
తాత్పర్యం: వు(తా! అటుచూడు... ఆ చెట్టుకొమ్మలమీద రెండు కోతులు వళ్ళుతింటూ 
విచిత్రంగా గెంతుతూ కిచకిచలాడుతూ వాటి మనస్సులొక్ళటై శరీరాలు ఒకటిచేసి కామ సుఖాన్ని 
పొందుతున్నాయి. ఇవ్లుడుచెవ్లు... ఆ జంట ఆనందానికి ఏమని పేరుపెడతావు? 


లేదు కుమార! తన్మిథునలీలకు మరమనోజ కేళికిన్‌ 

భేద; మళీకసౌఖ్యములు పెక్కులు భావనచేసి, భ్రాంతిలో 

నీందుచుం బెద్దపేరులిడి, యిద్దియె నిత్యము సత్యమందు, వు 

న్మాదముగాక, పేమ మగునా, పరువంపు నిగారపుంబసల్‌? 
అర్థాలు: కుమార=పుత్రా! తత్‌+మిథునలీలకు=ఆ కోతులజంట క్రీడకూ, మర్య=మానవుల, మనోజకేళికిన్‌= 
మదనక్రీడకూ, భేదము=కేడా, లేదు=కనిపించడంలేదు. అళీక=నిజంకాని, సౌఖ్యములు =తృప్తులను, పెక్కులు= 
ఎన్నిటినో, భావనచేసి=ఊహించి, బ్రాంతిలోన్‌= భ్రమలో, ఈందుచున్‌=ఈతలుకొడుతూ, పెద్దపేరులిడి= పెద్ద పెద్దపేర్లు 
పెడుతూ, ఇద్దియె =ఇదిమాత్రమే, నిత్యము=ఎల్లప్పుడూ ఉంటుంది, సత్యము =అబద్ధంకాదు, అందువు= అంటావు, 
ఉన్మాదముగాక=పిచ్చికాకపోతే, పరువంపు=ప్రాయంయొక్క నిగారపున్‌=మిసిమి, పసల్‌=సొంపులు, ప్రేమము=నిజమైన 
అనురక్తి, అగునా=అవుతుందా? 


146 సౌందరనందము 


తాత్పర్యం: కుమారా! ఆ కోతులజంట నుఖానికీ మనుషులజంట నుఖానికీ తేడా ఏమిటి? 
నిజాలుకాని సౌఖ్యాలేవో భావించి (భ్రమలోవడి కొట్టుకుంటూ వాటికి పెద్దపెద్దపేర్లు పెట్టి 
ఇదిమాత్రమే నిత్యం, ఇదిమా(త్రమే నత్యం అంటావే.. అదంతా ఉన్భాదంగాక మరేమిటి? 
యౌవనంచేకలిగే మినిమితనాల పొంగులుగాని, నిజమైన స్వార్ధంలేని (పేమ అవుతుందా? 


అందగాండవు, కొమరుం బ్రాయముననున్న 
రాచబిడ్డవు గావున రాగభోగ 

ములు కొనల్‌ సాంగి (క్రొన్ననల్‌ పూచుంగాని 
పరువమది నీకు మాత్రము తిరమంటోయి? 


అర్థాలు: అందగాండవు=సుందరమ్మెన రూపున్నవాడివి, కొమరున్‌=పడుచు, ప్రాయముననున్న=వయసులోనున్న 
రాచబిడ్డవు=రాజకుమారుడివి, కావున=కాబట్టి, రాగభోగములు =ఒంటిచాయ మంచితిండి, కొనల్‌సాంగి= పెంపొంది, 
కొన్ననల్‌=క్రొత్త పూతలు, పూచుంగాని=పూస్తాయిగాని, పరువము అది=ఈ పడుచుదనం, నీకు మాత్రము= 
నీకైతేమాత్రం, తిరమంటోయి=శాశ్వతమంటావా! 


తాత్పర్యం: రూవం నుందరం. పడుచు వయను. అందులో రాచబిద్దవు. కాబట్టి ఒంటికి 
మంచిరంగు, మంచిభోజనం నవాజం. అవి అలాగే పెంపొంది (కొత్తకొత్తగా వూతలు 
పెడతాయేగాని ఈ వడుచుదనం నీకుమాత్రం శాళ్ళతమా? 


విందున్‌ నీ సతి సార్థకాఖ్యయనుచున్‌ వేనోళ్ళ, నీ రూపమున్‌ 
గందున్‌ డెందము విందుగా, మధురవాక్యస్ఫూర్తి మీ నెయ్యపుం 
జందంబెల్ల నుపన్యసించితివి, వత్సా! యింతకున్‌ వాసియౌ 
సౌందర్యమ్మును, రక్తి యొండొకట విశ్వమ్మందు లేదందువో? 


అర్థాలు: వత్సా=కుమారా! నీసతి=నీభార్య, సార్థకాఖ్యయనుచున్‌=పేరుకుతగ్గట్లే మంచి సుందరి అని, వేనోళ్ళ= 
అందరినోటా, విందున్‌=వింటూంటాను. నీరూపమున్‌=నీ అందచందాలను, డెందము విందుగా= మనసారా, 
కందున్‌=చూస్తున్నాను. మధుర=తీయనైన, వాక్యస్ఫూర్తి=శబ్ద చమత్మారాలతో, మీనెయ్యపున్‌=మీమధ్యగల సాహచర్యపు, 
చందంబెల్లన్‌=వివరమంతా, ఉపన్యసించితివి=ముచ్చటించావు. ఇంతకున్‌= ఇంతకంటె, వాసియౌ= మిన్నయిన, 
సౌందర్యమ్మును=అందాన్ని, రక్తి=ఆనందాన్ని, విశ్వమ్మందు=లోకంలో, ఒండొకట =వేరేచోట, 
లేదందువో =దొరకదంటావా? 

తాత్పర్యం: కుమారా! నీ భార్య నుందరి పేరుకుతగ్ధట్లు నిజంగా నుందరేనని అందరినోటా 


విన్నాను. నీవు ఎంత అందగాదవో కళ్ళారా చూస్తూనే ఉన్నాను. మధురమధురమైన వచనాలతో 
శబ్దచమత్మారాలతో మీనడుమ నదచే శ్రంగార విషయాలన్నీ మీ ఆనంద పారవశ్యాన్ని నీవు 


అర్థతాత్సర్యాలు 147 


ఉవన్యనించగా విన్నాను. బాగానే ఉంది. అయితే ఇంతకంటే గొవ్బదైన సౌందార్యాన్నీ, పొందే 
ఆనందాన్నీ ఈ లోకంలో మరెక్ళడా పొందలేనంటావా? నా మాట విని నీ తర్భాన్ని వదిలెయ్యి. 


ఆ కపిచాన తత్మపికి నందపుం బెన్లని, నీ లతాంగియున్‌ 
నీకు వరాలమూట, మత్‌ నిర్ణరకాంతల నిత్యయౌవనా 
స్తోకవిలాస విభ్రమరుచుల్‌ చవిచూచినం, దక్కురూపముల్‌ 
చీంకటి తోడంబుట్టువు లిసీ! యనిపించుం గదోయి కంటికిన్‌, 


అర్థాలు: ఆ కపిచాన=ఆ ఆడుకోతి, తత్‌ కపికిన్‌=ఆ మగకోతికి, అందపున్‌=అందాలకు, పెన్‌ గని=పెద్ద 
ఉనికిపట్టు, స్త్‌ లతాంగియున్‌ =నీయొక్క (పేయసికూడా, నీకు =నీవరకు నీకు, వరాలమూట=వరాలు కురిపించే 
ముడుపు, మథి=అయితే, నిర్ణర=దేవతల, కాంతల= భార్యల, నిత్యయౌవన =ఎల్లప్పుడూ ఉందే పరువంయొక్క 
అస్తోక=విస్తారమైన, విలాస= అందాలతోడి, విభ్రమరుచుల్‌=శ్చంగారకాంతులు, చవిచూచినన్‌ =రుచిచూచినప్పుడు, 
కంటికిన్‌=అదే నేత్రానికి, తక్కురూపముల్‌=మిగిలిన శృంగారవిషయాలన్నీ, చీంకటి=అంధకారానికి, తోడం 
బుట్టువులు =అనుజన్ములు, ఇసీ=భీ, అనిపించున్‌ =అనిపిస్తాయి, కదోయి=కదా! 
తాత్పర్యం: ఆ కోతికి దాని జంటకోతి అందాలగని. నీ (ప్రేయనికూడా నీవరకునీకు వరాల 
మూట. నరే! నిత్స్వ యౌవనవంతులైన దేవతాస్తీల అగణిత విలాస విభ్రమ కాంతులు కనుక 
రుబిచూస్తే ఇదే కంటికి ఇప్పటివరకు గొప్పవనుకొన్నవన్నీ అంధకారబంధురాలుగా కనిపిస్తాయి, 
భీ అనివిస్తాయికదా! 

తనయా! తాదృశమైన యచ్చరల సౌందర్యమ్మునున్‌ నాశమై 

చనుం, బ్రేమింతువు నశ్వరమ్మయిన యాచక్కందనమ్మీవు, ని 

త్యనవీనమ్మును, నాత్మభోగ్యమును, సత్యంబైన సౌందర్యమున్‌, 

గనరాదే? విషయప్రపంచమునం గాంక్షల్‌ పండవెవ్వారికిన్‌. 
అర్భాలు: తనయా=కుమారా, తాదృశమైన=అటువంటి, అచ్చరల=దేవతావనితల, సౌందర్యమ్మునున్‌ =అందాలు 
కూడా, నాశమైచనున్‌ =జీర్ణమైపోతాయి, ఈవు=నీవు, నశ్వరమ్మయిన =నశించిపోయే, ఆ చక్కందనమ్ము=ఆ 
అందాలను, ప్రేమింతువు=మరులు కొంటావు, నిత్యనవీనమ్మునున్‌=దినదినానికీ క్రొత్తదనాన్నీ, ఆత్మభోగ్యమును = 
హృదయానికి ఆనందాన్నిచ్చేది, సత్యంబైన =ఎప్పటికీ నిజమైన, సౌందర్యమున్‌=అందాన్ని, కనరాదే=సాధించ కూడదా, 
ఎవ్వారికిన్‌=ఎవరికికూడా, విషయప్రపంచమునన్‌=ఇంద్రియ లోకాన, కాంక్షల్‌=నిజమైన కోరికలు, పండవు=తీరవు. 
తాత్పర్యం: కుమారా! అటువంటి దేవతాస్తీలకే దేహసౌందర్యాలు శాశ్వతంకావు. ఇక నీవీ 
లోకంలోని వేగంగా నశించిపోయే అందాలకోసం ఎందుకు (ప్రాకులాదుతావు? దినదినానికీ 
నూతనంగా వల్లవించే, ఆత్మకు ఆనందాన్నిచ్చే నిజమైన సౌందర్భంకోనం (ప్రయత్నించ కూదదా? 
ఈ ఇంద్రియప్రవంచంలో ఎవరికీ నిజమైన కోరికలు తీరవు. 


148 సౌందరనందము 


గ్రుచ్చి కవుంగిటన్‌ బొదివికోం బనిలేదు, వియోగబాధలన్‌ 
ముచ్చముడుంగం బోవదు, కనుంగవకున్‌ మతి వీనుదోయికిన్‌ 
మెచ్చు ఘటింపం గోరదు, నిమిత్తము వేండ, దొకప్పుమాణ ద 
య్యచ్చపుం బ్రేమ మేడ? విషయాదివికారము లేడం బుత్రకా? 


అర్థాలు: పుత్రకా=కుమారా! గ్రుచ్చి=కదించి, కవుంగిటన్‌=ఆలింగనంలో, పొదివికోన్‌= చేర్చుకునే, పనిలేదు= 
అవసరంలేదు, వియోగబాధలన్‌ =విరహవేదనలతో, ముచ్చముడుంగన్‌=బడలిపోతే, పోవదు=వదిలిపోదు, 
కనుంగవకున్‌ =కళ్ళకు, మటి=ఇంకా, వీనుదోయికిన్‌ =చెవులకు, మెచ్చుఘటింపన్‌ =మెప్పుపొందాలని, కోరదు= 
కోరికోదు, నిమిత్తము=కారణం, వేండదు=అడగదు, ఒకప్పు=ఒకప్పుడుకూడా, మాఅదు=రూపం మార్చుకోదు, 
ఆ+అచ్చపున్‌=అటువంటి స్వశ్ళమైన, (ప్రేమము ఏడ=ప్రేమ ఎక్కడ? విషయాది=పంచేంద్రియాల, వికారములు= 
పరిణామాలు, ఏదన్‌ =ఎక్కడ? 


తాత్పర్యం: కుమారా! అచ్చమైన (పేమకు గట్టిగా కౌగలించుకో వనిలేదు. విరహవేదనలతో 
కృశించిపోనక్ళ్కరలేదు. కళ్ళయొక్ళ్క చెవులయొక్ళ మెవ్హుపొందాలని కోరికోదు. ఎందుకని 
అడగదు. ఎపవ్హుడూ మారదు. అటువంటి (పేమ ఎక్కడ? ఇంద్రియాల మార్పులకు వశమైన 
నీవుకోరే (పేమ ఎకుడ? రెంటికీ ఏమైనా నంబంధం ఉందా? 


(ప్రేమము ప్రేమమంచురక పెద్దనుడుల్‌ వచియింతువీవు, ని 

ష్మామము నాదు ప్రేమమని చాటెదు, నిన్నాక పృచ్చచేసెదన్‌; 

గామవికార మించుకయుం గల్లదయేని కుమారం చెప్పుమా 

(ప్రేమకు నాటపట్టయిన ప్రేయసికై యిటు లేల పొక్కెదో? 
అర్భాలు: కుమార=తనయా! (ప్రేమము (ప్రేమము అంచు=ప్రేమా ప్రేమా అంటూ, ఉరక= ఊరకనే, 
పెద్దనుడుల్‌=పెద్దపెద్దమాటలు, వచియింతువు ఈవు=నీవు మాట్లాడతావు, నిష్మామము=కోరికలేనిది, నాదు 
ప్రేమమని=నాప్రేమంటూ, చాటెదు =చెప్పుకుంటావు, నిన్ను+ఒక=నిన్ను ఒకే ఒక, పృచ్చచేసెదన్‌=ప్రశ్న వేస్తాను, 
చెప్పుమా=మందుచెప్పు, కామ వికారము=కోరికజబ్బు, ఇంచుకయున్‌ =కొంచెమయినా, కల్గదయేని= రాకపోతే, 
(ప్రేమకు=నీవలపుకు, ఆటపట్టయిన =నెలవయిన, ప్రేయసికై=ప్రియురాలికోసం, ఇటుల=ఈవిధంగా, ఏల= ఎందుకు, 
పొక్కెదో=దుఃఖిస్తావు? 
తాత్పర్యం: కుమారా! (పేమా(పేమా అంటూ ఏవోపెద్దపెద్ద మాటలు చెప్తున్నావు. నీ(పేమ 
స్వచ్చమైనదని చాటుకొంటున్నావు. నిన్నాక్ళటే వ్రళ్నవేస్తాను నమాధానంచెవ్లు. నీలో కోరిక 
అనే జబ్బుతగలకపోతే నీ (పేమకు మూలకందమైన (పేయని కోనం ఇలా ఎందుకు 
ఆరాటవదతావు చెవ్హు! 


అర్థతాత్సర్యాలు 149 


ఆలి చేలచెజంగె యఖిల వసుంధరా 
వలయమ్ముగా నెంచి ప్రహరి దిరిగి 
మగువ కటాక్షదామమె విశ్వసామ్రాజ్య 
పట్టమ్ముగా ఫాలపట్టిం జేర్చి 
చాన కేలుంగవ సత్యధర్మములుగా 
భావించి నిజకరద్వయి ఘటించి 
విరిబోండి నెమ్మోము సిరి మోక్షలక్ష్మిగా 
హృదయమ్ము చూడ్కులం దిరవుకొల్పి 
మోహితాత్ముండవైతివి, ముగుదతలంపు 
లుజ్జగింపుము తనయ! యీ ముజ్జగమ్ము 
నాత్మ సంసారముగ నెంచు నలఘుచరిత 
కాస్పదుండౌట లెస్స నీయట్టివాండు. 
అర్థాలు: తనయ=కుమారా! ఆలి=పెండ్లాంయొక్క చేలచెజంగె=చీరకొంగే, అఖిల=మొత్తం, వసుంధరా 
వలయమ్ముగాన్‌ =ఈభూమండలంగా, ఎంచి=భావించి, ప్రహరిదిరిగి=చుట్టూతిరిగి, మగువ =ఆమెయొక్క 
కటాక్షదామమె=కంటికొనచూపుల దండమాత్రమే, విశ్వసామ్రాజ్య= అవనీతలానికి, పట్టమ్ముగా =అధికారంగా, 
ఫాలపట్టిన్‌ =రాజ్యాభిషేక సమయంలో నుదుట కట్టే వస్త్రంగా, చేర్చి=స్వీకరించి, చానకేలుంగవ=ఆమె రెండు చేతులు, 
సత్యధర్మములుగా= సత్యం ధర్మం అనే రెండు పరమలక్ష్యాలుగా, భావించి=అనుకొని, నిజకరద్వయి= నీరెండుచేతులండు, 
ఘటించి=తీసికొని, విరిబోండి=ఆసుందరి, నెమ్మోము= సుందరముఖాన్ని సిరిమోక్షలక్షిగా = సంసారదుఃఖాలన్నిటిని 
తొలగించే సంపదగా, హృదయమ్ము=నీ గుండెల, చూడ్ములందు= చూపులందు, ఇరవు కొల్చి=స్థానంకల్పించి, 
మోహిత+ఆత్ముండవు=అజ్ఞానంలోపడిన అంతరంగం గలవాడవు, ఐతివి=అయ్యావు. ముగుదతలంపులు= మగువల 
ఆలోచనలు, ఉజ్జగింపుము=వదిలి పెట్టు. నీయట్టివాండు =నీలాంటివాడు, ఈ ముజ్జగమ్మున్‌=ఈ మూడులోకాలను, 
ఆత్మసంసారముగన్‌=సొంత కుటుంబంగా, ఎంచు= భావించే, అలఘు చరితకు =గొప్పచరితానికి, ఆస్పదుండౌట క్షేత్రం 
కావడం, లెస్స=మంచిది. 


తాత్పర్యం: కుమారా! పెళ్ళాం బీరచెంగే మొత్తం భూమండలంగా భావించి (వేదక్షిణాలు 
చేని, ఆడదాని ఓరచూవులే విశ్వాధివత్యంగా తలకు చుట్టుకొని, ఆమె రెండుచేతులూ 
నత్యధర్మాలుగా నమ్మి నీచేతులందు తీనికొని, ఆ సుందరముఖాన్ని నకల పావవారణంగా 
హృదయంలో చోటుకల్పించి అజ్ఞానంలో వడిపోయావు నాయనా! ఇకనైనా ఈ మగువల 
గురించిన ఆలోచనల్ని విడిచిపెట్టు. ఇది నీవంటి రాజకుమారునకు తగినపని కాదు. ఈ 
జగమంతా నీ నంసారమే. అందరి మంచే మనకు మంచి. అలా భావించి క్రొత్తచరిత్రకు 
శ్రీకారం చుట్టు. 


150 సౌందరనందము 


హృదయతటములం బొరలిపాజెడి త్వదీయ 
ప్రణయసురధుని విష్టపషత్రయము నొకట 
జాలిమై ముంచియొత్తినం బోలుంగాక 
యంగనామాత్రసమభి షేకార్హ, మగునె? 


అర్థాలు: హృదయతటములన్‌=అంతరంగంయొక్క ఒడ్డులను, పొరలి=ముంచుతూ, పాఖెడి= ప్రవహించే, 
త్వదీయ =నీయొక్క ప్రణయ =ప్రేమతత్వమనే, సురధుని=గంగా ప్రవాహం, విష్టషత్రయమున్‌=మూడులోకాలను, 
ఒకట =ఒకవేళ, జాలిమై=దుఃఖంతో, ముంచియెత్తినన్‌= ముంచెత్తినా, పోలుంగాక=సరే, అంగనామాత్ర=అవయవ 
సౌకుమార్యమున్నంత మాత్రంచేత, సమభిషేకార్టము =పూజనీయం, అగునె=అవుతుందా? 


తాత్పర్యం: వృదయతటాలను పొరలివ్రవపొంచే నీ ప్రణయగంగ' ఒకవేళ మూడు లోకాలనూ 
జాలితో ముంచెత్తినా ముంబెత్తునుగాక. అంతమాత్రంచేత ఒక ఆడుది అందమైన అవయవాలు 
కలిగి ఉన్నంతమాత్రాన ఆ జలంతో అభిషేకం చేయతగునా? 

విరియంబూచెడుం టబ్రేమపుష్పముల నీ విశ్వమ్ము నిక్నమ్మె; క్రొ 

వ్విరి నీవొక్కటి పుణ్మి తాలిచితి వుద్వ ఎ్రణానురాగమ్ముమై 

నురమం, దయ్యది వాడి రాలునపు డయ్యో! కంటక మ్మొండు ని 

ష్టురతన్‌ నాటును, దానిం బుచ్చంగల వెజ్జున్‌ మున్నె యోజింపుమా! 


అర్భాలు: అయ్యో=అయ్యో కుమారా! నికృమ్మె=నిజమే, ఈవిశ్వమ్ము=ఈ ప్రపంచం, ప్రేమపుష్పములను=వలపు 
పూలను, విరియంబూచెడున్‌ =విరబూస్తుంది. నీవు=అందులో నీవు, క్రొవ్విరి=కొత్తపూవును, ఒక్కటి=ఒకదాన్ని, 
పుణ్మాఎంచుకొని, ఉద్వృత్త=దుందుడుకు, అనురాగమ్ము=వ్యామోహంతో, మైన్‌=శరీరమున, ఉరమందు= గుండెలమీద, 
తాలిచితివి= ధరించావు. ఆ+అది=ఆపూవు, వాడి=వాడిపోయి, రాలునవుడు=వడి పోయేటప్పుడు, 
కంటకమ్మొండు =ద్వేషమొకటి, నిష్టురతన్‌ =నిర్జాక్షిణ్యంగా, నాటును=గుండెలో దిగిపోతుంది, దానిన్‌=దానిని, పుచ్చం 


గల =పెరికివేయగల, వెజ్డున్‌ =వైద్యుని, మున్నె=ముందే, యోజింపుమా=సమకూర్చుకో. 


తాత్పర్యం: అయ్యో కుమారా! నిజమే! ఈ విశ్వంలో ఎన్నో వలవువూలు విరబూన్తాయి. 
వానిలో నీవొక అందమైన క్రొత్తవూవునొకదానిని ఎంచుకొని వ్యామోవాంతో గర్వంగా నీ 
గుండెలమీద వాత్తుకున్నావు. కాని ఆవూవు వాడిపోక మానదు. రాలిపోవడమూ తవ్పదు. 
అవ్మ్రుడుమాత్రం దానియెడబాటు వలన నీలో కలిగిన కంటకం నీ గుండెల్లో దిగిపోతుంది. 
దానిని పైకితీయగలిగిన వైద్యుణ్నిమాత్రం నీవు ముందే కూర్చుకోవాలి. 

ఇన్ని పూవులుండ నీ వొక్క పుష్పమ్ము 

పుణుకనేల? యెడంద ముల్లు నాటి 


అర్థతాత్సర్యాలు 151 


తాపమంద నేల? తనయ! మమత్వదో 

షమ్మె శోకకారణమ్ము సుమ్ము. 
అర్భాలు: తనయ=కుమారా! ఇన్నిపూవులుండ=పూవులెన్నో ఉండగా, నీవు ఒక్కపుష్పమ్ము= నీవు మాత్రం 
ఒక్మటేపూవును, పుణుకనేల =ఎందుకేరుకున్నావు? ఎడద=గుండెలో, ముల్లునాటి=ముల్లుదిగి, తాపమందనేల= ఎందుకు 
బాధపడతావు? మమత్వ=నాదనుకొనే, దోషమ్మె=తప్పే, శోకకారణమ్ము=ఈబాధకు కారణం, సుమ్ము=సుమా! 


తాత్పర్యం: కుమారా! లోకంలో ఇన్నివూవులుంటే ఒకవూవునే ఎందుకు కోరుకున్నావు? 
ఏదో గుచ్చుకుందని ఎందుకు బాధవడతావు? ఆ ఒకదానిమీద నీ వక్షపాతమే నీ శోకానికి 
కారణం నుమా! 


కడుపు దీపియుం, బితృభక్తి, కాంతమీంది 
నెయ్యమును, నెచ్చెలులపట్లం దియ్యదనము 
'నా'యనెడు విత్తునం బుట్టి నాశమొందు; 
మమత లేనట్టి పేమ నిత్యము, కుమార! 


అర్థాలు: కుమార=నాయనా! కడుపున్‌=తాను కన్నవారిమీది, తీపియున్‌=మమకారమూ, పితృభక్తి=తన్ను 
కన్నవారిమీది గౌరవమూ, కాంతమీంది=కట్టుకున్నదానిమీది, నెయ్యమును= ప్రియమునూ, నెచ్చెలులపట్లన్‌=తన 
చెలికాళ్ళమీది, తియ్యదనము=ఇష్టమూ, 'నా'యనెడు= నాది అనుకొనే, విత్తునన్‌=విత్తనంవలన, పుట్టి=జనించి, 
నాశమొందు=కనిపించకుండా పోతాయి. మమత=మమకారం, లేనట్టి=లేని, ప్రేమ=అనురాగంమాత్రమే, నిత్యము= 
ఎప్పుడూ ఉంటుంది. 


తాత్పర్యం: కుమారా! తాను కన్నవారిమీద, తన్నుకన్నవారిమీద, కట్టుకున్నదానిమీద, 
స్నేపొతులమీద (పేమ ఈరోజుంటుందీ, రేవు పోతుంది. ఈ బంధాలులేని (పేమే కలకాలం 
ఉంటుంది. 


ఎవనికి వాండు, “తా” నను నిష్టదైవ 

మునకు నాలయమును గట్టి పూజసల్పు; 
గాలియు వెలుంగు జొరని తదాలయమునం 
జివుకు దేవుని చెజ మానం జెల్లు నీకు. 


అర్థాలు: ఎవ్వనికివాండు=ఎవడికివాడే, తాన్‌ అనున్‌=తాను అనే, ఇష్టదైవమునకున్‌= తనకిష్టమైన దేవతకు, 
ఆలయమునుగట్టి =గుడికట్టి, పూజసల్పు=ఆరాధిస్తుంటాడు. గాలియు =చల్లటిగాలిగాని, వెలుగున్‌=ప్రకాశంగాని, 
చొరని=ప్రవేశించని, తదాలయమునన్‌=ఆ గుడిలో, చివుకుదేవుని=చీకిపోయే ఆదేవుని, చెబిమాన్చన్‌= 
బంధముక్తునిచేయడం, నీకు=నీలాంటి వానికి, చెల్లు=సాధ్యమవుతుంది. 


152 సౌందరనందము 


తాత్పర్యం: (ప్రతివాడికీ తానంటేనో ఎక్కువ ఇష్టం. తనకుమించిన దైవంలేదు. కాబట్టి తనకే 
ఒకగుడి కట్టుకొని వూజించుకుంటూ ఉంటాడు. అంటే తనయిప్టానికే ప్రాధాన్యత ఇస్తాడు. 
ఇలా గాలీవెలుతురూ లేని గుళ్పోకూర్చుని బీకిపోతూంటాదు. ముందు తానాచెఖనుంటి 
బయటవడాలినుమా! అంటే మానవుడు నేను, నాది” అనేవి వదులు కోవాలని నూచన. 


“తా” నొక గడ్డకట్టుకొని తత్పరతన్‌ శిలలై నశించు న 

జ్ఞానుల కేడనోయి సుఖసంగతి! తాం, దనయాలు, నాత్మసం 
తానము, తోడంబుట్టువులు, తల్లియు దండ్రి, కులమ్ము, దేశమున్‌ 
మానవు, లెల్ల ప్రాణులు కుమార! సమస్తము దాను గావలెన్‌. 


అర్థాలు: కుమార=తనయా! తాన్‌=తానొక్కడే, ఒకగడ్డకట్టుకొని=ఒక ఉండగాచుట్టుకొని, తత్పరతన్‌= అదేలోకంగా, 
శిలలై=జడత్వంతో, నశించున్‌=మరణించే, అజ్ఞానులకు= మూర్భులకు, సుఖసంగతి=సుఖంగా ఉందటం, 
ఏడనోయి=ఎక్కడయ్యా! తాన్‌=తానూ, తనయాలు=తన భార్య, ఆత్మసంతానము =తనపిల్లలు, తోడం 
బుట్టువులు=అన్నదమ్ములు అకృచైల్లెండ్రు, తల్లియున్‌=అమ్మా, తండ్రి=నాన్న్మ కులమ్ము=తనవాళ్ళూ, దేశమున్‌=తన 
రాజ్యం, మానవులు=జనులు, ఎల్లప్రాణులు =అన్నిజీవులు, సమస్తమున్‌=ఇవన్నీ తాను= తానే, కావలెన్‌= అయిపోవాలి. 


తాత్పర్యం: కుమారా! ఈలోకంలో మనిషి తానొక్షుడే నుఖపడాలని మడికట్టుకొని అదేవనిగా 
తనకోనమే జీవించకూడదు. అలాంటివాళ్ళు మూర్చులు. వాళ్ళంతా రాళ్ళలా చైతన్య రహితంగా 
అలాకొన్నాళ్ళు (బతికి ఏనాడో ఒకనాడు ఊరూపేరూ లేకుండా మరణిస్తారు. ఇంకా వాళ్ళకి 
నుఖమనేది ఎక్కడుంది? మనిషైనవాడు తానొక్ళడో కాకుండా తానూ, తనభార్యా తన 
నంతానమూ, తనతోవుట్టిన అన్నలూ, తమ్ములూ, అక్టుల్లూ చెల్లెళ్ళూ, తన తల్లీ తండ్రీ, తన 
కులవువాళ్ళూ, తాను వుట్టిన దేశంలోని ఇతరమానవులూ, తన చుట్టూ పెరిగే కోళ్ళూ, కుక్కలూ, 
పక్షులూ, చెట్లూ, చేమలూ అన్నిజీవులూ ఇవన్నీ తనరూపాలే అనుకోవాలి. అవన్నీ తానుగా, 
తానే అవన్నిగా భావించాలి. వారందరి నుఖమే తననుఖంగా, వారందరి దుఃఖమూ తనదుః 
ఖంగా అనుకోవాలి. 


కొడుకులు లేని వారలకుం గూరిమిబిడ్డవు, మాతృహీనులౌ 
బుడుతలకెల్లం దల్లివయి పోషణ సేయుము, నా యనంగ లే 
కడలెడు దీనులన్‌ మనువు, మార్తుల కాదరువై భజింపు, మీ 
పుడమి దివమ్ము సల్పు మిదెపో, పరమార్థము బౌద్ధజాతికిన్‌. 


అర్థాలు: కొడుకులు లేనివారలకున్‌ =కొడుకులులేక తపించేవారికి, కూరిమిబిడ్డవు=ఆదరించే కొడుకువు కావాలి. 
మాతృహీనులౌ =తల్లిలేని, బుడుతలకెల్లన్‌ =పసివారినందరినీ, తల్లివయి= నీవే తల్లివై, పోషణ సేయుము=పెంచి 
పెద్దచేయాలి. 'నాయనంగ లేక=నా అనేవారులేక, అడలెడు=జీవితమంటే భయపడే, దీనులన్‌ =అనాథలను, 


అర్థతాత్సర్యాలు 153 


మనుపుము=రక్షించాలి. ఆర్తులకు=బాధలలో ఉన్నవారికి, ఆదరువై=ఆధారముగా ఉండి, భజింపుము= సేవించాలి. 
ఈపుడమి=ఆ విధంగా ఈ భూమిని, దివమ్ముసల్పుము =స్వర్గాన్నిచేయి. బౌద్ధజాతికిన్‌= మా బౌద్ధసన్యాసులకు, 
ఇదెపో=ఇదొక్కటే, పరమార్ధము=పరమ పవిత్రమైన కార్యం. 


తాత్పర్యం: ఆవిధంగా ఈ సమాజమే నీవనుకొంటో కొడుకులులేక తవించేవారికి నీవే 
కొడుకువుకావాలి. తల్లినికోల్పోయిన వనివారందరినీ నీవే తల్లివై పెద్దచేయాలి. ఎవరూలేని 
అనాథలను కరుణించి కాపొడు. బాధల్లో ఉన్నవారికి సేవచేయి. ఈ భూమిని న్వర్ధంగా 
మార్చు. ఇది మాత్రమే బౌద్దధర్మంలో (బ్రతికేవారికి ఆదర్భమార్ధం. 


నిన్ను గృహమ్ము వీడుమని నే వచియించుట కర్ధ మిట్టిదో 
యన్న! మమత్వశూన్యమును, వ్యాజవిహీనమునైన ప్రేమ నే 
నెన్నండు కాదనన్‌; సుకృతి వీవు, రసార్ధము నీ యెడంద యీ 
తెన్నునంబోయి సర్వజగతిన్‌ భజియింపుము నీకు మేలగున్‌. 


అర్భాలు: నిన్ను=సంసారంలోనున్న నిన్ను గృహమ్ము=భార్యాబిడ్డలను, వీడుమని=వదిలి పెట్టమని, 
నేవచియించుటకు =నేను చెప్పడానికి, అర్ధము =కారణం, ఇట్టిదోయన్న=ఇదే సోదరా! మమత్వ=స్వార్థం, 

థి ల థి 
శూన్యమును =లేనట్టిది, వ్యాజ=కపటం, విహీనమునైన=లేనిదీ అయిన, (పేమన్‌=పేమను, ఏన్‌=నేను, ఎన్నం 
డుకాదనన్‌ =ఎప్పుడూ వద్దనలేదు; ఈవు=నీవు, సుకృతివి =పుణ్యాత్ముడవు, నీయెడంద=నీహృదయం, రసార్టము= 
పమరసంలో తడిచినది. ఈతెన్నునన్‌=నేచెప్పేమార్గంలో, పోయి=నడచి, సర్వజగతిన్‌ =సకలజీవరాశినీ, 
భజియింపుము=సేవించు, నీకు మేలగున్‌=నీకు మంచిజరుగుతుంది. 


తాత్పర్యం: సోదరా! నేను నిన్న భార్యాబిడ్డలను వదిలి రమ్మనడంలోని ఆంతర్యం ఇదే! 
మమకారం లేని, కవటంలేని (ప్రేమను నేనెవ్హుడూ కాదనలేదు. నీవు వుణ్యాత్యుడవు. నీ 
హృదయం వరమ సున్నితమైనది. కాబట్టి నేను చెప్పేమాధ్ధంలో నడిచి లోకానికంతటికీ నేవచేయి. 
నీకు మేలుజరుగుతుంది. 


తీయతలంపులు మొదలంటం (దెంపుమనుచు 

హృదయసూనమ్ము త్రుంపుమంచే వచింపం, 

బ్రేమశూన్యము గాదన్న! భిక్షుగణము, 

జీవకారుణ్యమే మాకు జీవగణ్ఞి. 
అర్థాలు: అన్న=కుమారా! తీయతలంపులు=హృదయాలకు మధురములైన ఆలోచనల్ని, మొదలంటన్‌= 
వ్రేళ్ళతోసహా, త్రెంపుమనుచు=పీకివేయమని, హృదయసూనమ్ము=అత్మ అనే పుష్పాన్ని, త్రుంపుమంచు= త్రెంపివేయమని, 
ఏ వచింపన్‌=నేను చెప్పడంలేదు. భిక్షుగణణము= ఇక్కడున్న సన్యాసుల బృందమంతా, ప్రేమ శూన్యముగాదు= 


154 సౌందరనందము 


హృదయ సౌకుమార్యం లేనిది కాదు. మాకు=మా బౌద్ధ భిక్షువులందరికీ, జీవకారుణ్యమే= జీవులందరియెడల దయను 
కలిగి ఉండటమే, జీవగజ్బ్ధ= బ్రతుకు మందు. 


తాత్పర్యం: కుమారా! నిన్ను తుచ్చమైన (పేమను వదిలిపెట్టమన్నాను అంటే నీ మనసులోని 
నుకుమారమైన భావనలు మొదలంటా మొత్తాన్నీ వీకివేయమని కాదు. దయావూర్హమైన నీ 
పృూాదయవుష్పాన్ని వూర్తిగా త్రెంచివేయమని కాదు. నీ (పేమకు వాద్దులు నిర్ధయించకు. నీలోని 
దయాసముద్రానికి వరిమితులను విధించకు. ఇక్ళడున్న భిక్షుక బృందమంతా ఒకప్పుడు నీవంటి 
నంసారులే వారంతా వారిప్పాదయాల్ని విశాలం చేసికొని ఇక్కడకు వచ్చారు. అంతేగాని 
వారు (ప్రేమలేనివారు కారు. ఇక్ళడివారి ప్రాణాలన్నీ విశ్వవ్యాప్తమైన జీవులన్నిటిపైనా 
కరుణావర్షాన్ని కురివించడానికే ఉన్నాయి. 


ప్రేమకన్న సత్యము లేదు భిక్షుకులకు 
పరమసత్యముకన్న సుందరము లేదు; 
లభ్యమైతి సౌందర్య లాలసుండ వీవు, 
రసమయములౌను మన విహారమ్ము లింక.” 


అర్థాలు: భిక్షుకులకు=బౌద్ధసన్యాసులకు, ప్రేమకన్న=అనురాగంకంటే, సత్యములేదు=నిజమైన వస్తువులేదు. 
పరమసత్యముకన్న=చివరకు మిగిలేదానికంటే, సుందరములేదు =ప్రియమైనది లేదు. సౌందర్యలాలసుండవు =అట్టి 
ప్రియపదార్థం కోరేవాడవు, నీవు=నీవంటి పురుషపుంగవుడవు, లభ్యమైతి=దొరికావు. ఇంక=ఇకపైన, మన 
విహారమ్ములు=ఈ మన ఆశ్రమాలు, రసమయములౌను=లోకప్రియాలౌతాయి. 

తాత్పర్యం: ఇక్కడి భిక్షుకులకు (పేమకంటే నత్యవదార్థం లేదు. వరమనత్యం కంటే ప్రియమైనది 
లేదు. అటువంటి ప్రియాన్ని కోరికొనేవాడవు నీవు దొరికావు. ఇంకేంకావాలి! మన విహారం 
ఇంక లోకప్రియం కావడం తథ్యం. 


అమ్మహితాత్ముండిట్లు హృదయంగమమౌగతి, మాధురీధురీ 

ణమ్ముగ ధర్మసారవచనమ్ములు పెక్కు లుపన్యసింపంగా 

నెమ్మన ముద్భహీతమయి నిల్బెం దదర్ధమునం దొకింత యా 

తమ్మునికిన్‌; నిసర్గనిశితమ్ములు గౌతము ధర్మబోధనల్‌. 
అర్థాలు: ఆ+మహితాత్ముండు=అ గొప్పబుద్ధిగల బుద్దుడు, ఇట్లు=ఈ విధంగా, హృదయంగమము= మనోహరము, 
బెగతి =అయ్యేవిధంగా, మాధురీ =తియ్యదనంచేత, ధురీణమ్ముగ =(శ్రేవ్ట ౦గా, పెక్కులు =ఎన్నో, 
ధర్మసారవచనమ్ములు =ధర్మాన్ని స్రవించే మాటల్ని, ఉపన్యసింపంగా=బోధింపగా, ఆ తమ్మునికిన్‌=తమ్ముడైన నందునికి, 
నెమ్మనము=తెలివైన మనసు, తదర్శమునందు =ఆ బుద్ధుడు చెప్పినదానిలో, ఒకింత =కొంతవరకు, 


అర్థతాత్సర్యాలు 155 


ఉద్భహీతమయి =బుద్ధికెక్కి నిల్చెన్‌=నిలబడింది. గౌతము=ఈ విధంగా గౌతముని, ధర్మబోధనల్‌ =సత్యావిష్మరణలు, 
నిసర్గ=స్వభావంచేత, నిశితమ్ములు =వాదియైనవి. 

తాత్పర్యం: ఆ మవాోత్ముడీవిధంగా మనోహరమైన శైలిలో వట్టులో తేనెల్లా ధర్మం (నవించే 
ప్రసంగాలు చేయగా, వాని తమ్ముడైన నందుడుకూడా నహృదయుడైనందున ఆ మహాత్ళుడు 
చెమ్సినదానిలో కొంతభాగమైనా బుద్ధికెక్ళింది. అయినా గౌతముని ధర్మబోధనలు మంచి 
వాడియైన స్వభావం కలవికదా! 


గురుని పాదాబ్దములం జూడ్మిం గుదురుకొల్పి 

“దేవ! భిక్షుకవృత్తి వర్తిల్లునట్టి 

స్తీ జనముగూడ నార్హతదీక్ష గాంచి 

బౌద్ధధర్మము పాలింపవచ్చు నేమొ? 
అర్భాలు: గురుని=బుద్ధభవానుని, పాదబ్దములన్‌ =పాదాలనే కమలాలయందు, చూడ్మిన్‌= చూపులను, కుదురు 
గొల్చి=నిలబెట్టి, దేవ=భగవంతుడా! భిక్షుకవృత్తి=సన్యాసదీక్షలో, వర్తిల్లునట్టి=జీవించాలనుకొనే, ప్రీ జనముగూడన్‌= 
ఆడువారుకూడా, ఆర్హతదీక్షగాంచి=బౌద్ధ సంస్కారాన్ని పొంది, బౌద్ధధర్మము=నీవుచెప్పే న్యాయాన్ని పాలించ 
వచ్చునేమొ=పాటించ వచ్చునేమో? 
తాత్పర్యం: ఆమాటలాలకించిన నందునికి ఒక అనుమానం వచ్చింది. ఒంటరిగా ఉండబోయే 
భార్యను తలచుకొన్నాడు. గురుని పాదాలమీద దృష్టినిలివాడు. ఇలా తన అనుమానం 
బయటపెట్టాడు. 'దేవా! ఈ భిక్షుకవత్తి న్వీకరిన్తే ఆడువారు కూడా నీ ధర్భుంలో చేరవచ్చునా? 
వారు కూడా బౌద్ధసంస్మారాన్ని పొందవచ్చునా? అలా పొంది నీవు బోధించే బౌద్దధర్భాన్ని 
పాటించవచ్చును కదా? 


ఆనతి యిండు; నన్వలచి, యాత్మ ననున్‌ నెజనమ్మికొన్న యా 

చానకుం గూడ సంసరణ సంతరణమ్మగు దారిం జూపి య 

జ్ఞానమువాప కే నొకడ సమ్మతియె నవధర్మమార్గమున్‌ 

బూనంగ నేర్తునెట్టులు? ప్రభూ! సహధర్మిణి వీటింబుత్తునే? 
అర్థాలు: ప్రభూ=ఓ దేవా! నన్‌వలచి=నన్ను ప్రేమించి, ఆత్మ=లోలోపల, ననున్‌=నన్నే నెజనమ్మికొన్న=బాగా 
నమ్ముకొని జీవిస్తున్న, ఆచానకున్‌=ఆ అమాయకురాలిని, కూడ= సైతం, సంసరణ=సంసార సాగరాన్ని సంతర 
ణమ్మగు=దాటే, దారిన్‌=మార్గాన్ని, చూపి= చూపించి, అజ్ఞానమువాపక=తెలి వితక్కువతనాన్ని పోగొట్ట కుండా, 
ఏనొకడ =నేనొక్కడినే, సమ్మతియె=నీ మాటలంగీకరించి, నవధర్మమార్గమున్‌=ఈ క్రొత్తదైన ధర్మమార్గాన్ని, పూనం 
గ=అనుసరించటానికి, నేర్తునెట్టులు=ఎలా అంగీకరించేది? ఆనతియిండు చెప్పండి, సహధర్మిణి= కట్టుకున్న భార్యను, 
వీటింబుత్తునే=ఎలా వదిలిపెట్టాలి? 


156 సౌందరనందము 


తాత్పర్యం: ప్రభూ! హృదయంనిండా నన్నె (ప్రేమించి నమ్ముకున్న అమాయకురాలికి కూడా 
అజ్ఞానం పోగొట్టి ఈనంసారాన్ని తరించే మార్గం చూపకుండా నేనొక్టుడినే ఈ (క్రొత్తమార్గాన్ని 
అవలంబించడం న్యాయమంటావా! కట్టుకున్నభార్యను అలా వదిలి పెట్టడం మంచిదా చెవ్పుండి. 

తేటీ ప్రసన్నమై మనసు తెల్వివహించెను; శోకమోహముల్‌ 

దూరములై భవాంధువున దూలిన జీవుల నుద్ధరింపంగాం 

గోరికపుట్టెం, దొంటి వలకూర్మ్మికి దవ్వుల నిల్చి వేండెదన్‌, 

బూరుషులెల్ల నర్హులయి బోటులుమాత్ర మనర్హ, లౌదురే?” 
అర్థాలు: తేజి=*సంసార తాపత్రయంనుండి తేరుకొని, ప్రసన్నమై=శుభ్రమై, మనసు=నా మనస్సు, తెల్వి 
వహించెను=తెలివిపొందింది. శోకమోహముల్‌=దుఃఖం, ఆసక్తి దూరములై= తొలగిపోయి, భవ+అంధువున=ఈ 
జన్మ అనే అంధకారంలో, తూలిన=పడిన, జీవులన్‌= ప్రాణులను, ఉద్ధరింపంగాన్‌ = పైకితేవాలని, కోరికపుట్టెన్‌= 
ఆశపుట్టింది. తొంటి=ఇంతకు ముందున్న, వలకూర్మికి= ప్రేమయందుగల ఆసక్తికి, దవ్వలనిల్చి=దూరంగా నిలబడి, 
వేందెదన్‌ =ప్రార్థిస్తున్నాను. పూరుషులెల్లన్‌=మగవారందరూ, అర్హులయి=యోగ్యులై, బోటులు మాత్రము= 
ఆడవారుమాత్రమే, ఆనర్దలౌదురే=యోగ్యులు కాకపోతారా? 


తాత్పర్యం: నావరకు నేను నీమాటలతో వవిత్రుడనై శోకమోవోలను వదిలేసాను. భవాంధ 
కారంలో వడిన జీవులను పైకితేవాలని బుద్ధివుట్టింది. ముందున్న కామానక్తి దూరమైంది. 
నిన్నాక్ళుటే ప్రార్థిస్తున్నాను చెప్పండి. ఈ బౌద్ధమార్గానికి మగవారు యోగ్యులూ, ఆడువారు 
మాత్రమే అయోగ్యులా? 

కరములు మోడ్చి నందుండిటు గద్గదికన్‌ దను వేండుచుండ, నా 

గురుం డొకయింత కన్నాగిచి, కొండొక యోజన సల్పి యంతటన్‌ 

విరిసిన నేత్రపద్మములం బ్రేమమరందర్వరుల్‌ స్రవింప, నా 

దరమునం గేలు సాంచి పినతమ్ముని కేలు తెమల్చి యిట్లనున్‌. 


అర్థాలు: కరములుమోడ్సి=చేతులు ముకుళించి, నందుండిటు =నందుడీవిధంగా, గద్దదికన్‌= డగ్గుత్తికతో, 
తను=తనను, వేండుచుండన్‌=ప్రార్థిస్తూండగా, ఆగురుందు =ఆ బుద్ధదేవుడు, ఒకయింత =కొంతసేపు, కన్నాగిచి= 
కనులుమూసికొని, కొండొక యోజనసల్పి=వేరేవిధంగా సంకల్పించి, అంతటన్‌ =అప్పుడు, విరిసిన =విచ్చుకొన్న, 
నేత్రపద్మములన్‌=పద్మాలవంటి కనులనుండి, ప్రేమ=అనురాగమనే, మరందర్సురుల్‌=లేనెప్రవాహాలు, స్రవింపన్‌= 
చిప్పిల్లగా, ఆదరమునన్‌=ఎంతో ప్రేమతో, కేలుసాంచి=చెయ్యచాపి, పినతమ్ముని=చిన్నవాడైన తమ్ముని, కేలు= చేతిని, 
తెమల్చి=కదిలించి, యిట్లనున్‌=ఇలా అన్నాడు. 

తాత్పర్యం: నందుడీవిధంగా చేతులు ముకుళించి తనను వూడినగొంతుతో దీనంగా 
వేడుకుంటూంటే బుద్ధదేవుడు కాసేవు కనులుమూనికొన్నాడు. తరువాత తన ఆలోచన మార్చు 


అర్థతాత్సర్యాలు 157 


కొన్నట్లు కనులు విప్పాడు. ఆ కళ్ళవెంట అమృతధారలు (నవిన్తున్నాయి. ఆదరంగా 
తమ్మునిచేతిని తనచేతిలోకి లీనికొని ఇలా అన్నాడు. 


'వీనిన్‌బెంచినధాత్రి నార్హత్రిని గావింపన్‌ దలంపూని, యీ 
యానందుండును మున్ను నీవలెనె నన్నర్ధించె వేభంగులన్‌ 
గానిం, డే నిపు డేల కాదనవలెన్‌; గాంతానిమిత్తమ్ముగా 
హానింజెందక యుండుంగాక మనధర్మాంకూరముల్‌ పుత్రకా! 


అర్భాలు: పుత్రకా=కుమారా! ఈ ఆనందుండును=ఈ ఆనందుడుకూడా, వీనిన్‌ బెంచిన= ఇతనిని పెద్దచేసిన, 
ధాత్రిన్‌=ధాత్రి అనే ఆమెను, ఆర్హతిని=భిక్లుకిగా, కావింపన్‌=చేయడం కోసం, తలంపూని=ఆలోచించి, మున్ను= 
ఇంతకుముందు, వేభంగులన్‌=అనేక విధాలుగా, నన్ను అర్థించె=నన్ను వేడుకున్నాడు. కానిండు=అలాగే కానీయండి. 
ఏనిపుడేల=నేనిప్పుడెందుకు, కాదనవలెన్‌=కాదనాలి? కాంతానిమిత్తమ్ముగా=ఆడువారి కారణంగా, మన 
ధర్మాంకూరముల్‌=ఇప్పుడే మొలుస్తున్న మనధర్మపు మొలకలు, హానింజెందక=నష్టపోకుండా, ఉండుంగాక =ఉండాలి 
కదా! 
తాత్పర్యం: కుమారా! (మరోభిక్షువును చూవిన్తూ) ఇదుగో వీడు ఆనందుడు. ఇతడుకూడా 
తన్ను పెంచిన తల్లిని భిక్షుకిని చేయమని ఎంతో పోరాడు. అవ్వుడు కాదన్నాను. కానివ్వండి... 
ఇవ్వుడు నేనెందుకు కాదనాలి? భవివ్వత్తులో ఈ ఆదువారివలన ఇవ్వుడే మొలకెత్తుతున్న 
మన ధర్మానికి మచ్చరాకూడదుమరి! (బుద్ధచరిత్రలో అప్పటికే ఆడువారి (ప్రవేశం జరిగింది) 

అసదృశమ్మగు బ్రహ్మచర్య వ్రతమ్ముం 

బాలనమ్మొనరించుచు బౌద్ధధర్మ 

మూన నధికారిణులు నుందురేని, యట్టి 

శీలవతులకు నార్హత సిద్ధయగుత,.” 
అర్థాలు: అసదృశమ్మగు=సాటిలేని, (బ్రహ్మచర్య వ్రతమ్మున్‌=బ్రహ్మచర్యమనే దీక్షను, పాలనమ్మొనరించుచు= 
సక్రమంగా పాటిస్తూ, బౌద్ధధర్మమూనన్‌=మన ధర్మాన్ని అనుసరించే, అధికారిణులు=సమర్దులు, ఉందురేని= 
ఉన్నట్లయితే, అట్టి=అటువంటి, శీలవతులకున్‌=తాను వాగ్గానం చేసినట్లు మసలుకొనేవారికి, ఆర్హత=ఈ దీక్ష, 
సిద్ధ=ముక్తిమంత్రం, అగుత =అవుతుంది. 
తాత్పర్యం: సాటిలేని (బ్రహ్మచర్య దీక్షను సక్రమంగా పాటిస్తూ మనధర్దాన్ని అనునరించే 
నమర్ధులు ఉంటే అటువంటి శీలవతులకు ఈ నన్వానదీక్ష ముక్తిమం(త్రం అవుతుంది తవ్పదు. 

ఇది 


158 


అనుజ 
Ce 


“అద్వైతం సుఖదుఃఖయో రనుగతం సర్వాస్వవస్థాసు య 
ద్విశ్రామో హృదయస్య యత్రజరసా యస్మి న్నహార్యో రసః 
కాలే నావరణాత్యయా త్పరిణతే యత్ర్రేమసారే స్థితం 
భద్రం తస్య సుమానుషస్య కధమ ప్యేకంహి తత్రార్థ్యతే” 
బాల్యమాదిగ నేర్చి పతి మెప్పు లందిన 
గానవిద్యా ప్రసంగములు మజచి 
నందుండేంగిన దారియందె కన్నుంచి వా 
పోవు రాచిల్మను బుజ్జగించి 
తనకోసమై యనుదినము క్రొత్తంగ ంబూచు 
నారామలతల నెయ్యమ్ము మాని 
చెక్కుచెక్కును రాయం జిత్రించుకొన్నట్టి 
ప్రణయచిత్రముల వస్రమునం గప్పి 


చాయకగ్గిన చిత్రమ్ము, సౌరభమ్ము 

గోలుపోయిన సుమమునై, గుర్తుపట్ట 
రానివిధమున నంతిపురమ్మునందుం 
గాలమొకరీతి సుందరి గడుపుచుందె. 


అర్థాలు: బాల్యము ఆదిగ=చిన్నతనంనుండి, నేర్చి=నేర్చుకొని, పతి=తన భర్తచేత, మెప్పులందిన=ఓహో 
అనిపించుకొన్న గానవిద్య=చక్కగా పాడటం, ప్రసంగములు=చక్కగా మాటాడటాలు, మజచి=మర్చిపోయి, నందు 
డు ఏ6గిన=నందుడు వెళ్ళిపోయిన, దారియందె=దారివైపే, కన్నుంచి=చూస్తూ, వాపోవు =విలపించే, 
రాచిల్మను=ఎప్పుడూ మంచిగా పలికే పెంపుడుచిలుకను, బుజ్జగించి=ఊరుకోబెడుతూ, తనకోసమై= తనకోసమే, 
అనుదినము=ప్రతిరోజూ, క్రొత్తంగన్‌=నవనవలాడుతూ, పూచున్‌=పుప్పించే, ఆరామలతల= తోటలోని పూలతీగల, 
నెయ్యమ్ముమాని =స్నేహాన్ని వదిలేసి, చెక్కుచెక్కును రాయన్‌=బుగ్గబుగ్గ మీదా రాయటానికి, చిత్రించుకొన్నట్టి=ముందే 
సిద్ధంచేసికొన్న, ప్రణయచిత్రముల=మదన క్రీడలకుచెందిన బొమ్మలను, వస్తమునగప్పి=గుడ్డతో ముసుగువేసి, 


అర్థతాత్సర్యాలు 159 


చాయకగ్ణిన=రంగు కోల్పోయిన, చిత్రమ్ము=బొమ్మ, సౌరభమ్ము=సువాసనలు, కోలుపోయిన=పోగొట్టుకున్న 
సుమమునై=పూవుగామారి, గుర్తుపట్టరాని=ఎవరూ గుర్తుపట్టలేని, విధమునన్‌=మాదిరిగా, అంతిపురమ్మునందు= 
అంతఃపురంలో, సుందరి=నందుని భార్య, కాలమొకరీతి=సమయం భారంగా, గడుపుచుండె=వెళ్ళదీస్తోంది. 


తాత్పర్యం: అకడ నందునిభార్య నుందరి బాల్యంలోనే నేర్చుకొని భర్తచేత పొగిడించుకొన్న 
ఆటపాటలన్నీ మర్చిపోయింది. నందుడు వెళ్ళినదారినే చూస్తూ దుఃఖంతో మాటాడటం 
మానేనిన రాబిల్భను ఊరడిన్తోంది. రోజూ తనకోనమే వూచే వూలతీగలతో న్నేవోన్ని వదిలేసింది. 
(ప్రియుడు వచ్చి చిత్రించడానికి వీలుగా ముందుగానే నిద్ధంచేసికొన్న రెండు బుగ్రలనూ గుడ్డతో 
కప్పేనుకొంది. రంగులు వెలినిపోయిన చిత్రంలా తయారయింది. నువానన పోగొట్టుకున్న 
వూవెపోయింది. ఎవరూ గుర్తించలేని విధంగా వన్నెతగ్గి అంతువురంలోనే కాలమంతా భారంగా 
గడివివేస్తోంది. 


వన్నెగలట్టి యా నగరవాసిను లొక్కొక రేంగుదెంచుచున్‌ 

మన్ననమైం బరామరిక మాటలు పల్ముచు నూరడించుచోం 

గన్నుల నీరునింపదు, ముఖమ్మున దైన్యము చేరనీయ, దే 

మన్నం దటస్థభావపరయై బదులాడదు నిర్వికారయై. 
అర్థాలు: వన్నెగలట్టి=సుగాత్రులైన, అనగరవాసినులు=ఆ కపిలవస్తు రమణులు, ఒక్కొకరు= ఒకరివెంట ఒకరు, 
ఏంగుదెంచుచున్‌=వస్తూ, మన్ననమైన్‌ =ఆదరణతో, పరామరికమాటలు =పలుకరింపుమాటలు, పల్ముచున్‌= 
మాటాడుతూ, ఊరడించుచోన్‌=బాధలో ఉందని ఊరడిస్తూంటే, కన్నుల=ఆమె కళ్ళలో, నీరునింపదు=కన్నీరు పెట్టుకోదు. 
ముఖమ్మున=ముఖంలో, దైన్యము=దీనత్వం, చేరనీయదు=కనపడనివ్వదు, ఏమన్నన్‌= వచ్చినవారు ఏమడిగినా, 
తటస్థభావపరయై =ముభావంగా, నిర్వికారయై =ప్రతిస్పందన లేకుండా ఉండి, బదులాడదు =సమాధానం చెప్పదు. 


తాత్పర్యం: సుందరి ఆవిధంగా బాధపడుతూంటే ఆ కవిలవన్తు నగరంలోని బంధువుల 
ఆడువారంతా ఒక్ళొకరే వచ్చి వరామర్శిన్తున్నారు. అయితే ఎవ్వరేమి వలుకరించినా సుందరి 
కళ్ళలో నీరు కనిపించదు. ముఖంలో అనదతనం కనిపించదు. అడిగిన (ప్రతిదానికీ ముభావం 
తవ సమాధానం చెవ్పుదు. 

“మనసు మరలించుకొనెే” నంచు, 'మజచె' నంచుం 

“గాలమే మాను సర్వదుఃఖమును నంచు, 

“'మానవతి యంచు, 'వైరాగ్యమూనె” నంచు 

నోటికొక మాట వీట నాబోటిం గూర్చి. 


అర్థాలు: వీటన్‌=ఆ ఊరిలో, ఆబోటిన్‌=ఆ సుందరిని, కూర్చి=గురించి, నోటికొకమాట= ఒక్కొకరు ఒక్కొక 


160 సౌందరనందము 


మాటగా, మనసు మరలించుకొనెన్‌=మనసుమార్చుకున్నదేమో, అంచు= అని కొందరు, మజచెనంచున్‌= 
మర్చిపోయిందేమో అనికొందరు, కాలమే=సమయమే, సర్వ దుఃఖమును=బాధలన్నింటినీ, మాన్సు=తొలగిస్తుంది, 
అంచు=అని కొందరు, మానవతి యంచు =అభిమానవతి, అంచు=మనమేం చేస్తాం అనికొందరు, వైరాగ్య 
మూనెన్‌=విరక్తి పొందింది, అంచు =అనికొందరు అనుకొంటున్నారని భావం. 


తాత్పర్యం: సుందరిని గురించి ఆవూరి అమృలక్ళలు చూట్టానికని వచ్చి ఆమె మాట్లాడక 
పోతే ఇంక మనను మార్చుకొందేమోనని కొందరు, జరిగిందంతా మర్చిపోయిందని కొందరు, 
అన్ని దుఃఖాలకీ కాలమే మందని కొందరు, పావం అభిమానవతి ఏంచేస్తామని కొందరు, 
విరక్తిపొందిందేమోనని కొందరు అనుకోవడం మొదలు పెట్టారు. 


ఆదటన్‌ బ్రత్యహమ్ము శుద్దోదనుండు 
శాక్యముని నూత్న ధర్మ సంస్థాపనమ్ము 
వివరముగం దెల్ప శ్రద్ధమై వినుచు, దాని 
మననముం జేయు నొంటిపాటునం గృశాంగి. 


అర్థాలు: శుద్దోదనుండు=మహారాజైన శుద్దోదనుడు, ప్రత్యహమ్ము= ప్రతిరోజూ, ఆదటన్‌= ఆదరంగా దగ్గరకూర్చొని, 
శాక్యముని =తమవంశంవాదైన బుద్దుడు (బుద్దుని మరోపేరు శాక్యముని), నూత్న =క్రాత్తగా, ధర్మసంస్థాపనమ్ము=మనిషి 
ఆచరించవలసిన బాగోగులను చెప్పిన పద్దతిని, వివరముగన్‌= అర్థమయ్యేలా, తెల్ప=చెబుతూంటే, శ్రద్దమై 
వినుచు=భక్తితో అంతా వింటూ, దాని=వానిని, కృశాంగి =బక్కచిక్కిపోయిన సుందరి, ఒంటిపాటునన్‌=ఏకాంతంగా, 
మననముంజేయున్‌= మాటిమాటికీ తలచుకొంటోంది. 


తాత్పర్యం: మహారాజైన శుద్దోదనుడు ప్రతిరోజూ (పేమగా దగ్దరకూర్చాని కోడలికి తన 
వంశంలోని బుద్ధముని నూతనంగా బోధించిన ప్రతిమనిషీ జీవితంలో ఆచరించాల్సిన 
వద్ధతులగురించి వివరంగా చెబుతూంటే (శ్రద్ధగా వింటూ ఆమె వాటిని ఒంటరిగా కూర్చుని 
మననం చేనికొంటూంది. 


భావించిచూచుం దన యం 

తేవాసులతోడ శాక్యధీరుండు జగతీ 

'సేవామతిం బొనరించెడి 

పావనసంచారముల నుపన్యాసములన్‌. 
అర్థాలు: శాక్యధీరుండు=శాక్యవంశంలో పండితుడైన బుద్దుడు, తనయంతేవాసులతోడ= తన శిష్యులతో, 
జగతీ=లోకానికి, సేవామతిన్‌=పరిచర్యచేసే బుద్ధితో, పొనరించెడి=చేసే, పావన=పవిత్రములైన, సంచారములన్‌= 
ఊళ్లుతిరగడాలలో, ఉపన్యాసములన్‌=ప్రవచనాలను, భావించిచూచున్‌=తలచుకొని విన్నవాటిని సరిచూచు 
కొంటుంది. 


అర్థతాత్సర్యాలు 161 


తాత్పర్యం: సుందరి అలా మననం చేనికొంటూ గతంలో తాను చూడని శాక్యవండితుని 
శిమ్యలతోటి ప్రయాణాల గురించి లోలోవల దర్భింవ ప్రయత్నిస్తోంది. తన నందుడు 
ఆతనితోనేకదా ఇప్పుడు నహవానం చేస్తోంది! మామగారి మాటలు వింటూంటే బావగారి 
సంకల్పం అర్థమౌతోంది. వేదాలే వరమధర్భాలు, వాటిననునరించడమే మోక్షానికి మార్గం, 
యజ్ఞాలు యాగాలు పొంసాచర్యలైనానరే వాటినే అనునరించాలి అనే నిద్ధాంతాన్ని కాదని 
నత్వాపొంనలే మోక్షహేతువులని బోధించే వారి ఉవన్వానాల్ని అర్ధంచేసికొంటోంది. 


ధనకనక వస్తువాహన 

వనితాతనయాప్తబంధు వర్గమునెల్లన్‌ 

గొనకొని త్యజించి, గౌతమ 

మునివరు మార్గమ్ముం బట్టు పుణ్యులం దలంచున్‌. 


అర్థాలు: ధన=డబ్బును, కనక=బంగారాన్ని, వస్తు=విలువైన సామాన్నుు వాహన=యానకాలను, వనితా= 
ఆడువారిని, తనయా=పిల్లలను, ఆప్తబంధువర్గమున్‌= కావలసిన వారిని, ఎల్లన్‌=అందరినీ, గొనకాని= ప్రయత్నంచేత, 
త్యజించి=వదిలేసి, గౌతమ మునివరు=గౌతముదేవుని, మార్గమ్మున్‌=దారిని, పట్టు =అనునరించే, 
పుణ్యులన్‌ =పుణ్యాత్ములను, తలచున్‌=తలచుకొంటుంది. 


తాత్పర్యం: ఆరోజులలో అనేకమంది తమకున్న ధనాన్ని, బంగారాన్ని వస్తువులను, 
వాహనాలను, స్త్రీలను, పిల్లల్ని, దగ్గరబంధువుల్ని సర్వాన్నీ వదిలిపెట్టి అహింసా సత్యాలనే 
బుద్దుని త్రోవలో నడవటానికి సిద్ధమయ్యారు. వారెంత పుణ్యాత్ములోకదా! వారి త్యాగాన్ని 
సుందరి తలచుకొంటూంది. 


గురువరు నాదేశంబులు 
శిరసావహియించి చేయు శిష్యులలో నె 
ల్లరకంటె ముందు హృదయే 

శ్వరునిన్‌ భావించుకొని సెబాసని మెచ్చున్‌. 


అర్థాలు: గురువరుని=నూతన మతాచార్యులైన బుద్ధభగవానుని, ఆదేశంబులు =శాసనాలను, శిరసా =తలవంచి, 
వహియించి=స్వీకరించి, చేయు=తమ ఆచరణలో పెట్టే, శిష్యులలోన్‌= అంతేవాసుల్లో, ఎల్లరకంటె=అందరికీ మించి, 


ముందు=మొగదలనుండే, హృదయేశ్వరునిన్‌= తన యెడదలో నిరంతరం నివసించే భర్తను, భావించుకొని= 
ఊహించుకొని, సెబాసని= ఎవరూ చేయలేనిపని చేసావని, మెచ్చున్‌=తనలోనే అభినందించింది. 


తాత్పర్యం: నూతన మతానికి ఆచార్యులైన తన బావగారిని గురువుగారుగా భావించి, 
వారు ఆదేశించిన (వకారం తలవంచి అనునరించే వారి శిష్యులలో అందరికంటె ముందు 


162 సౌందరనందము 


వరునలో తన వ్రియతమమైన నందుడు సాగుతూన్నట్లు భావించుకొంటూంది నుందరి. ఆ 
బౌద్ధ వివోరంలోకూడా తన భోర్తకంటో గొప్పవాడు లేకపోయాడు కదాని భర్తను 
అఖభినందిస్తోందామె. తన భర్త తనకు దూరమైనా అకుడ జౌద్ధభిక్షువులలో ముందుండ గలిగాదని 
ఆమె తృప్తి. 
చిత్రాంబరములు దాల్చెడి విలాసిని క్రొత్త 
తెలుపులు నీరుకావులు ధరించు 
నెటికురుల్‌ ముడిచెడి నేరుపుల్‌ పూసరుల్‌ 
విడనాడి చెలి యేకవేణి దాల్చు 
బుద్ధదేవుని ధర్మబోధనల్‌ కూరిమి 
చెలులకు వివరించి చెప్పుచుండు 
భిక్షుకుండైనట్టి ప్రియు సత్వరూపమ్ము 
భావించి యంజలి పట్టుచుండు 
దినదినమ్ము యశోధరాదేవి నగరి 
కరిగి యటం ట్రొద్దుపుచ్చు, నా యన్నదమ్ము 
లిరువురిం దలంచి నిట్టూర్పు, నింటనున్న 
తమ్ముం దలపోసి యుత్మంఠ నుమ్మలించు. 


అర్భాలు: చిత్రాంబరములు=రంగురంగుల వస్త్రాలు, తాల్చెడి=ధరించే, విలాసిని=వన్నెలాడి, క్రొత్త =క్రొత్తగా, 
తెలుపులు =తెల్లనిబట్టలు, నీరుకావులు=కాషాయాలు, ధరించు =కడుతుంది. నెఖికురుల్‌=అందమైన వెంట్రుకలను, 
ముడిచెడి=అలంకరించుకొనే, నేరుపుల్‌=మెలకువలు, పూసరుల్‌=పూలదండలు, విడనాడి =వదిలిపెట్టి, చెలి= సుందరి, 
ఏకవేణి=ఒకటేజడ, తాల్చు=వేసికొంటుంది. బుద్ధదేవుని=తథాగతుని, ధర్మబోధనల్‌=తాను మామగారివద్ద విన్న 
ధార్మికప్రసంగాలు, కూరిమిచెలులకు=దగ్గరిస్నేహితురాండ్రకు, వివరించి=విపులంగా, చెప్పుచుండు= చెబుతూంటుంది. 
భిక్షుకుందైనట్టి =బౌద్ధసన్యాసం పుచ్చుకున్న ప్రియు=తన భర్తయొక్క సత్వరూపమ్ము= మంచితనాన్ని, 
భావించి=ఊహించి, అంజలిపట్టుచుండు= చేతులుజోడిస్తుంది. దినదినమ్ము=ప్రతిరోజూ, యశోధరాదేవి =సిద్ధార్థునిభార్య 
యశోధర, నగరికరిగి=ఇంటికివెళ్ళి, అటన్‌=అక్కడే, ప్రొద్దుపుచ్చున్‌= కాలం గడుపుతుంది. ఆ అన్నదమ్ములు 
ఇరువురిన్‌=ఆ సోదరులిద్దరినీ, తలంచి=తలచుకొని, నిట్టూర్చున్‌= ఉస్సురంటుంది. ఇంటనున్న=ఇంటిలోనున్న, 
తమ్మున్‌=తమనిద్దరినీ, తలపోసి= తలచుకొని, ఉత్మంఠన్‌=తమకంతో, ఉమ్మలించు =తల్లడిల్లుతుంది. 

తాత్పర్యం: ఇది సుందరి దినచర్య. విలువైన వస్తాలు విడిచి తెలువు కావిబట్టలు ధరిస్తుంది. 
అందమైన జుత్తును అలంకరించుకోవడం మానేనీి ఒంటిజడవేనికొంటుంది. మామగారి 
వద్ధవిన్న బుద్ధుని బోధనలు చెలికత్తెలకు తిరిగిబోధిన్తుంది. భిక్షుకుడైన భర్తనూతనరూపాన్ని 


163 
అర్థతాత్సర్యాలు 
ఊపొంచుకొని చేతులుజోడిస్తుంది. ప్రతిరోజూ తోడికోడలింటికెళ్ళి అక్కడే ప్రొద్దువుచ్చుతుంది. 
అన్నదమ్ములైన నిద్ధార్థుని, నందుని తలచుకొని నిట్టూరుస్తుంది. ఇంటిదగ్ధరే ఉండి బాధపడే 
తనను, యశోధరను తలచుకొని దుఃఖంతో తల్లడిలుతోంది. 


సరవిన్‌ రెండవజామునన్‌ “భవతి భిక్షాందేహి” యన్‌ వాక్య ము 

చ్చరితంబైనపు డా లతాంగి చకితస్వాంతంబునన్‌ బుట్టు ని 

ర్భరముల్‌, బాష్ప్రజల ప్రవర్షణసమర్థంబుల్‌, భవిష్యత్పథ 

స్ఫురణంబుల్‌, కరుణప్రమోద భరితంబుల్‌, భావసంఘాతముల్‌. 
అర్థాలు: సరవిన్‌=పరిపాటిగా, రెండవజామునన్‌=మధ్యాహ్నానికి ముందుగా, భవతి భిక్షాందేహియన్‌ =అమ్మా 
అన్నం అనే, వాక్యము=మాట, ఉచ్చరితంబు ఐనపుడు=పలుక బడినప్పుడు, ఆలతాంగి=ఆ సుందరియొక్క 
చకిత =బెదరు, స్వాంతంబునన్‌ =మనసులో, నిర్భరముల్‌గొప్పవి, బాష్పజల=కన్నీటి, ప్రవర్షణ =జల్లులకు, 
సమర్థంబుల్‌=శక్తిగలవి, భవిష్యత్‌=నడవబోయే, పథస్ఫురణంబుల్‌=మార్గదర్శకాలు, కరుణ=దయతోను, ప్రమోద= 
సంతోషంతోను, భరితంబుల్‌=నిండినవి, భావ=ఆలోచనల, సంఘాతముల్‌=పుంజాలు, పుట్టు=సంభవిస్తున్నాయి. 


తాత్పర్యం: రోజులు గదునస్తూందగా మధ్యాహ్నమయ్యోనరికి “భవతి భిక్షాందేపా” అనే మాట 
వినివిస్తుంది. అప్పుడా సుందరి బౌదరుగుండెలకు అందులో భారమైనవి, కన్నీటి వర్షాలకు 
తట్టుకునేవీ, ముందు నడవబోయే దారులను చూవించేవీ, దయాతోషాలతో నిండినవీ అయిన 
ఎన్నో భావవుంజాలు స్ఫురిస్తున్నాయి. అంటే ఆమాటను విన్నంతనే రకరకాల భవిష్యత్తు 
గురించిన ఆలోచనలు కలుగుతున్నాయి. 


ఆదరమార భిక్షుకుల కర్చలొనర్చి, విహారవృత్తముల్‌ 
సోదెగొనున్‌, “సుధాకలశసుందరపాణులు వేల్పువెజ్జు లా 
సోదరు లిందు నందు భవశోకమహామయముల్‌ హరించుచో 
నీదెస రారుగావలయు నెన్నండు' నంచు వచించుం గొంకుచున్‌. 


అర్థాలు: ఆదరమార=మిక్కిలి ఆదరంతో, భిక్షుకులకు=వచ్చిన సన్యాసులకు, అర్చలు= పరిచర్యలు, ఒనర్చి=చేసి, 
విహారవృత్తముల్‌=వారి ఆశ్రమవార్తలను, సోదెగొనున్‌=చెప్పమని అడుగుతుంది. సుధాకల శ=అమృతభాండాలచేత, 
సుందరపాణులు =అందమైన చేతులు కలిగిన, వేల్చువెజ్డులు =అశ్వనీదేవతలవలె అందమైనవారు, ఆ సోదరులు= 
ఆయన్నదమ్ములు, ఇందునందు =అక్కడా ఇక్కడా, భవశోక =జన్మచేత కలిగిన బాధలనే, మహామయముల్‌=గొప్ప 
జంతువులను, హరించుచోన్‌=సంహరిస్తూ, ఈదెస=ఈవైపుకు, ఎన్నండున్‌=ఎప్పుడూ, రారుగావలయు= రారుగాబోలు, 
అంచు=అంటూ, కొంకుచున్‌=తడబడుతూ, వచించున్‌= అంటుంది. 


తాత్పర్యం: వచ్చిన భిక్షుకులకు ఆదరంతో వరిచర్యలుచేసి ఆరామవార్తలు చెవృమంటుంది. 


164 సౌందరనందము 


వింటూనే అందులో తమవారిగురించి వినిపించక అళ్వనీదేవతలవంటి ఆ సోదరులు ఎక్షుడెక్టుడ 
జనాలబాధలు పోగొడుతూ గదవుతున్నారో, ఇటువైవుకు ఎవ్హుడూ రారుగాబోలు అని 
తడబడుతూ ఏదో వరాకుగా మాటాడుతుంది. 


పరిచారిక లెల్లరు ని 

ద్దురవోవంగం, బ్రోదిచిల్మతో నొంటిగ సుం 

దరనందుని ప్రియవృత్తాం 

త రహశ్చింతనము శెప్పి తలంపులు త్రవ్వన్‌. 
అర్థాలు: పరిచారికలు =సేవకురాండ్రు, ఎల్లరు=అందరూ, నిద్దురవోవంగన్‌=నిద్రపోతూండగా, ప్రోదిచిల్మతోన్‌= 
పెంపుడు చిలుకతో, ఒంటిగ=ఒంటరిగా, సుందర నందుని=తన సుందరుడైన నందునియొక్క ప్రియవృత్తాంత= 
ప్రేమకు సంబంధించిన, రహః=గోప్యమైన, చింతనము =తలపులను, శెప్పి=చెప్పుతూ, తలంపులు =స్కృతులను, 
త్రవ్వన్‌=గుర్తుకు తెచ్చుకొంటోంది. 


తాత్పర్యం: సుందరి ఒకతే కూర్చున్నవ్ముడు గతాన్ని న్మరించుకొంటూంది. తన వరిచారికలు 
అందరూ నిద్రపోయిన తరువాత తన పెంవుడు చిలుకను దగ్గరకు లీనికొంటుంది. దానిని 
వలుకరించి తన (ప్రియనుందరుడైన నందుని గురించి చెవ్లుటం మొదలుపెడుతుంది. తమ 
భార్యాభర్తల నడుమ జరిగిన శృంగార కార్యకలాపాల గురించి చెవ్తూ అవ్పుటి జ్ఞావకాలు 
అన్నింటినీ (తవ్వకుంటుంది. 


“మూడు లోకమ్ము లొక్కట ముంచియెత్తు 
ప్రణయమందాకినిన్‌ గృహోపవనసరసి 
నిలిపికొని యోలలాడంగాం దలంచు టెల్ల 
వీతిండితనమ్ము గాదంటే, వెల్టీచిలుక! 


అర్థాలు: వెట్టిచిలుక=ఓసి అమాయకపు చిలుకా! మూడులోకమ్ములు =ముజ్జగాలనీ, ఒక్కట= ఒక్కసారిగా, 
ముంచియెత్తు=ఆక్రమించగలిగిన, ప్రణయమందాకినిన్‌=ప్రమగంగను, గృహ=ఇంటి, ఉపవన=తోటలోని, 
సరసి=కొలనులో, నిలిపికొని =దాచుకొని, ఓలలాడంగాన్‌= మునకవేద్దామని, తలంచుటెల్ల=అనుకోవడం అంతా, 
వీజిండితనమ్ము=అవివేకం, కాదంటే=కాదా! 


తాత్పర్యం: ఓని అమాయకపు చిలుకా! లోకాలన్నింటినీ ఒక్కసారిగా తనలో దాచుకొన 
గలిగిన (పేమ అనో గంగా (వవావోన్ని మా ఇంటితోటలోని చిన్ని కొలనులో దాచు 
కోవాలనుకోవడం, అందులో మేమిద్దరమే జలకాలాదదామని అనుకోవడం ఇదంతా ఎంతటి 
అవివేకమే! అంటే నుందరికి తాముబేసిన తవ్హు బోధవడసాగింది. 


అర్థతాత్సర్యాలు 165 


పారములేని తన్మధుర భావసమర్ప్చితపుష్పపీఠి పైం 
దీరుపుకత్తెనై నిలిచి, దేహి? యనన్‌ వరమిచ్చు వేల్పునై, 
కూరిమిదేవినై మెలపుకొన్న ననుం బడద్రోసి విశ్వసం 
సారము రాజ్యమేలుకొనసాగెంగదే తుదిం జిల్క నెచ్చెలీ! 


అర్థాలు: చిల్మనెచ్చెలీ=నా ప్రియ కీరమా! పారములేని=అంతులేని, తత్‌=ఆ శృంగారపు, మధురభావ=తీయని 
తలపులచేత, సమర్పిత నివేదించబడిన, పుష్ప=అతని హృదయమనే పూవుల, పీఠిపైన్‌=ఆసనంమీద, తీరుపుకత్తెనై= 
న్యాయమూర్తినై, నిలిచి=నిలబడి, దేహియనన్‌ =ఇమ్మనగానే, వరమిచ్చు=వరాలుకురిపించే, వేల్పునై=దేవతనై, 
కూరిమి=ఇష్టమైన, దేవినై=భార్యనై, మెలపుకొన్న=అందంచేత నావాడిగా మలచుకొన్న ననున్‌=నన్ను, పడద్రోసి= 
కాదని, తుదిన్‌=చివరకు, విశ్వసంసారము=ప్రపంచకుటుంబమనే, రాజ్యము=సామ్రాజ్యాన్సి ఏలుకొనసాగెం 
గదే=పాలించడానికి వెళ్ళాడు కదా! 


తాత్పర్యం: నా ప్రియమైన రామచిలుకా! అంతుదొరకని ఆ శృంగారపు మధురభావాలతో 
అతడు నమర్చించిన వృదయవీఠంమీద న్యాయమూర్తిగా నిలబడి అడిగినవెంటనే వరాలిచ్చే 
దేవతనై, ఇష్ట భార్వనై నా వంవుసొంవులచేత నావైపుకు మలచుకొన్న నన్నుకూడా కాదని 
చివరికి జగమంతా తన కుటుంబమంటూ ఆ సామ్రాజ్యాన్ని ఏలుకుంటానని పోయాడుకదా! 


కాంతుమది లోతు గనక మోంకాలిబంటి 
గాందలంచి యుప్పొంగితి, గౌతమర్ని 
యంతరాంతరమున నిధు లరసి యెత్తి 
శుభ్రమణు లెల్లరకు నెజచూజలిచ్చె. 


అర్థాలు: కాంతు=నా భర్తయొక్క మది=హృదయం, లోంతు=లోతు ఎంతటిదో, కనక=తెలిసికోలేక, మోం 
కాలిబంటిగాన్‌ =పిక్కలు మునిగే లోతేగదాని, ఉప్పాంగితి =మిడిసి పడ్డాను. గౌతమర్శ్షి=విజ్ఞుడైన శాక్యముని, 
ఇకా 
అంతరాంతరాళమున=అది సముద్రమని తెలిసి లోలోతుల వెదకి, నిధులు=అక్కడ దాగిన ధనపురాసులు, 
అరసి =కనుక్కొని, ఎత్తి= పెకితీసి, ఎల్లరకు=లోకంలోని అందరికీ, శుభ్రమణులు=మచ్చలేని రత్నాలను, నెజచూఅలిచ్చి= 


ఘనంగా బహూకరించాడు. 


తాత్పర్యం: నా భర్త నావాడనే ధీమాతో అతని హృదయంలోతు తెలినికోలేకపోయాను. 
ఎంతలే మోక్తాళ్లైనా మునుగుతాయా అనుకున్నాను. చాలా తక్కువగా అంచనా వేసాను. కాని 
శాక్యముని అది సముద్రం అని తెలినికొన్నాడు. లోలోపలికి శోధించాడు. అడుగునున్న నంపదల 
గనులు కనుక్కున్నాడు. ప్రజలందరికీ రత్నరాసులు పంచిపెడుతూన్నాడు. 


కారు క్రమ్మిన నామనోగహ్వరమున 
వెలుంగు మంగళదీపిక విశ్వమెల్ల 


166 సౌందరనందము 


నేండు వెలింగించెంగదె, చెలీ! స్నేహపూర 
నిర్వికలనిత్య శుభకాంతి పర్వికొనంగ. 


అర్థాలు: చెలీ=నేస్తమా! కారుక్రమ్మిన=అడవిగా మారిన, నా మనోగహ్వరమున=నా మనస్సనే చీకటిగుహలో, 
వెలుంగు =కాంతులు నింపే, మంగళదీపిక =శుభకరమైన దీపం (ఇక్కడ తన ప్రియుడైన నందుడు), నేడు= ఈనాడు, 
విశ్వమెల్ల=ఈ ప్రపంచమంతా, నిర్వికల=చెదరని, నిత్య=శాశ్వతమైన, స్నేహపూర=వెల్లువలాంటి చెలిమియొక్క, 


శుభకాంతి=మంగళకరమైన వెలుగు, పర్వికొనంగ=పరచుకొనే విధంగా, వెలింగించెన్‌ కదె=వ్యాపింపజేసాడు కదా! 


తాత్పర్యం: చెలీ! అడవిలా మూసేనిన నా మనన్సనే బీకటిగువాలో కాంతిని వ్రనరించే 
అభ్యుదయ దీపం నా ప్రియుడైన నామనోనాథుడు నందుడు. అతడు ఈరోజు ఈ (ప్రవంచానికే 
వెలుగులుబిందే దివ్వెగా మారాడు. ఆ వెలుగు చెలిమికి వెల్లువలాంటిది. వికలం కానిది. 
ఎల్లమ్హుడూ నిలిచేది. అంతటా వరచుకొనేది. ఎంతటి అద్భష్టవంతుడే! 

జగముపున్నెము ఫలియించి స్వామిసేవ 

లందుకొనుంగాక, నేను కాదంటినంటవె? 

ఈ యభాగినికింగూడ నించుకంత 

పాలొసంగ కిట్లు వెలిపెట్టనేల? చిలుక! 


అర్థాలు: చిలుక=చిలుకపలుకుల చెలీ! జగము=ఈ (ప్రపంచం, పున్నెము ఫలియించి=తాను గతంలో చేసిన 
పుణ్యంచేత, స్వామిసేవలు=నా స్వామి నందుని పరిచర్యలు, అందుకొనుంగాక=పొందిన పొందుగాక! నేను=వారి 
భార్యనైన నేను, కాదంటినంటవె=ఏమైనా కాదన్నానా? ఈ అభాగినికిన్‌=ఈ దురదృష్టవంతురాలికి, కూడన్‌=సహితం, 
ఇంచుకంత=వారు చేసే సేవలో కొంచెం, పాలు=భాగం, ఒసంగక=కల్పించకుండా, ఇట్లు=ఈ విధంగా, వెలి 
పెట్టనేల=వెలి వేసినట్లు దూరంగా ఉంచడం ఎందుకే? 


తాత్పర్యం: మృదుభావిణీ! ఈ (వప్రవంచం మొత్తం గతంలో ఎంతపుణ్యం చేనికొందో! నేడు 
నాస్వామి సేవలు పొందుతోంది. వాని సేవలపై నాకొక్ళదానికే అధికారం ఉందని నేనేమైనా 
అద్దుచెప్ఫానటే! వారి సేవలలో ఈ దురద్భృష్టవంతురాలికి కూడా ఏకొంచెమో భాగం 
పెట్టకూడదటే? ఇలా నన్ను వెలివేసినట్లు దూరంగా తోసేయడమెందుకే? తానుకూడా ఆ 
సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆమె భావం. 
కాంతుండేతెంచు మార్గము క్రొత్త కైసేసి 
యడుగుదోయికిం జల్వమడుంగు లొత్త 
నాతం డొనర్చు లోకారాధనమునకు 
నుదకమై పుష్పమై యుపచరింప 


అర్థతాత్సర్యాలు 167 


నార్తసేవాశ్రాంతుండగు దయారాశికి 
సురటినై చెమ్మటల్‌ సురుగంజేయ 
నతండు విహారకుద్యములం జిత్రించు భా 
వములకుం (బ్రాణార్బణము నొనర్చం 


దగనంటే నేను, నెచ్చెలీ! తనకుం గాని 

భాగ్యమిది నాకు మాత్రము యోగ్యమంటవె? 

అడవులకు నేంగి యిల్లు నా కడవింజేసె, 

నయ్యడవి దేవళంము జేయనంటవె నేను?” 
అర్థాలు: నెచ్చెలీ=ప్రియనేస్తమా! కాంతుండు =ప్రియపతిదేవుడు, ఏతెంచు=వచ్చే, మార్గము= దారిని, క్రొత్తకైసేసి= 
క్రొత్తగా అలంకరించి, అడుగుదోయికిన్‌=పాదయుగ్మం కందిపోకుండా, చల్వమడుగులు=ఉతికిన వస్త్రాలు, 
ఒత్తన్‌=పరచడానికీ, ఆతండు=నాభర్త ఒనర్చు=చేసే, లోకారాధనమునకున్‌=ప్రపంచసేవకు, ఉదకమై= జలముగానో, 
పుష్పమై=పూవుగానో, ఉపచరింపన్‌=సహకరించడానికీ, ఆర్త=దుఃఖంలోనివారికి, సేవ=పరిచర్య చేత, అశ్రాంతుం 
డగు=విరామంలేనివాడైన, దయారాశికి=కరుణాసముద్రునకు, సురటినై=వీవననై, చెమ్మటల్‌= స్వేదజలాన్ని, 
సురుగన్‌=తొలగునట్లు, చేయన్‌ =విసరదానికీ; అతండు=నాభర్త, విహార కుడ్యములన్‌=ఆ(శ్రమం గోడలమీద, 
చిత్రించు=వెలయించే, భావములకున్‌ =రూపాలకు, ప్రాణార్చణమున్‌ =ప్రాణాన్ని కల్పించడం, ఒనర్బన్‌=చేయడానికీ, 
నేను తగనంటే=నేను పనికిరానటే? తనకున్‌=అతనికి, కాని=పనికిరాని, భాగ్యము=సంపద, ఇది=ఈ మొత్తం, 
నాకుమాత్రము=అతని భార్యనైన నాకుమాత్రం, యోగ్యమటంవె=పనికివస్తుందటే? అడవులకున్‌= వనాలకు, ఏం 
గి=వెళ్ళి, ఇల్లు=నివాసాన్ని నాకు=భర్తలేకుండా, ఆడవింజేసెన్‌= అరణ్యం చేసాడు. ఆ+అడవి= తానేగిన అడవిని, 
నేను=సహధర్మచారిణినైన నేను, దేవళంము=దేవాలయంగా, చేయనంటవె=మార్చలేనా? 
తాత్పర్యం: (పియనేస్తమా! నేను నావతిదేవుడు వచ్చేమార్గాన్ని (కొత్తగా అలంకరించి అడుగులకు 
మడుగులొత్తటానికి వనికిరానటో? అతడుచేసే (వ్రవంచసేవకు వ(తంగానో వువ్చుంగానో 
సవాకరించనటే? ఆర్తజనాల సేవలో అలనిపోయేవానికి విననకర్రనై చెమటలు పోగొట్టనటే? 
ఆ(తమంలో గోడలపైన అతడు చిత్రించే రూపాలకు ప్రాణంపోయనటే? అతడు చేసే ఏవనికి 
నేను వనికిరాను! ఇవ్హుడతడు వద్దన్న ఈనంవదలన్నీ అతడులేకుండా నేనేం చేనికొనేదే? 
అతడు అడవికెళ్ళి నాకొంవను అదవిచేసాడు. ఇవ్దుడు నేను తనువెళ్టిన అదవికివెళ్టి దానిని 
దేవాలయంగా మార్చలేనా? 


అనుచున్‌ మంతనమాడుం జిల్బవెలితో “నార్తావనమ్మే కదా 
తనకున్‌ ధర్మము, ప్రాణిపీడనము పొంతం బోరుగా భిక్లుకుల్‌, 
మనమందున్‌ దను నమ్ముకొన్న నను నిమ్మాడ్మిన్‌ విసర్జింపరా 
దని బోధింపంగరాదె నీ వరిగి, చిల్మా” యంచు దీనాస్యయి. 


168 సౌందరనందము 


అర్థాలు: చిల్కా=ఓ వన్నెలరామచిలుకా! నీవు=మంచి మాటకారివైన నీవైనా, అరిగి =వెళ్ళి, ఆర్హావనమ్మేకదా= 
బాధితులను రక్షించటమే కదా, తనకున్‌=భిక్షుకుడైన నందునకు, ధర్మము= చేయవలసిన పని; భిక్షుకుల్‌= 
బౌద్ధసన్యాసులు, ప్రాణిపీడనము=జీవులను బాధపెట్టటమనే క్రియ, పొంతన్‌=దగ్గరకు, పోరుగా=వెళ్ళరుగదా! 
మనమందున్‌=మనసులో, తను=ఆ నందునే, నమ్ముకొన్నావిశ్వసించిన, ననున్‌=తన ధర్మపత్నినైన నన్ను, 
ఇమ్మాడ్మిన్‌=ఈవిధంగా, విసర్జింపరాదు అని=వదిలి పెట్టి బాధ పెట్టకూడదని, బోధింపంగరాదె =బుద్ధి చెప్పకూడదా, 
అంచు=అంటూ, దీనాస్యయై =ముఖమంతా దైన్యంతో నిండిపోగా... 


తాత్పర్యం: తన చేతనున్న చిలుకతో ఇలా అంటోంది సుందరి. ఓ మాటలునేర్చిన చిలుకా! 
నీవు వెళ్ళి నా నాథునితో ఇలా అను. బాధల్లో ఉన్నవారిని రక్షించటమేకదా నీ ధర్మం! మీ 
నన్యానులు ప్రాణుల్ని పొంనించరుకదా! మరి మనసంతా నిన్నే నింవుకొని నిన్నే నమ్ముకొన్న 
నన్నిలా విడిచిపెట్టి బాధించవచ్చా? అని బుద్ధిచెమ్టు' అంటూ దీనవదనయై... 

బుద్ధదేవుని శ్రీపాదమూలమునకు 

నరిగి శరణమ్మువేండంగా నాససేయు, 

నంత తెగుదారితనము మేలాయటంచు 

నుడుగు నమ్మానవతి; యంత నొక్కనాండు. 


అర్భాలు: ఆ+మానవతి=ఆ అభిమానవంతురాలు, బుద్ధదేవుని =సిద్ధుడైనతన బావగారియొక్క శ్రీపాదమూలము 
నకున్‌=శుభకరాలైన పాదాలకు స్థానమైన ఆరామానికి, అరిగి =వెళ్ళి, శరణమ్ము=ఆశ్రయాన్ని, వేండంగాన్‌= 
అడుగుదామని, ఆససేయున్‌=ఆశ పడుతుంది. అంత=మళ్ళీ అంతటి, తెగుదారితనము=తెగువతనం, మేలా= 
మంచిదేనా! అటంచున్‌=అనుకొని, ఉడుగున్‌=ఊరుకొంటుంది. అంత=ఇట్లుండగా, ఒక్కనాండు=ఒక రోజున... 


తాత్పర్యం: అభిమానవతి అయిన నుందరి బుద్దుడైన బావగారి ఆరామానికే పోయి వారి 
పాదాలమీద వడదామనుకొంటుంది. కాని, అంతటి తెంవరితనం మంచిదా అనుకొని 
వెనకడుగు వేస్తుంది. అలా ఉండగా ఒకరోజున... 

“శరణము బుద్ధదైవము ప్రశస్తపథమ్మగు బౌద్ధధర్మమే 

శరణ” మటంచు భిక్షుకుండు సౌధపురస్థృలి నిల్వం గాంచి, సుం 

దరి వడిం జేరవచ్చి “శరణ”మ్మనె, నంత నతండు పల్కె నో 

పరమదయాముతీ! గురుని పంపున నేండిట కేంగుదెంచితిన్‌”. 
అర్థాలు: బుద్ధదైవము=తథాగతుదే, శరణము=నాకుదిక్కు ప్రశస్త=ఉత్తమమైన, పథమ్ము అగు=మార్గమైన, 
బౌద్ధధర్మమే= బుద్దుడు చెప్పిన నీతిమాత్రమే, శరణము=నాకు దిక్కుకావాలి, అటంచు=అంటూ, భిక్షుకుండు=ఒక 
బౌద్ధసన్యాసి, సౌధ=ఇంటి, పురః స్థలి=ముందు, నిల్వన్‌=నిలబడగా, కాంచి=చూచి, సుందరి=బుద్దుడినే తలచు 
కొంటున్న సుందరి, వడిన్‌=వేగంగా, చేరవచ్చి=వానిదగ్గరకు చేరి, శరణమ్ము=నాకూ అతడే దిక్కు అనెన్‌=అంది. 


అర్థతాత్సర్యాలు 169 


అంతన్‌=ఆమె అలా అన్నవెంటనే, అతండు=ఆ సన్యాసి, ఓపరమ దయామతీ=ఎంతో దయగలిగిన ఓ అమ్మా, 
గురుని=స్వామి యొక్క పంపున=ఆనతిచేత, నేండు=ఈరోజు, ఇటకు =ఇక్కడకు, ఏంగుదెంచితిన్‌=వచ్చాను, పల్మెఅని 
చెప్పాడు. 


తాత్పర్యం: దైవమైన బుద్ధునకు శరణము, గొవ్చమార్లమైన బుద్దుని ధర్మానికే శరణము 
అంటూ ఒక భిక్షుకుడు ఇంటిముందుకు వచ్చి నిలబడగా అదే తలవులలోనున్న నుందరి 
చూబింది. వెంటనే వానిదగ్ధరకు వెళ్ళి శరణం చెప్పింది. అదివిని వచ్చినవాడు ఓ వరమ 
దయామలీ! మాగురువుగారు వంవించగా ఇక్టడకు వచ్చాను అన్నాడు. 


అనుడు, నా యింతి మోమింతయై “భదంత! 
యెంతసుదినమ్ము నేండు? నీకేమి పనిచె? 
గురుని కీ మందభాగ్యపైం గరుణ వచ్చెం 
గావలయు నేంటి కింక ధన్యంగానె యేను! 


అర్థాలు: అనుడున్‌=అలా అనగానే, ఆయింతి=ఆ సుందరి, మోము=ముఖం, ఇంతయై =విప్పారగా, భదంత=ఓ 
భదంతా! (అది భిక్షుకునిపేరు) నేండు=ఈ రోజు, ఎంత సుదినమ్ము=ఎంత మంచిరోజు, నీకేమి=నీకు ఏమని, 
పనిచె=చెప్పి పంపించాడు? గురునికి= శాక్యమునికి, నేంటికి=ఈరోజుకు, ఈ మందభాగ్యపైన్‌=ఈ దురదృష్ట 
వంతురాలి మీద, కరుణవచ్చెన్‌=దయకలిగింది, కావలయు=కాబోలును, ఇక=ఇంకా, ఏను=నేను, ధన్యన్‌= 
కృతార్జురాలిని, కానె=కాకుండా ఎలా ఉంటాను? 


తాత్పర్యం: అతడలా అనగానే ఆమెముఖం ఇంత్రెంది. ఆ భిక్షుకుని గుర్తించినట్లు భదంతా 
అని నంబోధించింది. ఈరోజెంత సుదినం, ఏమని చెప్పాడు అని ప్రశ్నవరంవర గుప్పించింది. 
ఆ శాక్యమునికి నాపై ఈనాటికి దయకలిగింది కాబోలు అని దెప్పింది. ఇక నాకంటె 
ధన్యురాలెవరు అని పొంగిపోయింది. 


అనవుడు భిక్షుకప్రవరుం డాయమతోడ వచించు, “సోదరీ! 
వినుము, గురుండు నీ హృదయవేదనం గన్గాని, బౌద్ధధర్మమున్‌ 
గొనం మతియించు నీ చరితకున్‌ మదిమెచ్చి, యనుగ్రహమ్ముమై 
నిను నిజశిష్యగాం బరిగణించె, నిదే కొనుమమ్మ! దీక్షలన్‌. 


అర్భాలు: అనవుడు=ఆమె అలా అనగా, భిక్షుకప్రవరుందు=ఆ బౌద్ధముఖ్యుడు, ఆయమతోడ= ఆ సుందరితో, 
వచించు=ఇలా అంటున్నాడు. సోదరీ =చెల్లెలా! వినుము=వారు చెప్పింది విను. గురుండు=మా ధర్మగురువుగారు, 
నీ=ఒంటరిగానున్న నీయొక్క హృదయవేదనన్‌= మనస్తాపాన్ని కన్గాని=గమనించి, బౌద్ధధర్మమున్‌=జగత్తులో 
వేదనలుతొలగించే నూతన ధర్మాన్ని కొనన్‌=అవలంబించటానికి, మతియించు =ఇష్టపడుతున్న నీ=ఉన్నత 


170 సౌందరనందము 


కుటుంబానికి చెందిన నీ, చరితకున్‌ =సాధుచరిత్రకు, మది=మనసారా, మెచ్చి=మెచ్చుకొని, అనుగ్రహమ్ముమై =నీ 
పైన దయతో, నిను =నిన్ను, నిజశిష్యగాన్‌=తనశిష్యురాలిగా, పరిగణించెన్‌ =స్వకరించాడు. దీక్షలన్‌=నూతనధర్మ 
సంస్మారాల్ని, ఇదే=ఇదిగో ఇస్తున్నాను, కొనుమమ్మ=తీసికోతల్లీ! 


తాత్పర్యం: ఆమెమాటలువిని, వచ్చిన భిక్షుక(శ్రేష్టుడు ఆమెతో ఇలా అంటున్నాడు. సోదరీ! 
నూతనధర్భు గురుడైన మీ బావగారు నీ మనస్తావం తెలిసికొని, తన ధర్మాన్ని స్వీకరించడానికి 
ఇష్టవడే నీ ఉత్తమచరిత్రను మెచ్చుకొని నీ మీది దయతో నిన్ను తనళిష్యురాలిగా ఒవ్హుకున్నాడు. 
ఇదిగో ఆ ధర్భనంస్మారాల్ని ఇస్తున్నాను తీనికో తల్లీ!” 

భద్రమిడుంగాత! బుద్ధదైవమ్ము నీకు 

బౌద్ధధర్మము నిను శోకవార్థిం గడవం 

జేయుంగావుత! నిన్ను రక్షించుంగాత! 

భిక్షుసంఘమ్ము, శరణమ్ము వేండుమమ్మ! 


అర్థాలు: బుద్ధదైవమ్ము=బుద్ధదేవుడు, నీకు=జీవనసమరంలో అయోమయంలోనున్న నీకు, భద్రమిడుంగాత= 
రక్షణ కల్పించుగాక! బౌద్ధధర్మము=బుద్దుని జీవనపద్దతి, నిను =నిన్ను, శోకవార్థిన్‌=దుఃఖసాగరంనుండి, గడవన్‌= 
బయటపడుటకు, చేయున్‌గావుత=దారి చూపు గాక! నిన్ను=శోకతప్తవైన నిన్ను రక్షించుంగాత=కాపాడుగాక! 
భిక్షుసంఘమ్ము=మా భిక్షువుల సమూహాన్ని, శరణమ్ము=రక్షణ, వేండుమమ్మ=కోరుకోమ్మా. 


తాత్పర్యం: నీకీ సమయంలో బుద్ధభగవానుడు కావొదుగాక/ బుద్దుని ధర్భం నిన్ను ఈ దుః 
ఖసాగరంనుండి బయటవదవేయు గాక! నిన్ను ఎల్లవ్హ్రుడూ రక్షించును గాక! నీవిక బొద్దభిక్షువుల 
సమూహాన్ని శరణం వేడుకో తల్లీ!” 


వలపుతెప్ప నెక్కి భవవారిరాశిలో 
మునుంగనున్న మిమ్ము మనుచుపొంటె 
వేజుసేసె గురుండు విశ్వదయాహార 
తరళయుగముం జేయందలంచి తల్లి! 


అర్థాలు: తల్లి=అమ్మా! భవ=జన్మలనే, వారిరాశిలో=సముదధ్రంలో, వలపు=భౌతిక (ప్రేమ అనే, తెప్పన్‌ ఎక్కి= 
నావలో ప్రయాణించి, మునుంగనున్న=మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న, మిమ్ము=మీయిద్దరినీ, మనుచుపొంటె= 
అలా బ్రతకనీయడం కంటె, గురుండు=దయాసముద్రుడైన బుద్దుడు, విశ్వ=ప్రపంచానికే, దయా= కరుణయొక్క 
హార=మణిహారంలో, తరళయుగమున్‌=రత్నాలజంటగా, చేయన్‌ తలంచి=మార్చాలనుకొని, వేటుసేసె=ఇలా 
విడదీసాడు. 


తాత్పర్యం: అమ్మా! మన ఆచార్యుడు బుద్దుడు దయాసముద్రుడు. భౌతికనుఖాలనే వడవలో 


అర్థతాత్సర్యాలు 171 


నంసారమనే నముద్రంలో ప్రయాణిన్తూ మునిగిపోబోయే మిమ్మల్ని రక్షించి, ప్రవంచానికే 
దయామణివోరం నమర్చించదలచి అందులో రత్నాలజంటగా పొదుగ బోతున్నాడు. 


నీకయి పొక్కె నిన్‌ దలంచి నీఅయిపోయెను, రాగవృంతమున్‌ 
జేకొని త్రుంపలేక కడుజేండ్చడె, భిక్షుకధర్మమూన క 

బ్ఞాయకలు పెట్టె నందసుతుం, డానెన రేమని చెప్ప! నింతకున్‌ 
సాకిరు లెల్ల భిక్షుగణనమ్ము, గురుండు, విహారభూమియున్‌. 


అర్థాలు: నందసుతుండు=నీభర్త నందకుమారుడు, నీకయి=నీకోసం, పొక్కె=ఎంతో దుఃఖించాడు. నిన్‌= ప్రేయసివైన 
నిన్ను తలంచి=తలచుకొని, నీజయిపోయెను=గాసిలి పోయాడు. రాగవృంతమున్‌=మీమధ్య బంధమనే తొడిమను, 
చేకొని=చేతిలోకి తీసికొని, త్రుంపలేక=దానిని చిదుమలేక, కడున్‌=బాగా, చేండ్పడె=బాధపడ్డాడు. భిక్షుకధర్మము= 
బుద్దుని దారిని, ఊనక=పుచ్చుకోకుండా, అజ్టాంకలు =అడ్డంకులు, పెట్టె=కలిగించాడు, ఆ నెనరు=ఆ నీపైగల 
మమకారం, ఏమనిచెప్పన్‌ =ఎంతని చెప్పను? ఇంతకున్‌ =వీటన్నింటికీ, భిక్షుగణణనమ్ము= బౌద్ధ సన్యాసులందరూ, 
గురుండు=ఆచార్యుడు, విహారభూమియున్‌=ఆశ్రమ ప్రాంతము, ఎల్ల=మొత్తం, సాకిరులు= సాక్షులు. 


తాత్పర్యం: ఆ నందకుమారుడు నీకోనం ఎంతదుఃఖించాడమ్మూ! నిన్ను తలచితలచి కృశించి 
పోయాడు. మీమధ్య బంధమనే తొడిమను తెంవలేక ఎంత దూఃఖించాడో! ధర్భదీక్ష తీసికోవడానికి 
ఎన్ని అడ్డంకులు నృష్టించాడు! ఆ (పేమనేమని వర్ణించను? వీటన్నింటికీ సాక్షులు అక్షడున్న 
బౌద్దనన్యాసులూ, గురువుగారూ, విహోరభూమి మొత్తమూనూ! 


సత్యసంకల్పుండు గురుండు, సాధు హృదయుం 
డింతకున్‌ నందుం, డీవృత్త మెల్లగతులం 
గాంచె శుభపరిణామమ్ము; కడమ కింక 
నీమనస్విత వేజ వర్ణింపవలెనె? 


అర్థాలు: గురుండు=మా ఆచార్యుడు, సత్యసంకల్పుండు=తలచుకొన్నదానిని నిజంచేసి నిరూపించువాడు. 
ఇంతకున్‌=అన్నింటికంటె ముఖ్యం, నందుండు=నీ భర్త, సాధుహృదయుండు=శాంతస్వభావం కలవాడు. ఈ 
వృత్తము =జరిగినదంతా, ఎల్లగతులన్‌ =అన్నివిధాలుగా, శుభపరిణామమ్ముగాంచె =మంచిగా పరిణమించింది. 
కదమకు చివరికి, ఇంక=ఇకపైన, నీమనస్విత=నీ మంచిమనస్సును, వేఅ=వేరేగా, వర్ణింపవలెనె=ఏమని 
పొగడగలను? 


తాత్పర్యం: అనుకొన్నదానిని అనుకొన్నట్లు నెరవేర్చేవాడు మా గురువుగారు. వరమ సాధు 


హృదయుడు నీభర్త నందుడు. ఇవ్చుటిదాకా జరిగిందంతా మంచికే జరిగింది. చివరికి నీ 
మంచి మనస్సునింకా ఏమని వర్థించేది? 


172 సౌందరనందము 


అమ్మ! విషయోపరాగమ్మునందుం బొనుంగు 
వడిన మీ (ప్రేమకణమును భద్రమూర్తి 
దేశికుండు వెలికిందీసి దివ్యదీప 

కళిక గావించి, విశ్వమ్ము వెలుంగంజేసె. 


అర్భాలు: అమ్మ=తల్లీ! భద్రమూర్తి=అగ్నికి రూపమైన, దేశికుండు=జగద్దురుడు, విషయోపరాగమ్మునందున్‌ = 
విషయవాంఛలలో, పొనుంగుపడిన =చల్లారిన, మీ=మీమధ్యనున్న, (పేమకణమును =అనుబంధం అనే అగ్నిరవ్వను, 
వెలికిందీసి= బయటకు తీసి, దివ్య=పరమపవిత్రమైన, దీపకళిక =వెలుగుతున్న జ్యోతిని, కావించి=చేసి, విశ్వమ్ము= 
ఈ ప్రపంచాన్ని, వెలుంగజే సె=వెలుగుతో నింపేసాడు. 


తాత్పర్యం: అమ్మా! మా గురుదేవులు రూపెత్తిన అగ్నిదేవుడు. అతడు విషయవాంభల 
నడుమ చల్లారిపోయిన మీలోని అగ్నిరవ్వను బయటకులీని దివ్యమైన దీవకలికను చేసాడు. 
ఆ కాంతిలో ఈ (ప్రవంచానికి వెలుగులు వంచుతున్నాడు. 

బ్రహ్మచర్య ప్రతము సత్యవాజ్నియమము 

జీవకారుణ్యము వహించి, చింతదొఅంగి 

భర్భసహధర్మము చరించు భాగ్యమునకు 

యోగ్యవగుమమ్మ! గురుండు నిన్నోముం గాత!” 


అర్థాలు: బ్రహ్మచర్య వ్రతము=ఆత్మయందే మనసునిలపడం, సత్యవాబ్నియమము =నిజం మాట్లాడాలనే సంకల్పం, 
జీవకారుణ్యము=ప్రాణు లన్నింటియందును దయకలిగి ఉండటం, వహించి=నీ జీవన ధర్మాలుగా స్వీకరించి, 
చింతదొజింగి=దుఃఖాన్ని విడిచిపెట్టి, భర్భ సహధర్మము=మగని చేతలే నీచేతలుగా, చరించు= నడచుకొనే, 
భాగ్యమునకు=విభవానికి, యోగ్యవు అగుమమ్మ=యోగ్యురాలివి కాతల్లీ! గురుండు=మన ఆచార్యుడు, నిన్ను=బేలవైన 
నిన్ను ఓముంగాత=ఆదుకొను గాక! 


తాత్పర్యం: దేహవాంభలకు అతీతంగా, నిజమే మాట్లాడుతూ, ప్రాణులన్నిటినీ కరుణించడమే 
నీ దీక్షగా స్వీకరించి దుఃఖాలన్నీ విడిచిపెట్టి మగనివలె నడచుకొనే భాగ్యానికి యోగ్యురాలివి 
కాతల్లీ! నిన్ను తథాగళతుడు రక్షించుగాక! 


అనవుడు, రాగరంజితములౌ నయనమ్ముల మోదబాప్పముల్‌ 
దొనదొన జాలువాజం దతితో నతినిర్మల శాంతభావమున్‌ 

గని పులువాయు ముత్తియముకైవడి మోము వెలుంగం, గొత్త చె 
ల్వున మెయిదోగం, గేలుంగవ మోడిచి యచ్చెలి నిల్చె నమయై. 


అర్భాలు: అనవుడు=అతడలా అనగా, ఆ+చెలి=ఆ సుందరి, రాగరంజితములౌ=ఎజ్ఞిబడిన, నయనమ్ముల= 


అర్థతాత్సర్యాలు 173 


కళ్ళనుండి, మోదబాష్ట్రముల్‌=ఆనందా॥్రువులు, దొనదొన =ఒక్కొక్కటిగా, జాలువాజన్‌=కారుతూందగా, తటితోన్‌= 
అదనుకు, అతినిర్మల=మిక్కిలి తేటగా, శాంతభావమున్‌ =ఉద్వేగంలేని స్థితిని, కని=పొంది, పులువాయు= మైల 
తొలగిన, ముత్తియముకైవడి=ముత్యంలా, మోమువెలుంగన్‌ =ముఖం వెలిగిపోతూండగా, క్రొత్త= నూతనమైన, 
చెల్వున=చైతన్యంతో, మెయిదోగన్‌ =శరీరం తేలిపోతూండగా, కేలుంగవ=రెండు చేతులు, మోడిచి=జోడించి, 
నమ్రయి=వినయంగా, నిల్చి=నిలబడింది. 


తాత్పర్యం: అతడలా చెప్పగానే ఆ నుందరి సిగ్గుతో ఎజ్జబడిన కనులనుండి ఆనందబాష్పాలు 
జాలువారుతూండగా ఏవిధమైన ఆవేళంలేని నిర్మలన్థితిని పొంది వులుకడిగిన ముత్యంలా 
ముఖం వెలిగిపోతూంటే (క్రొత్తశక్తి దేవామంతా (వవవపొంచగా రెండుచేతులూ జోడించి 
వినయంగా నిలబడింది. 


174 


సహధర్మచర్యము 


దినదినము నా దయామయి దీనజనులం 
బిలువనంపించి యిలువేలుపులకుం బోలె 
భక్తిమై నర్చలొసంగి యాభరణరాజిం 
బంచియిచ్చును బ్రీతిసంభావనముల. 


అర్థాలు: ఆ దయామయి=ఆ కరుణాంతరంగ, దినదినము =బుద్ధభగవానుని పిలుపు అందుకున్నంతనే ప్రతిరోజూ, 
దీనజనులన్‌ =ఆర్తులయినవారిని, పిలువనంపించి =పిలిపించుకొని, ఇలువేలుపులకున్‌ బోలె=ఇంటి దేవతలకువలై, 
భక్తిమై =మిగుల గౌరవంతో, అర్చలు= పరిచర్యలు, ఒసంగి=చేసి, ఆభరణరాజిన్‌=తనకున్న సొమ్ము లన్నింటిని, 
ప్రీతి=ఇష్టంతో, సంభావనముల=సమ్మానరూపంలో, పంచియిచ్చును=పంచిపెట్టింది. 

తాత్పర్యం: సుందరి తానుగా చాలా దయాగుణం కలది. అందులో దయానముద్రుడు 
బావగారి అనుజ్ఞ లభించింది. ఇంకేం, (వతిరోజు బీదల్ని ఇంటికి విలిపించి ఇంటి దేవతల్లాగా 
వూజించి తనకున్న సొమ్ములన్నింటినీ వారికి కానుకలుగా నమర్చించి నమ్మానింబింది. 


విడుదులు గావించు వీధులం దిరుగు గో 
శ్వానములకు గృహోద్యానమందు 

నింటింట బిచ్చమునెత్తు పంగ్వంధుల 
రావించి తనమందిరమున నిల్పుం 

బథ్యపానములంపు జ్వరితుల, కెచరించి 
వెజ్జుల వ్రణితుల వెతలు మాన్సు 

మృత్యువు సొచ్చిన గృహము లదృష్టదే 
వతవోలెం జొచ్చి దుఃఖితుల నోము 

నాండునాంటికి గేహ మనాథబాల 

కులకు విద్యాలయమ్ము, రోగులకు వైద్య 

శాలయైై, ధర్మదేవత కాలయమ్ము 

నగుడుం దా నందుం బూజారి యయ్యెనబల. 


అర్థతాత్సర్యాలు 175 


అర్భాలు: అబల =ఆ స్రీమూర్తి, వీధులన్‌ =ఎవరికీ కాకుండ బయట, తిరుగు తిరిగే, గో= ఆవులకు, 
శ్వానమ్ములకు =కుక్కలకు, గృహోద్యానమందున్‌ =ఇంటితోటలో, విడుదులు= ఆవాసాలు, కావించు =కల్పిస్తుంది. 
ఇంటింట =ఇల్లిల్లూతిరిగి, బిచ్చమునెత్తు =అడుక్కుతినే, పంగు=కుంటివారిని, అంధుల=గ్రుడ్డివారినీ, రావించి= 
పిలిపించి, తనమందిరమున = తనింట్లో, నిల్పున్‌=ఉంచుతుంది. జ్వరితులకు=జ్వరం తగిలినవారికి, పథ్య 
పానములు =తినతగినవి త్రాగతగినవి, అంపు=పంపిస్తుంది. వెజ్జుల=వైద్యులను, ఎచరించి = హెచ్చరించి, 
ప్రణితుల=గాయపడినవారి, వెతలుమాన్సు=బాధలు తీరుస్తుంది. మృత్యువుసొచ్చిన= చావు కలిగిన, గృహములు=ఇళ్ళకు, 
అదృష్టదేవతవోలెన్‌=లక్ష్మీదేవిలా, చొచ్చి=ప్రవేశించి, దుఃఖితులన్‌=బాధల్లో ఉన్నవారిని, ఓము=ఆదుకొంటుంది. 
నాండునాంటికి=రోజురోజుకి, గేహము=ఇల్లంతా, అనాథబాలలకు=అందరినీ పోగొట్టుకున్న పిల్లలకు, విద్యాలయమ్ము= 
పాఠశాలగాను, రోగులకు =వ్యాధిపీడితులకు, వైద్యశాలయి= చికిత్సాలయంగానుమారి, ధర్మదేవతకు=బౌద్దధర్మానికి, 
ఆలయమ్మున్‌=కోవెలగా, అగుడున్‌=మారగా, తాను=అంత వరకు ఇవేమీ తెలియని ఆమె, అందున్‌=ఆలయంలో, 
పూజారియయ్యెన్‌ =అర్చకురాలైంది. 


తాత్పర్యం: అవ్పుటిదాకా ఏమీతెలియని ఆ స్త్రీమూర్తి బయట తిరిగే ఆవుల్ని కుక్కల్ని తన 
ఇంటితోటలోకి తెచ్చి మేవసాగింది. ఇల్లిల్లూ తిరిగి బిచ్చమెత్తుకునే కుంటి గుడ్జివాళ్ళను విలిచి 
తనింట్లో చోటుకల్పించింది. ఊళ్ళో ఎవరికైనా జ్వరంతగిలితే వారికితగిన తిండీ తివులూ 
చూడసాగింది. వైద్యులను విలివించి ఎవరైనా గాయాలతో బాధవడుతూంటో వారిని 
కాపాడుతుంది. చావింటికి వెళ్ళి లక్ష్మీదేవిలా బారి బాధలుపోగొడుతుంది. ఇలా రోజురోజుకీ 
ఆమె ఇల్లంతా అనాథబాలలకు పాఠశాలగానూ, రోగులకు వైద్యశాలగానూ మారి బౌద్ధధర్మానికి 
ఆలయంగా మారింది. అందులో ఆమె ఒక వూజారిగా మారింది. 

“హా యనెడు పిల్పు వీతేర, నో యటంచు 

నుట్టిపడు స్థూలదేహమ్ము నుజ్జగించి 

యా తపస్విని శబ్దమాత్రానుమేయ 

తనుతరాకృతి దాల్చు భూతదయవోలె. 
అర్థాలు: హాయనెడు=హా అనే, పిల్పు=పిలుపు, వీతేరన్‌=వినిపించగానే, ఓ యటంచున్‌= ఓ అంటూ, 
ఉట్టిపడు=అగపడే, స్టూలదేహమ్మున్‌=ఈ భౌతిక శరీరాన్ని ఉజ్జగించి=వదిలేసి, ఆ తపస్విని=ఆ ధర్మావలంబిని, 
భూతదయవోలె=సకలజీవులందు దయాలేశంగా, శబ్ద మాత్ర=ధ్వనిమాత్రంచేత, అనుమేయ=ఊహించదగిన, 
తనుతర =సూక్ష్యాతిసూక్ష్మ, ఆకృతి= ఆకారం, తాల్చు=పొందుతుంది. 
తాత్పర్యం: ఆ (కొత్త నన్వానీని ఓ అని విలిస్తే ఓ అని వలుకుతూ కనివించే శరీరాన్ని 
మరచిపోయి కేవలం శబ్దంచేతమాత్రమే ఉందనివించే జీవులయందలి దయవంటి కనిపించని 
నూక్ష్యరూవాన్ని పొందింది. 


176 సౌందరనందము 


తళతళమను తొంటితనువు కృశించి ప్ర 
సన్న శాంతద్యుతి సంపతిల్ల 
నొయ్యార మెడలిన యొసపరినడక కా 
ర్రత్రాణ పరత సంభ్రమముం గజి 
నతను సంజీవనమైన బెళ్ళుంజూపు 
నిర్వికారత నిండు నెనరుం జింద 
దరిలేని హృదయసౌందర్య సేకమున వి 
శ్వమ్మెల్ల రసమయత్వమ్ముం దాల్చ్ప 


es 


సస్మితాననకాంతి వత్సలతం గురియ 

సన్నకావి ధరించి యా సౌమ్యభావ 

చొచ్చు దుఃఖాంధతమసమ్ము చొచ్చినట్టి 

యెడలు పరికించి క్రొంబ్రొద్దుపొడుపు వోలె. 
అర్థాలు: తళతళమను=మెరుపులతో, తొంటి=ముందున్న తనువు=శరీరం, కృశించి =చిక్కిపోయి, ప్రసన్న=స్వచ్భమైన, 
శాంతద్యుతి =చల్లనికాంతి, సంపతిల్లన్‌=పెరిగిపోగా; ఒయ్యారము ఎడలిన=హొయలుపోయిన, ఒసపరినడకకు= 
అందాలనడకకు, ఆర్హత్రాణపరత=దీనులను ఆదుకొనే పద్ధతి, సంభ్రమమున్‌=గౌరవాన్ని కబిపన్‌=నేర్చ్పగా; 
అతను =మన్మథుని, సంజీవనమైన =బ్రతికించేదైన, బెళ్ళుంజూపు =బిత్తరచూపులో, నిర్వికారత= నిచ్చలత్వం, 
నిండునెనరున్‌=నిండైనకరుణను, చింద =కురిపించగా; దరిలేని=అంతులేని, హృదయసౌందర్య= ఆంతరమైన 
సొగసుయొక్క సేకమున =కానుకగా, విశ్వమెల్ల=ప్రపంచమంతా, రసమయత్వమ్మున్‌ =రాగమయతను, 
తాల్ప=ధరించగా; సస్మిత=చిరునవ్వుతోటి, ఆననకాంతి=ముఖవర్చస్సు, వత్సలతన్‌=పుత్ర ప్రేమను, కురియ= 
కురిపించగా; సన్నకావి=కోమలమైన కావిబట్టలు, ధరించి =తాల్చి, ఎడలు =దిక్కులు, పరికించి=పరిశీలించి, దుః 
ఖ=బాధలనే, అంధతమసమ్ము=చిమ్మచీకటి, చొచ్చినట్టి=ప్రవేశించిన, క్రాంబ్రొద్దు=క్రొత్త సూర్యుని, పొడుపువోలె= 
ఉదయంలాగా, ఆ సౌమ్యభావ=ఆ సాధుభామిని, చొచ్చు=ప్రవేశిస్తుంది. 


తాత్పర్యం: దేహం శుష్టించి ముందున్న మెరువులు పోయి చల్లనితేటవెలుగు ప్రవేశించగా, 
ఒయ్యారాలుపోయే అందాలనడకలు దీనులను చేరుకొనే గౌరవం పొందగా, మన్మథుని సైతం 
రెచ్చాగొట్టగలిగిన బిత్తరచూవులు నిచ్చాలంగా దయను (వనరించగా, అంతులోని 
హృదయనసౌందర్భ్యం కానుకచేని (బవంచమంతా కరుణారనం నింవగా, చిరునవ్వులు చిందే 
ముఖకాంతులు పు(త(పేమను కురివించగా, ఆ నన్నకావిబట్టలు ధరించిన సాధుభామిని 
అన్నిదిక్కులా దుఃఖమనే చిమ్మబీకట్లు పోగొట్టడానికి క్రొత్తసూర్యుడై ఉదయంచింది. 


అర్థతాత్సర్యాలు 177 


ఒకనాంటి సందెచీంకటి 

మొకమున నాయమ గృహాభిముఖియై చనుచో 
వెకివెక్కి యేడ్చుచున్‌ బా 

లకుం డొక్కరుం డడ్డమై నిలంబడి త్రోవన్‌. 


అర్థాలు: ఆయమ=ఆ సుందరి, ఒకనాంటి=ఒకరోజున, సందెచీంకటి మొకమున=చీకటిపడే ముందుగా, 
గృహాభిముఖియె=ఇంటివైపుకు, చనుచో=వెళ్ళేటప్పుడు, త్రోవన్‌=ఆ దారిలో, బాలకుందు=పిల్లవాడు, ఒక్మరుండు=ఒకడు, 
అడ్డమై=అడ్డంగా, వెకివెక్కి=వెక్కెక్కి ఏడ్చుచున్‌= ఏడుస్తూ, నిలంబడి=నిలుచొని.... 


తాత్పర్యం: ఆ నుందరి ఒకరోజు తనవని ముగించుకొని ఇంటికి వెడుతోంది. చీకటి 
వడుతోంది. అప్పుడు ఒకవిల్లాడు దారికి అడ్డంగా నిలబడి వెళ్ళివెక్సి ఏడుస్తున్నాడు. 


తనుం గాంచినంతనే గ్ర 

కున జేరంగవచ్చి, కావికొంగు కరమునన్‌ 
గొనిలాగుచు, వెన్నకు ర 

మ్మనుచున్‌ జేసాంపి చూప నాయమ కరుణన్‌. 


అర్థాలు: తనున్‌=తనను, కాంచినంతనే=చూచినవెంటనే, గ్రక్కునన్‌=తొందరగా, చేరంగ వచ్చి=దగ్గరకు వచ్చి, 
కావికొంగు=కాషాయపు చెంగును, కరమునన్‌=చేతితో, కొనిలాగుచు= పట్టుకొని లాగుతూ, వెన్మకు 
రమ్మనుచున్‌ =వెనక్కిరమ్మని, చేసాంపిచూపన్‌=చేయిచాపి ఏదో చూపిస్తూంటే, ఆయమ=ఆమెకూడా, కరుణన్‌= 
దయతో... 


తాత్పర్యం: తన్నుచూచి వరుగెత్తుకుంటూవచ్చి బీరచెంగును వట్టిలాగుతూ వెనక్షిరమ్మని 
చేయిచావీ చూపినూంటే ఆమె కూడా.... 


ఒకకేలం గనులు నులుముచు 

నొకకేలన్‌ దన్ను లాగుచుండిన యా బా 

లకు చుంచు దువ్వి “శోకిం 

పకుమన్నా! యేను వెంటవచ్చెది ననుచున్‌. 
అర్థాలు: ఒకకేలన్‌ =ఒకచేత్తో, కనులునులుముచున్‌ =కళ్ళునులుపుకొంటూ, ఒకకేలన్‌= మరొకచేత్తో, తన్ను= 
తనను, లాగుచుందిన =వెనక్కిగుంజుతున్న, ఆ బాలకు=ఆ బాలుని, చుంచుదువ్వి=వెంట్రుకలు సరిచేస్తూ, శోకింపకు 
మన్నా=ఏడవకునాన్నా, ఏను=నేను, వెంటవచ్చెదన్‌ =నీతోవస్తాను, అనుచున్‌=అంటూ.... 


తాత్పర్యం: ఒకచేత్తో కళ్ళునులువుకొంటూ, మరొకచేత్తో తనను వెనక్షిలాగుతున్న ఆ విల్లవానిని 
తలమీద చేయివేసి వఏడవద్దునాన్నా నేను వస్తానని బయలుదేరగా... 


178 సౌందరనందము 


దీపికోజ్జ్వల విపణివీధిం దరించి, 

ధనికులు వసించు వాడలు దాంటి; యంత 
గారుచీకట్లం దేలు కుటీరపాళి 

లోన దుర్గంధిలపు సందులోనం జనుచు. 


అర్థాలు: దీపికోజ్వల=దీపాలవెలుగుతోనున్న, విపణివీధిన్‌=అంగడిబజారును, తరించి= దాటి, ధనికులు 
వసించు=డబ్బున్నవారుండే, వాడలుదాంటి=పేటలుదాటి, అంతన్‌=తరువాత, కారుచీకట్లన్‌=కటిక చీకటిలో, 
తేలు=కాలంగడిపే, కుటీరపాళిలోన=గుడిసెల వరుసలో, దుర్గంధిలపు=చెడుకంపు కొడుతున్న సందులోనన్‌= 
ఇరుకుసందులో, చనుచు=వెడుతూ... 


తాత్పర్యం: ఇద్దరూ అలా దీపాలున్న అంగడివీధి దాటి, దబ్బున్నవారుందే వాడలుదాటి, 
కారుబీకట్లలో మగ్గుతున్న గుడిసెలమధ్య కంవుకొదుతున్న ఒకనందులో నదుస్తూ.... 


చితచితలాడు నీరమునం, జేంపల కంపునం బందిముట్టియల్‌ 
కతికెడి చప్పరింపులను, గైకుయిలాడెడు కుక్కకూంతలన్‌ 
బ్రతినినదించు దర్భురరవమ్ముల, నీందర (మైోతలన్‌ దరి 
ద్రత తల పేలు గ్రుక్కికొను తావులలో వెలివాడ చక్కటిన్‌. 


అర్థాలు: చితచితలాడు=కాలు పెట్టవీలులేని, నీరమునన్‌=మురికినీటిలో, చేపల కంపునన్‌= చేపలవాసనలతో, 
పందిముట్టియల్‌=పందులు ముట్టెలతో, కతికెడి=మురికినీరు త్రాగే, చప్పరింపులను =శబ్దాలమధ్య, కైకుయిలాడెడు= 
కైకైలాడుతూ పోట్లాడుకునే, కుక్కకూతలన్‌= కుక్కల అరుపులమధ్య, ప్రతినినదించు=ప్రతిధ్వనిస్తూన్న దర్దుర 
రవమ్ములన్‌=కప్పల బెకబెకల నడుమ, ఈందరమోతలన్‌=చలిగాలులతో, దరిద్రత =పెద్దమ్మ, తలపేలు గ్రుక్కికొను= 
తాయితీగా తలలోపేలు ఏరుకుంటున్నట్లున్న, తావులలో =చోటులమధ్య, వెలివాడ =వెలేసినవారిపేట, చక్కటిన్‌= 


తాత్పర్యం: మురికినీటిమధ్య చేవలకంవులో వందిముట్టాల చవ్చురింవులనడుమ కుక్ళల 
కాట్లాటలలో కవ్లుల బెకబెకల మారుమోగుతూంటో చలిగాలులు ఈడ్సికొడదుతూంటో 
వాటన్నిటిమధ్య దరిద్రదేవత తీరిగ్గా తలపేలు తీనికొంటున్నట్లున్న ఆ చోట వెలి వేయబడిన 
వారి పాకల నమీవంలో.... 


ఒక గుడిసెలోనికిన్‌ బా 

లకు వెంటం జొచ్చి, తైెలలవపుష్టమ్మా 
మకమకని దివ్వె వెలుంగున 

నొకట సమాసన్నమరణ నువిదన్‌ గాంచెన్‌. 


అర్జతాత్పర్యాలు 179 
థె 

అర్థాలు: ఒకగుడిసెలోనికిన్‌=ఒక పూరిపాకలోకి, బాలకువెంటన్‌=పిల్లవానితో, చొచ్చి=ప్రవేశించి, తైలలవ= 
కొద్దిపాటి నూనెతో, పుష్టమ్మౌ=కొద్ది శక్తితో, మకమకని=రెప రెపలాడే, దివ్వె వెలుంగున =దీపకాంతిలో, ఒకట= 
ఒకచోట, సమాసన్నమరణన్‌= చావబోతున్న, ఉవిదన్‌=ఒక స్త్రీని, కాంచెన్‌=చూచింది. 


తాత్పర్యం: ఆ విల్లవానితో ఆమె ఒకగుడినెలోనికి వెళ్ళి అక్కడ ఉండీలేని నూనెతో రెవరెవ 
లాడే దీవంవెలుగులో మరణానికి దగ్గరవడ్డ ఒక గ్రీని చూచింది. 


కావులు గట్టియున్‌ దరుణకంజహితుం బురుడించువాని, దుః 
ఖావిల నొక్కబాలను దయామతి నక్కునం జేర్చి ముంగురుల్‌ 
ప్రోవిడి ముద్దు గొం చవలిమోమయి నిల్చినవాని, భిక్షు న 
ప్పావని కాంచి “బుద్ధభగవానుం డగున్‌ శరణమ్ము మా” కనెన్‌. 


అర్థాలు: ఆ+పావని=ఆ పవిత్రమైన మనసున్న సుందరి, కావులు=కావి బట్టలు, కట్టియున్‌= ధరించి, తరుణ=మంచి 
వయసులోనున్న, కంజహితున్‌ =నీటిలోపుట్టిన పద్మాలకు బంధువైన సూర్యునికి, పురుడించువాని= సాటివచ్చువానిని, 
దుఃఖావిల=శోకంతో ఏడుస్తున్న ఒక్కబాలను=ఒక పసిపాపను, దయామతిన్‌=దయతో నిండిన హృదయంగలవాడై, 
అక్కునన్‌= గుండెలమీద, చేర్చి= పెట్టుకొని, ముంగురుల్‌=ఆ పాప ముఖంమీది వెంట్రుకలు, ప్రోవిడి= సరిచేసి, 
ముద్దుగొంచు =ముద్దాడుతూ, అవలిమోమయి =అటుముఖంతో, నిల్చినవాని=నిలబడ్డ వాడైన, భిక్షుని=ఒక 
బౌద్దసన్యాసిని, కాంచి=చూచి, బుద్ధభగవానుండు =భగవంతుడైన బుద్దుడే, మాకు=మావంటి వారికి, 
శరణమ్ము=కాపుదల, అగున్‌=అగునుగాక, అనెన్‌=అని వినయంతో పలికింది. 


తాత్పర్యం: ఆధ్రక్ళనే ఆ వాొవనవ్చాదయగా మారిన నుందరి ఒక భిక్షువును చూచింది. 
అతడు కాషాయాంబరాలు ధరించి ఉన్నాడు. మధ్యాహ్న మార్తాండునిలా వెలిగిపోతున్నాడు. 
అతని చేతుల్లో ఒక ఏడుస్తూన్న వనిపాప ఉంది. అతడామెను గుండెలకానించుకొని ముంగురులు 
నరిచేన్తూ ముద్దులాడుతూన్నాడు. అయితే అతని ముఖం అవతలివైవుకు తిరిగి ఉంటాన 
ఎవరైందీ అర్థంకావడంలేదు. ఎవరైతేనేం! బౌద్దమత నంబ్రదాయం (వ్రకారం 'బుద్దం శరణం 
గచ్చామి” అంటూ వలకరించింది. 


ఆ పలు కాలకించి యతండాయమం గన్గానెం గాంచె వాని మో 

మాపె, పురః ప్రసారితములైన కరమ్ముల, నారవిచ్చు నా 

సాపుట నేత్రయుగ్మములం జయ్యన నొండొరు దాయంబోవు వా 

రై, పదయుగ్మ మెత్తియును “హా యని నిల్చి నిరుద్ధచిత్తులై. 
అర్థాలు: ఆ పలుకు=ఆ మాటలు, అలకించి=విని, అతండు=ఆ భిక్షువు, ఆయమన్‌=ఆ గస్తీమూర్తిని, కన్గానెన్‌= 
చూచాడు. ఆపె=ఆమెకూడా, వానిమోము =అతనిముఖాన్ని, కాంచె=చూచింది. పురః=ముందుకు, ప్రసారితము 


180 సౌందరనందము 


లైన=చాచిన, కరమ్ములన్‌ =చేతులతో, ఆరవిచ్చు=పూర్తిగా విచ్చుకుంటున్న, నాసాపుట=ముక్కుపుటాలతో, 
నేత్రయుగ్మములన్‌=కనుల జంటలతో, చయ్యనన్‌=ఒక్కసారిగా, ఒండొరు =ఒకరినొకరు, డాయంబోవువారై= దగ్గరకు 
చేరబోబోయి, పదయుగ్యము=వారి పాదాల జంటలను, ఎత్తియును=ముందుకు వేయబోయికూడా, 'హా యని=అయ్యో 
అనుకొంటూ, నిరుద్ద=బలవంతంగా అడ్డుకోబడ్డ, చిత్తులై=మనసులు కలవారై, నిల్చి=నిలబడిపోయి.... 


తాత్పర్యం: ఆ మాటలు విన్న ఆ భిక్షువు ఆగొంతువిని వెంటనే తిరిగిచూచాడు. ఆమె కూడా 
అతనిముఖం చూచింది. ఆళ్ళర్యకరంగా వారిరువురు భార్యాభర్తలు. అనుకోకుండా వారి 
చేతులు ముందుకు సాగినాయి. ముక్కుపుటాలు అదిరాయి. ఇద్దరి కళ్ళూ విచ్చు కున్నాయి. 
వెంటనే ఒకరినొకరు ఒకటి కాబోయారు. అదుగులుకూడా పైకి లేచాయి. ఇంతలో ఇద్దరికీ 
వారి ధర్భుం గుర్తొచ్చింది. అయ్యా అనుకొంటూ ఆగిపోయారు. 


“ప్రాణమా యంచు నొండొరుం బల్మరింప 
సాంగి, ప్రా మాత్రపర్యవసన్నములగు 

నెలుంగులు గళమ్ముందగులం, దా మెట్టకేని 
యనిరి “గచ్చామి బుద్ధం శరణ” మటంచు. 


అర్భాలు: ప్రాణమా=ఓ నాప్రాణమా, అంచున్‌=అంటూ, ఒండొరున్‌=ఒకరినొకరు, పల్మరింప సాంగి= 
పలుకరించబోయి, “ప్రా'మాత్ర=మొదటి అక్షరం ప్రాతోనే, పర్యవసన్నములగు= ఆగిపోయిన, ఎలుంగులు =స్వరాలు, 
గళమ్మున్‌=గొంతులకు, తగులన్‌=అడ్దుపడగా, తాము = వారిద్దరూ, ఎట్టకేని=ఎలాగోలా, గచ్చామి బుద్ధం శరణమ్‌ = 
బుద్దుని ఆధీనంలోకి వెడతాము, అటంచు =అంటూ, అనిరి=ముగించారు. 


తాత్పర్యం: వారి అడుగులు ఆగిపోయినా వలుకులు ఆగలేదు. ఓ నాప్రాణమా అంటూ 
వలుకరించుకోబోయారు. (ప్రా దగ్గరే వారి గొంతులు ఆగిపోయాయి. ఒకు క్షణం ఆగి ఎలాగోలా 
వారి శరణువాక్యం బుద్ధం శరణం గచ్చామి” అంటూ ముగించారు. 


అనిలవశమ్మునన్‌ క్షుభితమయ్యును వెండియు నంతలోన శాం 
తినిగొని కల్తదేజీ ప్రకృతిస్థములైన కొలంకులట్లు నె 

మృనములు దేజం, జూపులను మాంటిన మబ్బుతెరల్‌ తమంత నం 
తన తెరలన్‌ నిలంబడిరి నందుండు సుందరియున్‌ బ్రసన్నులై. 


అర్భాలు: అనిలవశమ్మునన్‌ =గాలి తాకిడికి, క్షుఖితమయ్యును =కలతచెందికూడా, వెండియున్‌= మరల, 
అంతలోన=కాసేపటికి, శాంతినిగొని=శాంతపడి, కల్తదేటి=ఆ క్షోభనుండి బయటపడి, ప్రకృతిస్థములైన= యథాస్థితిని 
పొందిన, కొలంకులట్లు=సరస్సులవలె, నెమ్మనములు= వేదెక్కిన అంతరంగాలు, తేజిన్‌=కుదుటపడగా, 
చూపులను=వారి కన్నుల్ని మాంటిన =కప్పిన, మబ్బుతెరల్‌=కోరికలనే మబ్బు ముసుగులు, తమంతన్‌=వాటంతట 


అర్థతాత్సర్యాలు 181 


అవే, అంతన=వెంటనే, తెరలన్‌=తొలగిపోగా, నందుందు=నందకుమారుడు, సుందరియున్‌=వాని భార్య సుందరికూడా, 
ప్రసన్నులై=ప్రశాంత చిత్తంతో, నిలంబడిరి= నిలబడిపోయారు. 


తాత్పర్యం: ఎన్నో నరోవరాలుంటాయి. అవి మామూలుగా కెరటాలు లేకుండా ప్రశాంతంగా 
ఉంటాయి. గట్టిగా గాలి బీబిందనుకొండి, నరోవరం అంతా అలలతో క్షోభించిపోతుంది. 
మళ్ళీ గాలి తగ్గగానే మామూలున్థితికి వస్తాయి. ఆ విధంగానే చాన్నాళ్ళకు ఒకరినొకరు 
చూచుకొన్న ఆవేశంలో వారిరువురిమధ్య జరిగిన (పేమకలాపాలన్నీ గుర్తొచ్చి వారి మనస్సులు 
కలతచెందాయి. కొంత సేవటికి తామున్నస్థితి గుర్తుకొచ్చి ఆ మబ్బులనుండి బయటకొచ్చారు. 
నందుడు నుందరి ఇవ్హుడు మననులు కుడుటవడి సోదర భిక్షువులై నిలబడ్డారు. 


పిదప మంచములోని యా పేదరాలిం 
గాంచి చెతియొక దెస నిల్వం, గాలమహిష 
ఘంటికానాదములు వీనుంగవ నదింప 
నాపె కనువిచ్చి నలుదెస లరసికొనుచు. 


అర్థాలు: పిదప=తరువాత, మంచములోని=పడకమీది, ఆ పేదరాలిన్‌=ఆ దీనురాలిని, కాంచి=చూచి, చెటి 
యొకదెస =చెరొకవైపున, నిల్వన్‌=నిలబడగా, ఆపె=ఆ నిర్భాగ్యురాలు, కాలమహిషాయముని దున్నపోతుయొక్క 
ఘంటికానాదములు=గంటలశబ్లాలు, వీనుంగవ =రెండుచెవులందు, నదింప=ధ్వనిచేయగా, కనువిచ్చి=కళ్ళుతెరచి, 
నలుదెసలు=నాలుగు దిక్కులా, అరసికొనుచు=పరిశీలనగా చూస్తూ... 


తాత్పర్యం: తరువాత ఆయిద్దరూ ఆ పేదరాలి మంచానికి చెరొకవైవునా చేరారు. ఆ 
నిర్భాగ్యురాలు తానిక మరణానికి దగ్గరయ్యానని తెలినికొంది. నెమృదిగా కళ్ళుతెరచి 
నాలుగుదిక్కులా చూచింది. 


చెంత నిల్చియున్న చిన్ని నిసుంగులం 

జేరందీసి, నందు చేతియందు 

గూంతుహస్త మిడియె, గొమరుని హస్తమ్ము 

సుందరీకరమ్మునందు నిడియె. 
అర్భాలు: చెంత=తన దగ్గరగా, నిల్చియున్న=రెండువైపులా నిలబడిన, చిన్ని=ఇంకా జ్ఞానం రాని, నిసుంగులన్‌= 
తన పసిపిల్లలను, చేరందీసి=బాగాదగ్గరకు తీసికొని, నందు=ఆ నంద భిక్షువుయొక్క చేతియందున్‌=చేతిలో, కూం 
తుహస్తము=కుమార్తె చేతిని, ఇడియె=పెట్టింది. కొమరుని హస్తమ్ము=తన చిన్ని కుమారుని చేతిని, సుందరీ 
కరమ్మునందున్‌=సుందరీ భిక్షువుచేతిలో, ఇడియె=పెట్టింది. 


తాత్పర్యం: తనకు రెండువైవులా నిలబడ్డ వనికందులను దగ్గరికి తీసికొని ముద్దాడి అక్ళడ 
నిలబడ్డ నందునిచేతిలో తనకూతురి చేతిని, నుందరిచేతిలో తనకుమారుని చేతిని ఉంచింది. 


182 సౌందరనందము 


పిమ్మట వారి హస్తములు, బిడ్డలపాణి యుగమ్ము లాత్మహ 
స్తమ్ముల నూంది, కన్గొనల జాబు ముద[శ్రులతోడ దీర్హదీ 
ర్భమ్ముగ నిశ్వసించుచు, సుఖమ్ము మెయిన్‌ గనుమోద్చె; నంతలో 
సమ్ముఖమందు నిల్చె భవసాగరపోతము గౌతమర్షియున్‌. 


అర్థాలు: పిమ్మట=తరువాత, వారి హస్తములు=నందుని సుందరి చేతులను, బిడ్డల=తన పిల్లల, పాణి 
యుగమ్ముల=చేతులందు, ఆత్మహస్తమ్ములన్‌=తనచేతులతో, ఊంది=ఉంచి, కన్లానల=కళ్ళతుదల, జాజు=వెలువడదే, 
ముదథశులతోడ =సంతోషం చూచించే కన్నీటితో, దీర్హదీరమ్ముగ=చాలా పొడవుగా, నిశ్వసించుచు=నిట్టూర్చులు 
వదులుతూ, సుఖమ్ముమెయిన్‌ = ఇక తనపిల్లలగురించిన బెంగతొలగిపోయిందనే సంతోషంతో, కనుమోడ్బెన్‌= 
కనులు శాశ్వతంగా మూసివేసింది. అంతలో=అదే సమయంలో, సమ్ముఖమందు=వారికెదురుగా, భవసాగర= 
సంసారమనే సముద్రంలో, పోతము=ఓడవంటి, గౌతమర్చియున్‌=శాక్యముని కూడా, నిల్చె=ప్రత్యక్షమయ్యాడు. 


తాత్పర్యం: తరువాత ఆ పేదరాలు తనచేతులతో సుందరి నందుల చేతులను తన బిడ్డల 
చేతులందు ఉంచి, కనులబివరలందు ఆనందబాష్పాలు జారిపోతుండగా, గట్టిగా నిట్టూర్చు 
విడిచి ఇక తనకేమీ బెంగలేదన్న ధీమాతో నుఖంగా కన్నుమూనింది. అదే సమయానికి 
వారికెదురుగా నంసార సాగరాన్ని తరింవజేయటానికి పెద్ద ఓడలా భూమిపైకి వచ్చిన 
గౌతముదనే శాక్యముని (ప్రత్యక్షమయ్యాడు. 


“శరణము బుద్ధదైవి మని సాంగిలి మొక్కిన నందసుందరీ 
శిరముల దీవనల్‌ కురిసి, చెంతను నిల్చిన బిడ్డలిద్దజన్‌ 
జెణీయొక చంక కెత్తికొని, చిర్నగ వాననసీమం దోంప, నా 
దరమునం బల్మె నగ్గురుండు తచ్చరితమ్మున కెంతొమెచ్చుచున్‌. 


అర్థాలు: శరణము బుద్ధదైవమని =బుద్ధం శరణం అని, సాంగిలి=సాష్ట్రాంగపడి, 'మొక్కిన= నమస్మరించిన, 
నంద సుందరీ శిరముల =సుందరీనందుల తలలమీద, దీవనల్‌ కురిసి= మంగళాశాసనాలు కురిపించి, చెంతను 
నిల్చిన =దగ్గరగా నిలబడ్డ, బిడ్డలిద్దజిన్‌=ఇద్దరు పిల్లలను, చెతియొక= ఒకొక్కరిని ఒక్కొక్క చంకన= బాహుమూలానికి, 
ఎత్తికొని=పైకెత్తుకొని, చిర్నగవు=చిరునవ్వు, ఆననసీమన్‌=ముఖంమీద, తోంపన్‌=తొంగిచూడగా, అగ్గురుండు=ఆ 
గురుదేవుడు బుద్దుడు, తచ్చరితమ్మునకు =వారి నడవడికి, ఎంతొ=ఎంతగానో, మెచ్చుచున్‌= అభినందిస్తూ, 
ఆదరమునన్‌=మన్ననతో, పల్కెన్‌=ఇలా అన్నాడు. 

తాత్పర్యం: వచ్చిన ఆ గురుదేవుడు బుద్ధం శరణం అంటూ కాళ్ళమీదపడ్డ నుందరీ నందుల 
తలలమీద చేతులుంచి దీవనలిచ్చాడు. అక్టుడే నిలబడ్డ బిడ్డలిద్దరినీ చెరికోచంకలోకి ఎత్తికొన్నాదు. 


చిరునవ్వు నిండిన ముఖంతో నుందరీనందుల నడవడికను ఎంతో మెచ్చుకొని ఆదరంతో 
ఇలా అన్నాడు. 


అర్థతాత్సర్యాలు 183 


“తెక్కలించితి మున్ను నేనొక్కనందు 
సుందరీ! ధర్మసోదరీ! చూడు మిదిగొ! 
ధర్మ సోదరు నొకనందు, ధర్మతనయు 
నొక్కరుని బాలనందు నీ కొసంగుచుంటి. 


అర్థాలు: ధర్మసోదరీ=బౌద్దధర్మం ప్రకారం చెల్లిలివంటిదానా! సుందరీ =సుందరి అను పేరుగలదానా! మున్ను=ఇంతకు 
ముందు, నేను=ధర్మప్రచారకుడినైన నేను, ఒక్కనందు= ఒక నందుని, తెక్కలించితి=నీనుండి దొంగిలించాను కదా! 
చూడుమిదిగొ=ఇప్పుడుచూడు! నీకు=ఒక నందుని కోల్పోయిన నీకు, ధర్మసోదరున్‌= బౌద్ధధర్మాన్నిబట్టి అన్నగా, 
ఒక నందు=ఒక నందుని, బాలనందున్‌=బాలుడైన నందుని, ఒక్కరిని= మరొకరిని, ధర్మతనయున్‌ =ధర్మాన్నిబట్టి 
కొడుకుగాను, ఒసంగుచుంటి =ఇస్తున్నాను. 


తాత్పర్యం: బౌద్ధధర్మంలో అందరూ సోదరులు, సోదరీమణులే! అందువలన మరదలు 
సుందరి ఇప్పుడు సోదరీసమానురాలు. అందుకే బుద్ధుడంటున్నాడు. సోదరీ సుందరి! 
ఇంతకుముందే నీనుండి ఒకనందుని దొంగిలించాను. ఇప్పుడుచూడు- నీకొక నందుని 
సోదరుడుగాను, మరొక బాలనందుని కుమారుడుగాను ఇస్తున్నాను. 


సుందరి బాహుబంధమునం జొక్కు నినున్‌ గొనిపోయినాందనో 
నందకుమార! నాం, డిదిగొ! నా బుణమీంగితి ధర్మసోదరిన్‌ 
సుందరి, నీ యనాథశిశుసుందరి నేం డిడుచుంటి నీకు, నా 
నందము సుందరమ్మయి కనంబడుంగావుత సృష్టి మీకింకన్‌. 


అర్భాలు: ఓ నందకుమార=సోదరా నందుడా! నాండు=ఆ రోజున, సుందరి =నీ ప్రియురాలు సుందరియొక్క 
బాహుబంధమునన్‌=కౌగిలిలో, చొక్కూపరవశించే, నినున్‌= గృహస్థాశమంలోనున్న నిన్ను కొనిపోయినాండ= తీసికొని 
పోయినాను. ఇదిగొ=ఇప్పుడు చూడు, నా బుణము=నేను నీకున్న అప్పును, ఈంగితి=తీర్చుకున్నాను, 
ధర్మసోదరిన్‌=మన ధర్మంప్రకారం మనకు సోదరియైన, సుందరిన్‌=సుందరిని, ఈ అనాథ =ఇప్పుడు తనకంటూ 
ఎవరూలేని, శిశుసుందరి=కూతురుగా బాలసుందరిని, నీకున్‌=ప్రమరూపుడివైన నీకు, నేడు= ఈరోజున, 
ఇడుచుంటి =ఇస్తున్నాను. మీకు ఇకన్‌=భిక్షువులైన మీకింకా, సృష్టి=ఈ ప్రపంచమంతా, ఆనందము= 
పరమసంతోషకరం, సుందరమ్మయి =అందమైనదిగాను, కనంబడున్‌ కావుత=దర్శనీయం అగునుగాక! 


తాత్పర్యం: సోదరా నందా! ఆరోజున నీ (ప్రియురాలి కౌగిట్లోనుండి నిన్న లీసికెళ్ళిపోయాను 
కదా! ఇదిగో- ఇవ్హుడీ ధర్మసోదరి నుందరిని, ఈ అనాథబాల చిన్నసుందరిని నీకిచ్చి నా 
బుణం తీర్చుకున్నాను. ఇంక మీకు ఈ (ప్రవంచమంతా అందమైనదిగాను, ఆనందమైనది 
గాను కనిపించునుగాక! 


184 సౌందరనందము 


మిత్తి మొగమ్ము సొచ్చియును మీకయి వెన్నకు నేగుదెంచి యీ 

యుత్తమురా లొసంగె దనయున్‌ దనయన్‌ మతి కైకొనుండిదే! 

మిత్తిప్రసాద మీ మిసిమిమీంగడలన్‌, దొలినాంటి కూర్మి రే 

కెత్తి యనాథవత్సలత కిమ్మెయి చూలయి పండుంగావుతన్‌. 
అర్థాలు: ఈ ఉత్తమురాలు=ఈ మంచిమగువ, మిత్తిమొగమ్ము=చావునోటిదాకా, సొచ్చియును =వెళ్ళికూడా, 
మీకయి=మీకోసం, వెన్మకున్‌=తిరిగి, ఏగుదెంచి=వచ్చి, తనయున్‌=కొడుకును, తనయన్‌=కూతురును, ఒసంగె= 
ఇచ్చింది. మతి=ఇంక, ఇదే కైకొనుండు=వీరిని స్వీకరించండి. ఈ=ఈయొక్క మిసిమిమీంగడలన్‌=మిసమిసల 
తరగలకు, మిత్తిప్రసాదము=మరణమిచ్చే కానుకలు. తొలినాంటి=అప్పటి, కూర్మి=ప్రేమ, రేకెత్తి=కొనలు సాగి, 
అనాథవత్సలతకు =దిక్కులేనివారిని పెంచేతత్వమై, ఇమ్మెయి=ఈ వెనువెంట, చూలయి=సంతానమై, పండు 
గావుతన్‌=ఫలించుగాక! 
తాత్పర్యం: ఈ ఉత్తమురాలు చావునోటిలోకి వెళ్ళికూడా మీకోనం తిరిగివచ్చింది. మీమ్మీ 
విల్లల్ని పెంచుకోమంది. స్వీకరించండి. మీ వయోలావణ్యానికి మరణమిన్తున్న కానుక. మీ 
అవ్పుటి (పేమ పెద్దదై వుత్రవాత్సల్యమై ఇది మీ నంతానమై వర్ణిల్లుగాక! 

ఎందరొ నందులున్‌ మజియు నెందరొ సుందరు లిట్టిదీనులౌ 

కందుల, మంటిపుట్టువులం గాచి, యఖండము నవ్యయమ్ము నా 

నందముం గొండ్రుగాతి మని నందుని సుందరికిచ్చె, సుందరిన్‌ 

నందునకిచ్చె, దివ్యకరుణామయుం డగ్గురుదేవుం దాదృతిన్‌. 
అర్భాలు: ఎందరొ నందులున్‌ =మీలాగే ఎందరో నందులు, మటియున్‌=ఇంకా, ఎందరొ సుందరులు =ఎందరో 
సుందరివంటి ఆడువారు, ఇట్టీ=ఇటువంటి, దీనులౌ కందుల=సర్వం కోల్పోయిన పసిపిల్లల్నిి మంటిపుట్టువులన్‌ = 
ఎవరికీ కాకుండా పుట్టినవారిని, కాచి=రక్షించి, అఖందము=ముక్కలుకాని, అవ్యయమ్మున్‌ =తరిగిపోని, 
ఆనందమున్‌=పరమానందాన్ని కొండ్రుగాత=పొందుదురుగాక! అని=ఈ విధంగాచెప్పి, దివ్యకరుణామయుం 
దు=పవిత్రమైన దయకు నిలయమైనవాడు, ఆ గురుదేవుండు=ఆ బుద్ధభగవానుడు, ఆదృతిన్‌=ఆదరంతో, నందుని=ఆ 
బాలనందుని, సుందరికి =సుందరీభిక్షువుకు, ఇచ్చె=ఇచ్చాడు. సుందరిన్‌=ఆ బాలసుందరిని, నందునకు= ఆ 
నందభిక్షువుకు, ఇచ్చె=ఇచ్చాడు. 
తాత్పర్యం: మీలాగే ఎందరో నందులు, ఇంకెందరో నుందరిలాంటివారు ఇటువంటి దిక్కులేని 
వనికందుల్ని, ఎవరికి వుట్టారోతెలియని అమాయక శిళువుల్ని రక్షించి అఖండమైన, శాశ్వతమైన 
పరమానందాన్ని పొందుదురుగాక అని ఆ దివ్వకరుణామయుడైన బుద్ద భగవానుడు ఆదరంతో 
నందునికి బాలనుందరిని, నుందరికి బాలనందుని చేతుల్లో పెట్టాడు. 

సుందరీనందు లా బాలనంద సుంద 


రీకరాబ్దాతముల నూంది, వ్రేంకనై తొ 


185 
అర్థతాత్సర్యాలు 
లంకు నానందవశత గళమ్ములెత్తి 
జయము పాడిరి దేశిక స్వామికిట్లు. 


అర్థాలు: సుందరీనందులు=ఇప్పుడు సుందరి నందుడు అనే ఇద్దరు భిక్షువులు, ఆ=తాము క్రొత్తగా పొందిన, 
బాలనంద సుందరీ =చిన్నపిల్లలైన నందుని సుందరియొక్క కరాబ్దాతములన్‌=మెత్తని చేతులను, ఊంది=పట్టుకొని, 
వ్రేంకనై=భారంగా, తొలంకున్‌=పొంగే, ఆనందవశత=విపరీతమైన సంతోషంతో, గళమ్ములెత్తి =గొంతులెత్తి, 
దేశికస్వామికి=గురుదేవులను, ఇట్లు పాడిరి=ఇలా స్తుతించారు. 


తాత్పర్యం: ఇవ్హుడా భిక్షువులైన నుందరీ నందులు నూతనంగా తాము పొందిన దైవ 
నంతానమైన బాలనందు నుందరుల చేతులు వట్టుకొన్నారు. వారి గొంతులకు ఆనందం 
భారమై అడ్డువడుతోంది. ఆ వరవశంతో గురుదేవులను ఇలా స్తుతించారు. 


బుద్దాయ మహిత ప్రబోధాయ వైరాగ్య 
భవనాయ దేవ! తుభ్యం జయోస్తు 
కలికల్మషహరాయ కారుణ్య లతికాల 
వాలాయ దేవ! తుభ్యం జయోస్తు 
నిర్ణితహింసాయ నిర్మితధర్మ ప్ర 
పంచాయ దేవ! తుభ్యం జయోస్తు 
త్యాగస్వరూపాయ దశదిశాగత శిష్య 
భజనాయ దేవ! తుభ్యం జయోస్తు 
ఆర్తసంరక్షకాయ తుభ్యం నమోస్తు 
పరమసత్యవ్రతాయ తుభ్యం నమోస్తు 
దీనజనబంధు మిత్రాయ తే నమోస్తు 
విశ్వకల్యాణకర గురవే నమోస్తు. 
అర్థాలు: బుద్ధాయ =జ్ఞానసిద్ధుడవు, మహిత=గౌరవించదగిన, ప్రబోధాయ=ఉపదేశాలు చేసేవాడవు, వైరాగ్య=భౌతిక 
సుఖాలంటే విసుగుకు, భవనాయ=పుట్టుకైనవాడవు, దేవ=భగవంతుడవైన, తుభ్యం=నీకు, జయోస్తు=జయం కలుగుగాక! 
కలికల్మష=కలియుగ మందలి పాపాలను, హరాయ=పోగొట్టేవాడవు, కారుణ్య=దయ అనే, లతిక=తీగకు, 
ఆలవాలాయ=నిలయమైనవాడవు, దేవ=భగవంతుడవైన, తుభ్యం జయోస్తు=నీకు జయమగుగాక! నిర్జిత=జయించిన, 
హింసాయ=సంహారం గలవాడవు, నిర్మిత=క్రొత్తగా నిర్మించిన, ధర్మ ప్రపంచాయ=న్యాయలోకం కలవాడవు, 
దేవ=భగవంతుడవైన, తుభ్యం జయోస్తు=నీకు జయమగుగాక! త్యాగస్వరూపాయ దానానికి రూపమైనవాడవు, 
దశదిశాగత =అన్నిదిక్కులనుంది వచ్చిన, శిష్యభజనాయ = అంతేవాసులచేత స్తుతింప బడువాడవు, దేవ=భగవంతుడైన, 
తుభ్యం జయోస్తు=నీకు జయమగుగాక! ఆర్త సంరక్షకాయ= బాధితులను రక్షించువాడవైన, తుభ్యం నమోస్తు=నీకు 


186 సౌందరనందము 


నమస్మారం, పరమసత్యవ్రతాయ= ఒకటే అయిన నిజమే దీక్షగా కలిగినవాడవైన, తుభ్యం నమోస్తు=నీకు నమస్మారం, 
దీనజన=దీనులైన, బంధు= కావలసినవారికి, మిత్రాయ=స్నేహితుడవైన, తే నమోస్తు=నీకు నమస్కారం, 
విశ్వకల్యాణకర=లోకం మొత్తానికి శుభం కలిగించేవాడవైన, గురవే=ఆచార్యా నీకు, నమోస్తు=నమస్మారం. 
తాత్పర్యం: జ్ఞాననిద్దుడవు, గొవ్ప ఉవదేశాలిచ్చేవాదవు, వైరాగ్యానికి వుట్టుకైనవాడవు, 
భోగవంతుడవు నీకు జయమగుగాక! ఈ కలియుగమందు పాపాలను పోగొట్టేవాడా, 
దయాలవాలా నీకు జయమగుగాక! హింసను జయించినవాడా, ధర్భువ్రవంచ నిర్మాతా నీకు 
జయమగుగాక! త్యాగన్వరూపా, దళదిళలనుండి శిమ్యులచో స్తుతించబడువాడా నీకు 
జయమగుగాక! ఆర్తరక్షకా నీకు నమస్మారం! శాశ్వత నత్యమే వ్రతంగాగల నీకు నమస్మారం! 
దీనజనులందరికీ మిత్రుదా నమస్మారం! విశ్వ కల్వాణకారకా ఆచార్యా నీకు నమస్కారం! 


ఇది 
నవమనర్హము 


బంధువు లేక మానసులు బాల్యసఖుల్‌ సహపాఠులున్‌ సమ 
స్మంధులు, పింగళాన్వయుండు కాంతుండు, కాటురి వేంకటేశుండున్‌ 
సుందరనందరాగరసశోభితవృత్తము, రమ్యతత్త్వ మీ 
సౌందరనందసత్కృతిని సల్పిరి దేశికుం డిచ్చమెచ్చంగన్‌. 


అర్థాలు: పింగళాన్వయుండు=పింగళివంశంలో పుట్టినవాడు, కాంతుండు =లక్ష్మీకాంత నామధేయుడు, కాటురి= 
కాటూరి వంశీయుడైన, వేంకటేశుండున్‌=వేంకటేశ్వర నామధేయుడును, బంధువులు=చుట్టాలు, ఏకమానసులు= 
ఒకే మనస్తత్వం కలవారు, బాల్య= చిన్నప్పటినుండి, సఖుల్‌=స్నేహితులు, సహపారులున్‌=కలసి చదువుకున్నవారు, 
సమస్మంధులు= సమానమైన పాండితీపటిమ కలవారు, దేశికుండు=తమ గురుదేవులు చెళ్ళపిళ్ళ వేంకటశాగ్తిగారు, 
ఇచ్చమెచ్చంగన్‌=మనసారా మెచ్చుకోగా, సుందర నంద=సుందరీనందులయొక్క రాగరస=ప్రేమభావంచేత, శోభిత= 
ప్రకాశించే, వృత్తము=కథావిశేషాన్ని, రమ్యతత్వము= మనోహరమైన పొందికగల, ఈ=ఈ కావ్యరూపమైన, 
సౌందరనంద =సౌందరనందమనే, సత్మృతిని=మంచి రచనను, సల్పిరి=చేసారు. 
తాత్పర్యం: వింగళి లక్ష్మీకాంతం, కాటూరి వేంకటేశ్వర రావు అనే ఇద్దరూ బంధువులు. 
అంతరంగాలు ఒక్ళబే. చిన్నవ్మటినుండీ న్నేపొతులు. కలిని చదువుకున్నవారు. నీవా నేనా 
అన్న పాండితీవటిమ ఉన్నవారు. ఇద్దరూకలిని మనోహరమైన పొందికగల ఈ నుందరీ 
నందుల అనురాగ నంవదచేత శోభితమైన కథావిశేషాన్ని సౌందరనందమనే పేర మంచి 
కావ్యంగా తీర్చిదిద్దారు. 

భావ మొక్కండుగాంగ భావన యొక్కందై 

రసభావపరిణతి యెసంగంజేసి 


అర్థతాత్సర్యాలు 187 


సరసార్థ మొకండుగా శబ్ద మింకొకండయి 
శబ్దార్థసామరస్యము ఘటించి 

సూత్ర మొక్కండుగాంగ చిత్రణ మొక్కండై 
ప్రాణవత్సాత్రముల్‌ పాదుకొల్పి 

తెరయెత్తు టొకండుగా దెరదించు టొక్కండై 
రంగనిర్వహణమ్ము రక్తినిల్చి 


సుందరీనంద జీవితానంద మట్టు 
పరమమగు కోటికెక్కిన బంధుభావ 
మిత్రభావము లిమ్మెయి మేళగించి 
సృష్టిజేసితి మీ కావ్య శిల్పమూర్తి. 
అర్థాలు: ఒక్కండు=ఒకరు, భావము=ఆలోచన, కాంగ=కాగా, భావన =అనుస్కృతి, ఒక్కండై=మరొకరై, రసభావ 
పరిణతి=రస భావాలయొక్క పెంపును, ఎసంగన్‌ చేసి =కలుగజేసి; సరసార్థము=రసవంతమైన అర్థం, ఒకం 
డుకాన్‌=ఒకరుకాగా, శబ్దము=పదసంపద, ఇంకొకండయి=మరొకడయి, శబ్బార్థ=పదం అర్థం యొక్క 
సామరస్యము=మై్రిని, ఘటించి=పాటించి, సూత్రము=ఎత్తుగడ, ఒక్కండుగాంగ=ఒకరుకాగా, చిత్రణము=కూర్చు, 
ఒక్కండై=మరొకరయి, ప్రాణవత్‌=సజీవములైన, పాత్రముల్‌=నటులను, పాదుకొల్పి=ప్రతిష్టించి, తెరయెత్తుట= 
ప్రారంభం, ఒకండుగాన్‌=ఒకరుకాగా, తెరదించుట= ముగించుట, ఒక్కండై=మరొకరయి, రంగ నిర్వహణమ్ము= 
వేదిక ఏర్పాటు, రక్తినిల్సి=ఆసక్తికరంగా చేసి; సుందరీనంద=సుందరీనందుల, జీవితానందమట్లు= జీవితం ఎంత 
ఆనందంగా గడచిందో ఆవిధంగా, పరమమగు=మిక్కిలి, కోటికెక్కిన =ఉన్నతంగా సాగిన, బంధుభావ= బంధుప్రేమ, 
మిత్రభావము=స్నేహధర్మం, ఇమ్మెయి=ఈవిధంగా, మేళగించి=కలిపి, ఈ కావ్య=ఈ ప్రబంధంయొక్క 
శిల్పమూర్తి=చక్కదనాల ఆకారాన్ని సృష్టిజేసితిమి =పుట్టించాము. 
తాత్పర్యం: మాలో ఒకరు ఆలోచనకాగా ఒకరు అనుబోధమై రనభావాలను పెంవుచేసాం. 
ఒకరు అర్ధం ఒకరు శబ్దమై శబ్దార్దాల మైత్రిని వొటించాం. ఒకరు ఎత్తుగడగానూ ఒకరు 
కూర్చుగానూ నజీవ పాత్రలను నృష్టించాం. ఒకరు మొదలుపెట్టడం ఒకరు ముగించడంగా 
రంగస్థలాన్ని ఆసక్తికరంగా మార్చాం. అలా నుందరీనందుల జీవితంలాగానే వరమోన్నతంగా 
సాగిన మా బంధు(పేమను, స్నేవధర్మాన్ని కలివి ఈ చళ్ళనైన కావ్యాన్ని రూపొందించాం. 
నౌందరనందము 
నర్వమును 
సంవూర్ణము 


వా మై 
యు... స్వఆహ థా. 


